


(తాళ్లసొక అన్నమాచార్య విరచితములు) 


౬ 


రిష్కర్త 
కీ, శే, గౌరిపెద్ది రామసుబ్ద 





ప్రచురణ 
తిరుమల తిరుపతి. దేవస్థానములు 
1998 


1240 
1998 


(Spo HWE 


ద్వితీయ ముద్రణ 


తిరుమల తిరుపతి దేవస్థానములు 


తిరుపతి 
(| టి ఖో ee 





జే ల తణములనితత రక నలి! 


(ప్రతులు : 2,000 


ప్రచురణ : 

న్రీ M.K.R. వినాయక్‌, LA.S. 
కార్యనిర్వాహణాధి కారి 

తిరుమల తిరుపతి దేవస్థానములు 


ము(ద్రణ : | 
త్రివెణి ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ న్న 
14/264, ఈడేపల్లి | 
మచిలీపట్నం -1 
ఆంధప్రదేశ్‌ 





Ey ON Tue Te sues 


batho no లం కుక 
కలను POPE ట్‌ 


టల. LOT: 
2 ff గ 





అంతో 1 
అంచి 95% అపాం అలల క / 
౮0౪ rT Rie 





న  T 





* శభ పిజి అ విగ ఇలు soa fre rua 


DT LTTE 3 
Ak sat; ల మము! 


aan 
ఇందరికి అభయంబు లిచ్చు) చేయి 
కందువగు మంచిబంగారు చేయి ॥ 


కలియుగ (ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని, మాహాత్యాన్ని, 
తత్త్వాన్ని 32,000 అధ్యాత్మ, శృంగార సంకీర్తనలుగా రచించినవాడు తాళ్లపాక 
అన్నమాచార్యులు. ఇందులో మనకు సుమారు 13,000 సంకీర్తనలు మాత్రమే 
లభించాయి. వీరి పుత్రుడు తాళ్లపాక A మనుమడు తాళ్లపాక 
చినతిరుమలాచార్యులు పదకవులే ! తాళ్లపాక కవులు (క్రీ॥శ॥ః 15-16 శతాబ్దాలకు 
చెందినవారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్లా రాజంపేట తాలూకా 
తాళ్లసాకగ్రామం. 

క్రీశ 15వ శతాబ్దంలో వైప్టవమత (ప్రచారం కోసం తిరుమలను కేంద్రంగా 
చేసుకొని శ్రీ వేంకటేశ్వరాంకితంగా వేలకొలది సంకీర్తనలను, ఇతర సాహిత్య ప్రక్రియలను 
రచించినవారు తాళ్లపాకకవులు. శ్రీ వేంకటేశ్యరస్వామి వారి సేవలో తరించిన 
ధన్యమూర్తులు, 

తాళ్లపాక పదకవిత్రయంగా కీర్తిగడించిన తాళ్లపాక అన్నమాచార్యుల, తాళ్లపాక 
పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుములయ్యల సంకీర్తనల రాగిరేకులు తిరుమలలో 
శ్రీవారి ఆలయంలో 'తాళ్లపాక అరిలో లభించాయి. 

తాళ్లపాక కవుల సంకీర్తనల భాండాగారం గూర్చిన మొదటి శాసనం ్రీ॥శ॥ 
1530 సంవత్సరంలో కనిపిస్తుంది. తదుపరి (క్రి; 1545, 1547, 1554, 1558 
సంవత్సరాల నాటి శాసనాల్లోను సంకీర్తనభాండాగారం గూర్చిన ప్రస్తావన కనిపిస్తుంది. 
ఇవి తిరుమల తిరుపతి దేవస్థానాల శాసనాటు. 

తిరుమల తిరుపతి దేవస్తానములవారు (శ్రీశ 1922 సంవత్సరం నుండి 
తాళ్లపాక కవుల సంకీర్తనల ముద్రణకు పూనుకొన్నారు. dn 1922 సంనత్సరం నుం% 
క్రీశ 1992 సంవత్సరం వరకు తాళ్లపాక కనుల సంకీర్తనల సంపుటాల ముద్రణలో 
వివిధ దశలు కనిపిస్తాయి. 

1922 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్తానాలనారు రాగిరేకుల్లోని 
తాళ్లపాక కనుల సంకీర్తనలను వ్రాతప్రతుళ్ళి (వాదబు:ంచటానివ స్తూనుకొన్నాను. 

1935-38 సంవత్సరాల్లో తాళ్లపాక అఘుకృతులు, తాళ్లపాక కవుల సంకీర్తనలు 
సంపుటాలుకొన్ని వెలువడ్డాయి. 

1947-65 సంవత్సరాల్లో తాళ్లపాక కవుల అగ్యాత్మ, శృంగార సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు ముద్రించబడ్డాయి. 

1947-1965 సంవత్సరాల మధ్యకాలంలో నిరాఘాటంగా కొనసాగిన తాళ్లపాక 
పదకవుల సంకీర్తనల ముద్రణ తరువాత ఒక దశాబంపాటు కొనసాగలేదు. 

1975-1986 సంవత్సరాల మధ్యకాలంలో తాళ్లపాక పదకవుల సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు వరకు, మరియు అధ్యాత్మ సంకీర్తనలు కొన్ని సంపుటాలు 
పునర్ము[ద్రింపబడ్డాయి. 


iv 


తదుపరి 1992 సంనత్సరంలో ఒక సంపుటం ముద్రింపబడినది. 

ఇంతేకాక తాళ్లపాక అన్నమాచార్యుల జీవిత చరిత్ర, తాళ్లపాక కవుల ఇతర 
సాహిత్య ప్రక్రియలను ఈ దశల్స్‌నే తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించింది. 

ఈ వివిధ దశల్లో తాళ్లపాక పదకవుల సంకీర్తనలను రాగిరేకులనుండి 
పరిష్కరించిన మహాపండితులు కీ॥శే॥ సాధు సుబ్రహ్మణ్య శాస్తి పండిత 
విజయరాఘవాచార్య, వేటూరి ప్రభాకరశాస్త్రి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, ఏ.టి. జగన్నాథరావు, 
గౌరిపెద్ది రామసుబ్బశర్మ, శ్రీయుతులు ఉదయగిరి శ్రీనివాసాచార్వులుగారలు. 

తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ స్థాపించినప్పటినుండి తాళ్లపాక అన్నమాచార్య సంకిర్తనలకు దేశవ్యాప్తంగా 
నిశేషన్యాప్తి ఏర్పడింది. తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకిర్తనలు 
సాహితీవేత్తలకు, సంగీత వీద్యాంసులకు నరకవిత్వ వాణీవీణా నినాదాలైనాయి. ఈ 
సంకీర్తనలు భక్తులకు మోక్ష మార్గాన్ని తెలిపే విశిష్టరచనలు. పరిశోధకులకు, 
సాహిత్యచరిత్రకారులకు కొంగుబంగారమై విలసిల్దుతున్నాయి. _ తాళ్లవాక కవుల 
సంకీర్తనలకు సంగీత, సాహిత్య, భక్తలోకంలో నేడువున్న ఆదరణ ఎనలేనిది. 

ఈ ఆవశ్యకతను గుర్తించి వివిధ దశల్లో పరిష్కరింపబడి, ముద్రించబడిన 
తాళ్లపాకకవుల సంకీర్తనలను ఒక్కసారిగా సమ(గ్రరీతిలో ముద్రించడానికి తిరుమల 
తిరుపతి దేవస్థానాల యాజమాన్యం సంకల్పించింది. 

(ప్రథమతః తాళ్లపాక కవుల సంకర్తనలను సమ(గంగా 29 సంపుటాలుగా 
లోకానికి అందిస్తున్నాం. 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళిక రూపొందించుటలో 
సహకరించిన శ్రీ, ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారికి (తాళ్లపాక వాజ్మయపరిష్కర్త) 
విద్వాన్‌ శ్రీ సింగరాజు సచ్చిదానందం గారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల 
తిరుపతి దేవస్థానాలు) ఆచార్య కె. సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & 
ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) డా॥ ఆచార్య ఎం. 
శ్రిమన్నారాయణమూర్తిగారికి (డైరెక్టర్‌, శ్రీ వెంకటేశ్వర (ప్రాచ్య పరిశోధనాసంస్థ, శ్రీ 
వేంకటేశ్ళర విశ్చవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో 
సొహిత(ఃపరంగా నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు (ప్రభాకరరావు 
M.A.Ph.D గారికి, (పరిశోధకులు, శ్రీ వేంకటేశ్వర (ప్రాచ్య పరిశోధనాలయం, తిరుసతి) 
హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు అర్సిస్తున్నాము. 

దీని తర్వాత తాళ్లపాక కవుల లఘుకృతులు, ఇతర కావ్యాలు వెలువరించడానికి 
ప్రణాళిక సిద్దంచేస్తున్నాం. 

ప్రస్తుతం వెలువడుచున్న తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు శ్రీ వేంకటేశ్వర 
స్వామివారి కృపా కటాక్షంచే భక్రజనామోదం పొందగలవని విశ్వసిస్తున్నాం. 

M.K.R. వినాయక్‌ 


కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


eq en [i Pe 


క్రీశ 15వ శతాబ్దంలో భక్తి ప్రపత్తి, దేహాత్మేశ విచారాదులను తెలిపే అధ్యాత శసంక్షీర్తనలు; 
జీవాత్మ, పరమాత్మల ఐక్యాన్నిచాటే అమలిన దివ్య శృంగార సంకీర్తనలు రచించినవారు తాళ్లపాక 
కవులు. సకల దేవతా స్వరూపమైన శ్రీ వేంకటేశ్వరస్వామి తత్త్వాన్ని ఎన్నోవేల సంకీర్తనలద్వారా 
లోకవిదితంచేసి ఆత్మకల్యాణంతోపాటు లోక కల్యాణం సాధించిన వారు తాళ్లపాక అన్నమాచార్యులు, 
వీరి పుత్రుడు తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక చినతిరుమలాచార్యులు. శ్రీ 
వేంకటేశ్ళరుని పరతత్త్యంగా భావించి ఉభయ విభూతినాయకుడైన ఆ స్వామి కల్యాణగుణాలను 
ఎన్నోవేల సంకీర్తనల్లో కీర్తించారు. శరణాగతి తత్త్వాన్ని ప్రబోధించారు. 

క్రీ॥ ఈ 15వ శతాబ్దంలో శ్రీ, వేంకటేశ్యరస్వామివారి నందకాంశ సంభూతుడుగా తాళ్లపాక 
అన్నమాచార్యులు జన్మించాడు. తన పదహారవయేట శ్రీ వేంకటేశ్వరుని సాక్షాత్కారం పొంది స్వామి 
ఆదేశంతో సంకీర్తనరచనకు శ్రీకారం చుట్టి ఆనాటినుండి జీవితాంతంవరకు దినమునకు ఒక్క 
సంకీర్తనకు తక్కువ కాకుండా సంకీర్తన రచన సాగించాడు. పల్లవి, చరణాలతో కూడిన సంకీర్తన 
రచనకితడు మార్గదర్శకుడై 'పదకవితాపితామహుడ'ని కీర్తి గడించాడు. అన్నమయ్య పదాలలో 
సంగీతం, సాహిత్యం, భగవద్భక్తి త్రివేణీ సంగమంలా మేళవించాయి. 

శ్రీ వేంకటేశ్వరుని పరతత్త్య మూర్తిగానే కాకుండా వివిధ ఆగమ సంప్రదాయాల్లో వినుతుడైన 
వైభవమూర్తిగా కూడా అన్నమయ్య కీర్తించాడు. ' ఆంధ్రవాగ్గేయకారుల్లో అనేక వైష్ణవ క్షేత్రాలను 
సందర్శించి ఆయాక్షేత్ర మూర్తులపై వివిధ సంకీర్తనలను రచించిన ఘనత తాళ్లపాక అన్నమాచార్యులదే! 

అన్నమయ్య భగవత్తత్తాన్ని అనేక జానపద గేయరీతుల్లో రచించి సామాన్యులకు అందించే 
ప్రయత్నంచేశాడు. అన్నమయ్య (గ్రాంథిక, శిష్టవ్యావహారిక, వ్యావహారిక భాషాశైలులలో సంస్కృతాం(ధ్ర 
సంకీర్తనల్ని రచించాడు. ' జానపదుల 'జీవద్భాషను సర్వతంత్ర స్వతంత్రంగా వాడి సంకీర్తనల 
రచనాశైలిలో తర్వాతి వాగ్గేయకారులకి మార్గదర్శకుడైనాడు. 

అన్నమయ్య పదాలు శ్రీ నేంకటేశ్సరము(ద్రాంకితాలు. వీరి బాటను అనుసరించిన వారు 
తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, తాళ్లపాక చినతిరుమలాచార్యులు. 

ఇహపర (శ్రేయోదాయకమైన తాళ్లపాక అన్నమాచార్యులు, ఇతర తాళ్లపాకకవుల సంకీర్తనలను 
భక్తజనానికి అందించాలని తిరుమల తిరుసతి దేవస్థానములు 1978 సంవత్సరంలో సంకల్పించి 
అన్నమాచార్య (ప్రొజెక్ట్‌ స్థాపించింది. అప్పటినుండి అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచే గానంచేయబడిన 
తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలు ఆంధ్ర (ప్రదేశ్‌లోనే కాక, ఆం(ధ్రేతర 
రాష్ట్రాలలో కూడా బహుళ (ప్రచారం, (ప్రాచుర్యం పొందాయి. 

అన్నమాచార్య ప్రొజెక్ట్‌ తాళ్లపాక అన్నమాచార్య, ఇతర తాళ్లపాక కవుల సంక్షీర్తనల ప్రచారం- 
పరిశోధన -రికార్డింగ్‌ శాఖల సమన్వయంతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. " అన్నమాచార్య 





ప్రాజెక్ట్‌ కళాకారులచే వేలకొలదిగా సంగీత సభలు, పరిశోధకులచే సాహితీసమావేశాలు నిర్వహించింది. 
మరియు తాళ్లపాక కనుల సంకీర్తనలను ఆడియో క్యాసెట్టుగా విడుదలచేసి బహుజనామోదం 
పొందింది. 

తిరుమల తిరుపతి దేవస్థానంచే 1949 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అన్నమాచార్య 
వర్దంతి ఉత్సవాలు, 1978 సంవత్సరం నుండి అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జయ(ప్రదంగా నేటికీ 
నిర్వహింప బడుచున్నవి. మరియు అన్నమాచార్య సంకీర్తనోత్సవాలు కుగ్రామ స్థాయినుండి 
మహానగరాలస్థాయివరకు జరుగుచున్నాయి. అన్నమాచార్య ప్రాజెక్ట్‌ వివిధ విశ్వవిద్యాలయాల 


శ 


సమన్వయంతో తాళ్లపాక కవుల సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం 
1978సం॥ నుండి తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సాహిత్యంపై వివిధ విశ్శవిద్యాలయాల్లో 
పరిశోధన చేసేవారికి ఉపకారవేతనం ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఈ (ప్రణాళిక (క్రింద ఇప్పటివరకు దాదాపు 
50 సిద్దాంతవ్యానాలు సమర్పింపబడ్డాయి. 

తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలపట్ల నానాటికీ పెరుగుచున్న 
ప్రజాదరణ, మరియు 1935వ సంవత్సరం నుండి వివిధ దశల్లో ముద్రింపబడిన తాళ్లపాక అన్నమయ్య, 
తాళ్లపాక పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్య సంకీర్తనల సంపుటాలు ఏనాడో చెల్లిపోయిన 
కారణంగా నేడు తాళ్లపాక కపుల సంకీర్తనల సంపుటాలు సమగ్రంగా పునరు శ1ద్రించవలసిన ఆవళ్యకత 
ఏర్పడింది. 

పూర్వముద్రణ సంపుటాల్లోని పూర్వపరిష్కర్తల పీఠికలు యథాతథంగా ము(ద్రింప 
బడుచున్నాయి. పరిష్కర్తచే కీథికలో సూచింపబడిన సంపుటాల సంఖ్యలు పూర్వము(ద్రణకు 
సంబంధించినవి. తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు మొదటిసారిగా సమగ్రంగా 
పునర్ముద్రితమవుతున్నందువల్ల ముద్రణ, పాఠకుల సౌకర్యార్థం (క్రమపద్దతిలో వుండాలనే వుద్దేశ్యంతో 
పూర్వము[ద్రణ సంపుటాల సంఖ్యలు మార్చబడినవి. సంపుటాల సంఖ్యల మార్పులు ప్రత్యేకంగా 

సట్టికలో చూపబడింది, 

తిరుమల తిరుపతి దేవస్థానానికి రాగిరేకుల్లో లభించిన తాళ్లపాక కవుల సంకీర్తనలు మొత్తం 
నేడు ముద్రించబడుదున్నందువల్ల సమగ్రమనే పదం సూచికంగా వాడబడింది. 

భక్తిభావ విలసితాలైన తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలను సమ్మగ్షంగా ముద్రించుటకు 
ఆమోదించిన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్శత్వమండలి అధ్యక్షులు శ్రీకలిదిండి 
రామచంద్రరాజు గొరికి, నురియు ధర్మకర్పత్యమండలి సభ్యులకు మా హార్దిక కృతజ్ఞతాంబలి. 

ఈ సంపుటాల ముద్రణకు ఆధికారికమైన ఆమోదాన్ని తెలిపిన తిరుమల తిరుపతి 
దేనవస్థానముల కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.కె.ఆర్‌.వినాయక్‌ !.A.5. గారికి కృతజ్ఞతాంజలి. 

తాల్లిపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళికరూపొందించుటలో సహకరించిన 
శ్రీ ఉదయగిరి శ్రీనిసాసాచార్యులు గారికి (తాళ్లపాక వాజ్మయపరిష్కర్త), విద్యాన్‌ శ్రీ సింగరాజు. 
సచ్చిదానందంగారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల తిరుపతి దేవస్థానాలు) ఆచార్య కె, 
సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, 
తిరుపతి) ఆచార్య ఎం. శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరక్టర్‌, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాసంస, 
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో సాహిత్యపరంగా 
నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు గీ/.డి.. ౯౧, 0 గారికి, (పరిశోధకులు, 
శ్రీ వేంకటేశ్వర (ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) మా హార్దిక కృతజ్ఞతాంజలులు. 

ఈ సంపుటాల ముద్రణలో సాంకేతికపరమైన సహకారాన్ని అందించిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల ముద్రణాధికారి శ్రీ ఎం. లక్ష్మణరావుగారికి, వారి సిబ్బందికి, తి.తి.దే పౌరసంబంధ 
శాఖాధికారి శ్రీ పి, సుభాష్‌గౌడ్‌ గారికి కృతాజ్ఞతాంజలులు. 

డా॥ మేడసాని మోహన్‌ M.A. Ph.D 
డైరక్టర్‌ 
తేది : 10-2-98 అన్నమాచార్య ప్రొజెక్ట్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


తాళ్లపాక సదకవుల సంకీర్తనల సంపుటాలు 
సంఖ్యా వినరణ పట్టక - 1998 


అధ్యాత్మ సంకీర్తనలు 


అధ్యాత్మ సంకీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 


మునుపటి 


సంఖ్య 


10+11(1,2భాగాలు) 
12 
4 
13 
14 
15 


అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 16 


శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 


17 
18 
19 
20 
21 
22 
23 
24 
25 
26 
27 
28 
29 


ఇప్పుటి 


సంఖ్య 


ww ౦060 NN రర Gi hie DM na 


సం రృనాచార్వ్యుని 
సదు 


తాళ్లవాక అన్నమాచార్యులు 
తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళపొక అన్నమాచార్యులు 
ap) 
తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళపాక అన్నమాచార్యులు 
ళా 


తాళ్లపాక చినతిరుమలాచార్యుః 


తాళ్లపాక అన్నమాచార్యులు 

తాళపాక అన్నమాచార్యులు! 
రా 

తాళపాక అన్నమాచార్యులు 
C7 క 

తాళపాక అన్నమాచార్యులు 
C7 


తాళ్లపాక పెదతిరుమలాచార్యు! 


తాళపాక అన్నమాచార్యులు 
(ap) 


తాళ్లపాక పెదతిరుమలాచార్యు! 


తాళ్లపాక అన్నమాచార్యులు 

తాళపొాక అన్నమాచార్యులు 
యా 

తాళపొాక అన్నమాచార్యులు 
(ag) 

తాళపాక అన్నమాచార్యులు 
౧ 

తాళపాక అన్నమాచార్యులు 
(gp 

తాళసాక అన్నమాచార్యులు 
(ap) 





viii 














శృంగార సంకీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యులు 

తాళ్లపాక అన్నమాచార్యులు 

తాళ్లపాక అన్నమాచార్యులు 

తాళపాక అన్నమాచార్యులు 
(pp) 

తాళపాక అన్నమాచార్యులు 
(ల్లా) 


తాళపాక అన్నమాచార్యులు 
cc 












శృంగార సంకీర్తనలు 





శృంగార సంకీర్తనలు 





శృంగార సంకీర్తనలు | 






శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 


* 


తాళ్లపాక పదసాహిత్యం మొదటిసారిగా సమగ్రంగా పునర్ముద్రణచేయ 
బడుచున్నది. ఈ సందర్భంగా సంకీర్తనల సంపుటాల సంఖ్యలు (క్రమపద్దతిలో 
ఉండాలనే వుద్దేశ్యంతో మార్పులు చేయబడి, పై పట్టికలో చూపబడినవి. పై పట్టికలోని 
మునుపటి సంఖ్య వరుసలో సూచింపబడిన 33, 34, 35 సంపుటాలు ఇంతవరకు 
ము(ద్రింపబడలేదు. . ఇప్పుడు ప్రథమంగా (ప్రచురింపబడుతున్నాయి. అయినప్పటికి 
ప్రస్తుతం 1998 సం॥లో (క్రొత్తగా 1వ సంపుటం నుండి ఇవ్వబడిన (క్రమ సంఖ్యలు ఈ 
ప్రథమ ముద్రణ సంపుటాలకు చేర్చబడినవి. వివిధ దశలలో 5, 6, 7, 8, 9 సంపుటాలు 
(ప్రస్తుతం 1, 2, 3౩ సంపుటాలుగా (గ్రహింప వినతి. వివరములకు ఆయా సంపుటాల 
పీఠికలు చదువగలరు. ఈ మార్పును సహృదయ పాఠకులు గమనించగలరు. 


ర్‌ ద్రిక్ర 


శశ * 


శీ) తాళ్ళపాక అన్నమాచార్యుల శృంగారసంకీ ర్హనల సము[ద 
మును ఈ ౧౨--వ సంపుటముతో ఈ(దుటకు (ప్రారంభించిన టైనది. 
మొత్తము ౨౦౦౨ గల ఆ సంకీ ర్తనల రేకులలో మొదటి నూయి 
రేకుభందలి సంకీ ర్తనలిందు పరిశోధితములై (ప్రకటింప(బడినవి. రేకు 
లలో ౧౯, ౯౬, ౯౭, లారా ౯ా౯ా, ౧౦౦ సంఖ్యల రేకులు మాకు 
లభింపలేదు. మటి నాల్గవ సంపుటమున, ౩౧-వ రేకుతలోని మూడవ 
సంకీర్తన మొదలు ౬౦ వఅకు(గల రేకులలోని నంకీ రనలన్నియు 
కీ॥ శే॥ శ్రీ ప్రభాకరశాస్రిగారి చేతి మీదుగా పరిళోధితములై (పచు 
రింప[బడినవి. తక్కిన సంకీర్తనలన్నియు ఈ సంపుటమున |కమముగా 
చేర్చంబడినవి. ౧౧-వ సంపుటమందువలే ఇందును సాధారణపురేకులు 
(సారే), నిడురేకులు (ని-రే.), పెద్దరేకులు (పె-రే, తంజావూరి 
సరస్వతీ భండారపు (వ్రాతప్రతి (తం- (ప), శ్రీ తాళ్ళపాక వేంకట 
శేషాచార్యులవారింటి వ్రాతప్రతి (తా- వెం.) అను నైదు మూలము 
లను పోల్చి సరిచూచి పాఠములమ నిర్హయించితిని. పాఠ భేదములు 
[క్రింద సూచింప(బడినవి. 


ఆధ్యాత్మసంకీ ర్తనలు ఏ(బదేంబది దేకులలోనివి ఒక్కొక్క 
సంపుటముగా ఇంతకుముందు | పచురణ కెక్కినవి. ఇకముందు శృంగార 
సంకీర్తనలు నూరునూరురేకులవి ఒక్కొక్క సంపుటముగా చేర్చి 
ము[దించు సంకల్బమున్న ది, ఈ మహాకార్యము త్వరగా సా(గుటకిది 
కొంతయుపకరించునని, సంపుటములుగూడ చేతికందముగా అందు 


పాటుగా నుంగ౯గలవనీ, నాన మ్మిక. 


గో 


1 

1997వ సంవత్సరమున శ్రీ) తిరుమల _ తిరుపతి దేవస్థానముల 
వారు (ప్రచురించిన * The ౪౦503 of Thallapaka poets, Vol. MI’ 
"అను నంపుటములో అపక్రమముగా ప్రకటితములై న అన్నమాచార్యుల 
శృంగారసంకీ ర్తనలు ఈ సంపుటమునుండి యథాక్రమముగా పరిశోధిత 
పాఠములతో వెలువడుచున్న వి. 

శృంగారరసవీధులు వివిధజాతీయ దేశీయభాషావి శేషములకాకర 
ములు. కనుక “ విదితార్థ (గామ్యోక్రులు ... పదిలముగా( టొంక మెత్‌6గి 
పలుక జెల్లుళా " అనుటయు, “ఉచితభాష పదముల( జెల్లుజా ర 
అనుటయు అన్నమాచార్యుల యభిప్రాయమని చినకిరుమలాచార్యు.ండు 
'సంకీ ర్సనలక్షణము " న తెలీపినా(డు, (ప. ౫౫, 4౬ ). మరి వ్యాళక్ళ 
తము అవ్యాకృతమునై న ధాషను “ఇదం (బాహ్మమిదం కృతం" అన్నట్లు 
నిర్ణక్యముగా లొంగదీసుకొని (పయోగించు సిద్ధహస్తుడు అన్నమా 
చార్యులు. ఆయనరసావేళముతో పాడిన పాటలు విని వాంతి కెక్కించిన 
వారు, రేకులపై చెక్కునప్పుడు చెప్పినవారు, చెక్కినవారును శ'బ్ల 
స్వరూపములు సంధులు మొదలగు విషయములందు వారి వారి వ్యుత్చ త్తి త్రి 
కిని అభ్యాసమునకును తగినట్లు ఎన్నోమార్పులు చేసియుండక తప్పదు. 
అరసున్నల, బండిజాల ప్రయోగవిషయమున పద్దతియు పట్టుదలయు 
రేకులు గీసీనవారికున్నను వ్యుత్చన్నమైన నియమమున్నట్లు గానరాదు. 
రేఫఅకొర నిర్ణ యమును ఎంతో శ్రద్దతోచేసి విధించిన పెద్దతిరుమలా 


చార్యుల అధ్యక్షత [కిందన జరిగిన యీ రేకుల చేఖనములో ఆ రెంటి 
విషయమున గానవచ్చు అవ్యవస్థ వింతగా తోంసక పోదు. నిీ_రే ల 


లోని పాఠములు సారే ల లోను వానిలోనివి పె. రే. లలోను కొంత 
కొంత సవరించినట్టున్న వి, ఇట్టిస్టితిలో అన్న మాచార్యులనుగహించిన 
శబ్దరూపముల 'యాథాతథ్యము సిర్ణయించుట అసాధ్యము, ఆ కౌలపు 
కబ్లముల వ్యవహారస్యరూపము తలియుటకై (పాయళః ఆయా తాప 
ములట్ల శ్రే ఇందు నిలువరింస(బడినవి, నే6(టి పఠసరీతికనువుగా కొన్ని 
చిలుమాగ్సులు మాత్రము చేయక తప్పినది గాదు, 


Jl 
అన్నమాచార్యుల శృంగారభావనలు ఆధ్యాత్మికముగా అసాధా 
రణములై నవి. ఆధిభౌతికముగా అతని యనుభవములును అట్టి వేయని 
యూహింపవచ్చును. కనుక ఈ శృంగారసంకీ రనలలో |ప్రతిఫలించిస 
పురుషోత్తము(డగు శ్రీ వేంక పేళ్వరుని విశ్వుశ్ళుంగారలీలలు, ఆ నిరం 
కుశ (పవాహములో ఈ(దులాడుచు తలమునకలై తనుకులాడు విశ్వ 
జీవనాయికల వింత వింతలై న అనుభవాలు, వానిని వెలుపబుచు వివిధ 
ఇములగు సందర్భములు, వాక్యములు, పదములు, = అన్నియు అనా 
ధారణములుగానే యుండుట యందాశ్చర్య మేమియులేదు. యథాళ క్తిగా 
వానిని తెలిసికొని సంతరించు (పయత్నమిందుచేసితిని. కాని ఎన్నో 
సందేహములు నిర్తుత్రరముగా నిలిచినవి, పరిశోధనరసికులకు ఇంక 
ముందు ఎంతోపని యిందు గలదు. భావుకులై న పండితులును గాయ 
కులును ఈ రచనల రసానుభవమును (పజలకందటిీకిని పంచిపెట్ట 
వలసిన పూ(టకాప్పలు. 


ఈ కార్యము నాచే ఇంతవజకు చేయించినది, (శ్రీ తిరుమల 
తిరుపతి దేవస్థానముల నిర్వాహకులగు (శ్రీ చెలికాని అన్నారావుగారి 
నిర్హేతుక దయయని, ఈ (శ్రీనివానక్రైంకర్యమును ఫలమును వారివే 
యని, చెప్పుట పునరుక్తి. దీనిని తుదిదా(కించు నవకాశము గల్పించి 
(శ్రీ వేంక'పేశ్వురుండు వారి నన్గుగహించు6గాక ! 


(శ్రీ తిరుమల తిరుపతి దేవాలయ ముదాశాలవారు దీనినింత 
యందముగా ముదించి నా ధన్యవాదములకు పాత్రులై రి, 


శ్రీ వేంకటేశ్వర (ప్రాచ్యవిద్యా | రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, 


వరిశోధనాలయము, తిరుపతి, 
4.101058; సంగిత వాజ్మయ పరిశోధకుండు. 


ఎది 


శోధనిక 


పీఠికలో 

పుట పంక్తి ఉన్నది ఉండవలనీనది 

కా 7 అన్నమయ్య అన్నట్లు అన్నట్లు అన్నమయ్య 
(గ్రంథములో 

2 పాదడీపిక సంఖ్యర5  తమిసీ తిమినీ 

(పుట్‌నోట్‌) 

7 8 ఆకే ఆకె 

54 పాదదీపిక *నిరతంతయోర్ని కృతిర్నా సి నిరతంయోర్ని కృతిర్నా స్తి? 

189 +, మౌనువంటివాండు బుద్ధుండా * మానువంటివాండుబుద్ధుండా 

202 క. * బంట * బంటు 

229 హః * అవి * ఆవి 

287 సః గోరు. అది గోరు__ ఆది 

x 


గమనిక :.. ఆచ్చు పాతదగుటచే అకతరస్వరూసములు ఆక్కడక్క-డ స్పష్ట 
ముగ నంటలేదు. 


x po 
స్తు CD 
శం న 


(ప్రస్తావన 2 


పూజ్య ఎ పదులు (శ్రీమాళా రాళ్లపల్లి అన న-తకృృష్ల కర్భగారు 
4.101956 న [వకటించిన పం జెండ స్తో pra ఓమిది. దీనితోనే 
కాళ్ల పాక_అన్న మాచార్వుల శ్చంగార నంకీ ర్రనలు పాొరంభ మెనవి. 
ఇందు శృంగార నంకీ ర్తసలు ఒకటవ 'రేకునుండి ముె ఎ) యొకటవ 
శేకులోని రెండు కీర్తనలు కలిసి 1/4 కీర్తనలు, ఆపి 61వ రేకునుండి 
9క్‌ వరకు గల 95 “కేకులలోని పాటలు 206 వెరసి $80 కీర్తనలు 
మమ్ము దితములగుచుక్నపి, తీవ నేకులోని మూడన పాటనుండి 


య. 


bd 


60వ లేకు పూ శ్రిగానున్న పాటను రీ, "జ [ప భాక ర శాస్త్రిగారు 


1947 వ సంవజ్చ్ళకమున నాల్లన సంపుటమున ,పకటించి సారు. 


జున్నమాచార్య శృంగార సంకీర్తనల శేకుళలో ౧౯, ౯౬, 
గాచి నాం, బాలా ౧౦౦ సంఖ్యలుగల "శేకులు దొరకలేదు. ఈ సం 
కీర్తనల రేకులు. మూడు తరగతులుగ నున్నవి. 1. ళృ్ళంగార 
సా కీ రనల కేకులు 152 అం. పొడవు, 7 అం, వెడల్నుగలవి 
(సాం “రే సాభాకళణ “రీకుణస్టీ, ది, ఆళప ఆార్భకితో £8 అం, 
సొడవు. విపి అం, వెడల్నుగలవి (ని. 3.) నిడుడరేకులని, 8 268 అం. 
పొ, 16 జం. వె. గలవి (పె.నే) వెద్ద కేకులనియు వ్యవవోరములో 
నున్నవి. ఈ న చూపిన. అడకములు ఆయా 
తరగతులకు చెందిన "రేకులను వంకీకవములు 


సా, రే.లలోని పాటనే ని. రే; పె. రేలలో గూడ కొంత 
పొఠ భేదములతో నున్నవి. మొదట తాళపఆక్కతి రేకులలో 


వ్తో 


(పొసి అవి అస్థిరములని తలచి మరల సా. రే.లలో (వాసినట్లును, 
ఐచారు వె. లను ఒక కడియముతో. (గుచ్చి యా(తాస్థలము లకు 
ఎత్తుకొనిపోవుట ల సిద్ధపజ చినట్లును పెద్దలు చెప్పుచుందురు. 


శ్రీ) శర్మగారు ఈ సంపుటమునందలి ఎాటలగ్న రాల ముత్తె 

స మరి రెండు (వాత [(పతులతో సం|పతించీ పాఠ ఛేదము 

ను పొటదీపిక (5001౧06) లో చూపుచు వెలువరచినారు. ఇది 
వత సొ ఛభారణమెన కార్యము, 


హో అన్న వలా వార్యుల Ss శెలుగు M.A. వారికి విశిష్ట 
: వోకర్థభగముగ ని నిరం పరం (ల వేంక కేళశ్వర విశ్వవిచ్యాలయము 


చారి. అంధ సహిత్య పతీ, అన్నమయ్య వాజ్బయమునందుగల 
కు దీనినీ గడ్డకు తీగ కని గావలెకను దొడ్డ సంక ల్పమూ మిగుల 
కోని 


యాడ దగి ర. న్ని 


ఐ”న్మీకీ ముదలు తమవరకు గల సంస్కృత వాజ్మయమును, 
కవి తయము ముదలు (శ్రీ నాథుసికి ముందు వరకు గల తెలుగు 
సారన్య్వతమును ఆపోళనము పట్టి న్వతం్మ త ప్రతి భావ్యుత్సత్తులతో పలు 
ఏధములగు ఏ కాష్యరీతుల మై చేయివేసి తాము నడచిన సాహిత్య 
థుఇందంశట సాటిలేని వారని క్రీ ర్రిగాంచి, (వబంధక వులకు - దాడీ. 
కు శమన సొరస్వత 'పసాదమును పంచీ పెట్టినది ఈ తాళ్లపాక 
పర సాహిత్యము ఎకుువ భాగము క వాజ్యయమగుట 
చేతను, పీరి వాజు శ్రాయమంతయు లాగి రేకుల. కెక్కి 'వేంక కేళ్వరుని 
లయమున ఒక మూల అరలో చాల కాలము అజ్ఞాత వాసము 
మట చేతను దీనికిప్పటికి రావలసినంత (వ పసిద్ది రాలేదు. 


క 


రాత 
ప 
ము, 


లేయ 


(శ్రీ వేంక కుళ్వుర విళ్వవిద్యాబయము వారు పె విధముగ 
నంకల్పించుటచే ఈ సాహిత్యమువందలి మగ్యములు కాలక్రమముగ 


చాల ఇ ట వడగలవు. 
ల ఈ 


a 


మన విశ్వవిద్యాలయము తెలుగు M.A. విద్యార్థులకు చాలి 
నన్ని పూర్వ ముద్రణ[వతులు లేనందున ఈ ద్వితీయ ము దణము 
ఆవళ్యక మైనది. విశ్వవిద్యాలయము వారి కోరికను గౌరవించి (శ్రీ 
తిరుమల-తీరువతి చేవస్థానముచవారు ఈ ద్వితీయ ముదణమునకు 
మిక్కిలి [పాఛాన్యమిచ్చి అన్ని పనులకంచ ముందు ఈ ము[దణము 
సాగించినారు. (శ్రీనివాసుని కృపతో ఈ యుభయుల సంకల్ప. 
బలము ఫలించి అన్నమాచార్య. సారస్వత సౌరభము నేల నాలుగు- 
శెఅగుల నెరసి పండి పరిమళించుగాక ! 


(శ్రీ అన్నమాచార్య చరిత : 


(శ్రీ అన్నమాచార్యులు పుట్టుకతో నందవరీక న్యా ర్త వాహ్మాణ 
శాఖకు చెందినవారు. ఈ నందవరీకులందజును బుగ్వేదులు; 
ఆశ్వలాయన నూత్రులు, ఈ తాళ్ళపాకవారిది భారద్వాజ గో(తము. 
ఈ యింటివీరుతో అన్య గో(తములవారు గూడ ఉన్నట్లు తెలియు 
చున్న ది. 


నందవరీకులు :.. 


ఈ నందవరీకులందరును వదియవ శతాబ్ద మున కాళినుండి ఆంధ 
దేశమునకు వలస వచ్చిన కుద్ధవె డిక (బావ్మాణులు. వీరి చర్మితమిట్లు 
చెప్పుచున్నది! :_ 


నేటి కర్నూలు. మండలములో “ బనగానిపల్లి _ పాణ్యం "ల 

మధ్యనున్న నందవరమను ([గామము రాజధానిగా వదియవ శ తాబ మున 
నందుడ నెడు రాజు పాలించుచుః డెను. ఆతనికి, నిత్యము ఉప కాల 
మున కాశిగంగలో స్నానముచేసి తెల్ల వారకమును పే తన గ్రామమును 


రట ఆళి రారారాలానాాలాా మాలా పతయ. న నాన తాజా పానకము. 


1. చూ, చౌదేశ్వరీ మాహాత్మ్యము, గౌని(ను)పల్లె రామప్పళవి, ' 


'చేరునట్టి సిద్ధి కావ లేనని ఒక పేరాన యుండకట, దళా। (తయసిద్దుని 
వలన కీ శకి, గల పాదుక లను సంపాదించి ఆసిద్దుడే తెల్సిన స్‌ 
.సొరంగము [తోవతో ఇాళికి వెళ్ళి స్నానముచేసి సూర్యోదయమునకు 
ముందే ఇల్లు చేరుచుంజెను. సిద్దుని ఆదేశముతో తన భార్యకుగూడ 
చెప్పక ఆ మెకును "తెలియకుండ నే ఈ పని సాగించుచుండెను. ఒక 
నాడు ఆమె ఉపఃకాలమున మేల్కొని పడకవె భర్తను గానక పరి 
తపించి ఆతనీ గుట్టు శెలిసికొన్న ది. తానుగూడ కాలీ స్నా నమునకు 
రావలెనని. మగనీతో మారాముచేసి వెళ్లి స్నానము చేసివదట, 
స్నానమైన తరువాత ఆయనము ఇంటికి చూూగమగుటచే మంత్యవ్రభావము 
పనిచేయక రాజు తన భార్యతోగూడ అచ్చటనే నిలిచిపోవబసిన స్థితి 
యేర్చడినది. అప్పుడ చ్చట స్నానముచేయు చున్న [బాహ్మాణులను 
చూచి “నా సంకల్పము [పకారము ఉదయమునకు కుతి మమ్ము 
ఊరు "వేర్చు మహి మోంపేతులు ఎవ్ష రె న స్సులో రకం అక్లున మము 
కడ కేర్చుడు ”* అని పార్టించెను. వారు దానికి సమ్మతింపగా మీరు 
కోరిన చేదెనను నేనివ్వగలనని చాముండేశ్వరీ ఘట్టమున 'చేవీ సా&ీక 
ముగ వాగ్దానము చేసెను. చారు, మాకాయవనర మిప్పుడు 6 లేదు; 
కొలది కాలములో మువోఖావుము రాబోవుచున్న ది; అప్పుడు మేము 
మీకడకువచ్చి మీసాయము' పొందగళ మనిరి. ళిరువాత వారు య. 
“నట్లు జామమురాగా ఆసాయముచేసివ (బావ్మాణ కుటుంబములలో 
కొందరు వెద్దలు నందవరమునకు నచ్చి జు చెప్పినమాట గుర్తు చె చెసి 
సాయము చేయుమని రాజును Begs రాజు, క స కప్పుడు 
చెప్పితిని? దిని కేదె వన ము సాటి?” అని (పళ్ళింపగా వారు కాశికి 
౭రిగవచ్చి తాము కొఠిక4 వౌడేళ్వరీ (చాముండేశ్వరీ) 'దేవినీ 
We కోరగా ఆ మె, “సీరు నుందుకు నడచుచుండుడు; 

వెనుకికు తిరిగి చూడణగ్సు అ కువడెన ఎక్కుడవై న తరిగి చూచిన 
సేనచ్చటనే నిలెచిపోడువు,. ” అని ఖండిత ము చేసీ బడ వె. మీవచ్చి రాజు 
నకు యథార్థ విమయము తెలిపి ౨*జుగారిచె నందనగ మను గాపుమును 


- 


అ బావ్న్మాణులకు ధా రాదత్తము చేయించి వా5ందకి (పార్ధన_వె ఆ. 
దేవి నందవరముననే స్థిరపడి పోయినదట. కావుననే కాశిలోని 
చౌ డేళశ్వరీ దేవాలయము. నేటికిని ళూన్యగ ర్య్భాలయముగ నున్నదని 
వాడుక, 


వీరు కాశినుండి వచ్చునపుడు జూమపీడితుడైన దుగ్గన 
అస్పయ్య అను ఆరువేల నియోగి [బాహ్మణు శొకరు సకుటుంబముగ 
వీరితో కలసివచ్చి నందవరమున నే స్థిర పడియుం డెనట. ఆనాటి ఆ 
బ్రాహ్మణ కుటుంబముల ఇండ్ల "వేర్ల న్ని యు వేద ళానన్హ్ర పు రాణములతో 
"మహో భామ్యం ", * ఇంయాదంి ఇ ఆదిగా ఈ నాటికిని రి కార్తులలో 
దొరకుచున్నవి. _ కావున వారందరు ఆసాటికి శుద్ద వై దిక శాఖకు 
చెందినవా నే. కొంత కాలమునకు, తనుతో వచ్చిన దుగ్గన అప్పయ్య 
అనునశడు శన కుమా శ్తెను ఈ కుటుంబములలో నెవ్వరికో పెత్తనము 
చేసి స్వీకరింపుడని (పాగ్గింసగా పీరు, మేశున్యశాఖలో "పెండ్లి యాడ 
మని తిరస్కరించిరట. చానితో తసకు వేరుఆశయము లేక ఆ 
అప్పయ్య తగన కుటుంబముతోనవో ఆశ్మవాత్య ఇనీకౌనీ (బవ్మా- 
రతస్సుగా మారి వీరిని బాధింప జొచ్చెను. వీరాబాధపడలేక తమ 
కులదె వమగు చా చేళ్వరిని [బర్రింపగా ఆనె [బహ్మవా శ్యాదోష 
ముతో మీ మహిమ పొల్లుపోయినది. మీరిక్నపె లౌకిక వృత్తులను 
(కరిణీకం వగైరా) చేపట్టి నన్ను మరువకుండ కొలుచుచు నా భక్తు 
లగు తొగటవీరులకు దేశికులై |బతుకుడని ఆదేశించినదట. అది 
మొదలు ఈ _వెదిక బావ్మాణ కుటుంబములన్నియు నందవరీకులు అను 
నియోగి బాహవ్నాణులుగా ఆంధ బేశమున వ్యవవారింపబడుచున్నారు. 
నిజమునకు వీరు శుద్దవై దికళాఖకు చెందినవారు. నందరాజుచే కొని 
రాబడిన వై దికులుగానవున ' నంద వై దీకులు” అని, నందవరమున నెల 
కొన్న వారు గావున -' నందవరీకులు " అని ఈ రెండు పేర్లును నేటికి. 
తడబాటులోనున్నవి, ఆనందవరీక శాఖకు చేరిన కుటుంబమే మన 


జే తాళ్ల పాక వారిది. | కమముగా వీర్ణయింటి “పేర్ణన్నియు [గామనామ 
'ఛేయములతో సిద్ధములె వ్యవారములోనున్నవి. 


ఈ తాళ్లపాక అన్నమయ్య జన్మస్థలము నేటి కడపజిల్లా, 
రాజంపేట ఆాలూ కాలోని తాళ్లపాక అను [గామము. అభే పీకి 
యింటిపేరుగ నిలిచినది. ఆ (ప్రదేశమంతయు ఆనాటి వ్యవహారము 
[ప్రకారము పొ_త్రిపినాడులోనిది. అన్నమయ్య తల్లి లక్కమాంబ- 
తండి నారాయశసూరి. నా రాయణనూరికి చాలళాలము నం 
శానము కలుగకుండుటవే 'ఆదంపత్తులు మన చేంక శేళ్వరునకు 
ముడుపు గట్టిరట. ఇహ రాత్రి వారికి కలలో స్యామికాలి 
యంచెలు, స్వామి వారికటారు (క శ్రి) దర్శనమిచ్చినవి. వాని 
ప్రసాదమే మన అన్నమయ్య. (శ్రీ స్వామివారి చిరుగజ్జల (ప్రఖా 
_వమే అన్నమయ్య సంగీత సాహిత్య కళారాశియగుటకు శారణము 
కావచ్చు. పన్ని ద్ద రాళ్వారులలో ఒకరగు "చేయాళ్వారువ లె అన్న 
మయ్యయు స్వామి నంద కాంశమను (వసిద్ధి గలదు. నారాయణసూరి._ 
దంపతుల కలలో స్వామివారి కటారు దర్శనమిచ్చిన ఫలితమిదియే 
కావచ్చు. _ ' అన్నం (బ్రహ్మేతి వ్యజానాత్‌ * అను (కుతి | పకారము 
నా రాయణనూూరి పరబ్రవ్మ్శావాచకముగా తన పుతునకు “అన్న 
మయ్య " అని నామకరణము చేసినారు, 

* అన్నమయ్య జన్మకాలాది చర్చ: 

అన్న మయ్య [క్రీ క. 1424 (కోధి సంవత్సర వైశాఖ కుద్ధ 
పూర్ణిమనాడు విశాఖా నకత్రమందు జన్మించినట్లు కీ, శ [వఖాకర 
శాస్త్రిగారు చేరొనియుశ్నారు. (శ్రీ శాప్ర్రగాశే, 'వేంక చుళ్వర 
వచనములకు పీఠిక | చాయుచు (19%ీ5, పీఠిక - పుటలు, 2, 18) 
అన్నమయ్య జన్మ కాలము [కీ ఈ. 1408 అని (వాని, అన్న మాచార్య 
చరిత పీఠిక (1949, పీఠిక _ పుటలు, & కిలో చానిని సవరించి 
Ture. పorతగాత. 

1408 _ 1603 ఆని నా యూహ. 





Vol 5-F2 


4 


న శ, 144 అని | వానీనారు. డా॥ వేటూరి ఆనందమూ" ర్రిగారు 
“ ఆాళ్లపాక కవుల కృతులు, వివిధ సాహిత్మీష్మకియలు ” అను (గంథ 
మున "(పుటలు 60 నుండి 65 వరకు) దీనినే బలపరచుచు (శ్రీసాధు 
సుబవ్మాణ్యశా స్ర్రిగారి ' నిర్ణయమును, (శ్రీ చాగంటి శషయ్యగారి " 
నిర్ణయమును [తోసి పుచ్చిరి. 


అసలు రేకుల వై నున్న వాక్యమిది: “స్వస్తిక, జయాభ్యు 
దయ శాలివావాన శకవరుషంబులు ౧౩౪౬ అగు నేటి (కోధి సంవత్సర 
మందు తాళ్లపాక అన్న మాచార్యులు అవతరించిన. పధారు, ఇయేండ్లకు 
తిరుచేంగళ నాథుండు (ప పత్యతమై లేను అది మొదలుగాను ళల వావాన 
శక వరుషంబులు ౧౪౨౪ అగు నేటి దుందుభినంవత్చర ఫాల్గుణ .. 
బవుళ ౧౨ నిరుధానకు తిరువేంగళనాథుని మీందను అంకితముగాను 
తాళ్ళపాక అన్నమాచార్యులు విన్నపము చేసిన శృంగార సంకీర్తన 
ములు. ” 


ముందు చర్చించిన వారందరు ఇందలి వాక్యని ర్మాణ పద్ధతిని 
జట్టియె చర్చ సాగించినట్లు చెప్పినారు. . నాయభి పాయమిది :-- 
ఈ వాక్యము జన్మని ర్యాణములను “తెలుపుట శేర్చడినది కాదు. 
"ఆతని జీవితకాలములో పది సారభూత మైన సమయమో దానిని 
శెలుపుటేకే ఏర్పడినది. _ జన్మప్రభృతి పదవో రేండ్రవంకు గడచిన 
కాలము సారహీన మైనదనియు, పదవోరవ మేట తిరువేంగళనాథుడు 
(పత్యతృమెన తర్వాత, ఆతన్నివె దినమునకు ఒక్క కీర్తనమునకు 
తక్కువ గాకుండ స్వామిని కొనియాడిన కాలమే సారభూతమెన 
దనియు, ఆవని నిర్యాణ దినమువరకు సాగినందున నిర్యాణ దినము 
మాత్రము Se ౧౨) లెక్కకు వచ్చినదనియు 
_తెలుపుళు ఈ వ పరమార్థము. కావున "రేకులె గనవడు 79 


అనాను? క. =~ త 
త అకా ల. లు ల దా ద. ద నాడా. క టల ల మ ఆతా గాల కానా గా లద చానా బల కలాల లీల మా. 0 నలా. ఆనెకాానివాబాూనిమ కమలం సూభుటాలాఖాని లల 





1. 1. ₹. 0. ఎప్నిగాఫికల్‌ రిపోర్టు,P, 280. 
2. ఆంధ కివి తరంగిణీ, సం=రీ= p. 123. 


టొ 


సంవత్సరములతోపాటు సారహీనముగ గడచిన 16 సంవత్సరములు 
కలిస్తే 95 సంవత్సరములు అశని జీఫితళాలమని తేలినది, 1408 
విరోధి వె కాజ కుద్ధ పూర్ణిను విశాఖా నత్మతమున జన్మ మనుట 
సబబు. విర క్విడగు అన్నమయ్య ఈ విధముగ లెక్కించెననుట 


సమణంజసవన.ు. 


ఈ వాక్యమునందు శెండు “చేడు ' శబ్లములున్న వి. ఒక “నేటి 
క్రో ధి యంధు' తిరువేంగళ వాధుండు పశ్యత మైనాడు. మరియొక “నేటి 
దుండుభి వరకు ఈ సంకీరన రచన సొగినది ఇది సారభూతమెన' 
కాలము. ఈ రెండు నేడులు, అనంత్యవభ వాది సంవత్సరములలో ఒకటి 
స్వామ్‌ దర్శనమునకు, మజియొుటి రన ని ర్యాణమునకు గురుతుగా 
(వ్రస్తావింపబజినవి. “నేటి కోధియందు' అన్నది [కియ నపేషించు 
చున్నది. “(పత్యతమైశేను ' అన్న క్రియ దీనికి పూరకము. ఎప్పుడు? 
అను నా కాంత - ఎదుకగు చున్న ది. “ అవతరించిన పదారు యేండ్లకు ' 
అన్నచి సమాధానము, అవశరణము ముందే జరిగినదన్న మాట. 
| అవకరించిన “అను ధాతుజ విశేషణము “పదారు 'యేండ్లకు "అను 
పదముతో సమనించి నుల భాన్వయనుగా అర్ధము - పొనగుచున్నది. 
ఇట్లన్వ్నముంచుట దూరాన్వయమని “పెద్ద లెందుకు వకోనిరో తోచ 
కున్నది. అవశరణ మే ఈ వాక్యమున చెస్పదలచినచో 'అవతరించిన౯ా' 
అనీగచా యుండవలెను! ఈ విధముగా అన్వయించుటచే అన్నమయ్య 
_ తన మనుములకు అహ్మోపదేశము చేసినను చారి త కాంశము నువరి 
మ్మ్కృతమగుచున్నది. దీనికై (శ్రమపడి సమన్వయము మనము చేయ 
వలసిన పనిలేదు. ఇంతకూ అన్నమయ్య దృష్టిలో నే అసారభూతమెన 
పదవా రేండ్ల వయసునశై చేసిన ఈకోలావాలమూ అసారమే. 
కాలమూ, "పెద్దలూ దీనిని గు ర్తింపగలరు. 


అ న్న మయ్య అడ్డాలబిడ్డ డై (యున్న నాళ్ల లోనే తిగుమలప్స 
[పసాదమని చెప్పకుం'కే ఉగ్గుగూడా (తాగడట. కొంచెమెదిగి ఐదేండ 
cn 


భ్‌ 


వారై సా డన్న సయ్య, నా ర *చుణనూరి, శంక ౧ "చార్యులకువ లే 
ఈతనికి ఐవవయిటనసే ఉపనయనము చేయించినారు. “నవమే 
. ఆతస్యయుస్కానుం వంచ పు (బహ్మావగ్నన ౯*వ.మ్‌ ”' . అను స్మృతి 
సనునిరింరి ఆన కొడుక బ్రహ్మువర్చన్వి ఇంగండభి "స రాయణనూరి 
_ అట్లు సేసియుండున). ఉవనంయయన మై గురువునొద్ద వ్‌డ్యా భ్యానమునకు 
చేర్చిరి. అది వట్టి ఇాన్హ్ర ముర్య్యాదగ నే నడచినది. “(వెపేదికే పాక్ననం 
జన్మవిద్యాః ",, అన్న ట్లు అన్నమంయ్య కన్నిసిద్యలు తవుకు తా మేవచ్చి 
నాలుక ద్‌్ర్రొాస నాట్యమాడసాగినవి, విద్యా భ్యాస కాలము. ననే కవితా- 

వనిత వీరశాగిటి కొదెగిన ట్లున్నది. ఆనాటిమండియే అన్నమయ్య 
సంకీ ర నలు పాడి ఆడుచుండెడి డట. ఆయన ఆడిన ఆట, పాడినది 
పాటగా లోకులు మెచ్చి కీర్తించుచుండిరట. భగవచ్చు క్తి కసాధ్య మైనది 
భేదను ఆ న్ఫికులెవ్వరును ఈ విషయమునందు వింతవడకు. 


రాను లాను అన్న మయ్యకు (శ్రీ ని వానుని వె మరులు బియు 
చుండైను. పూర్వ జన్న సంస్కార ఫముగ ఒకనాటి వేకువన అన్న 
మయ్యకు కలలో సామి దేవాలయము, గోపురము, బంగార వాకిళ్ళు, 
గర్మ్యాలయము, అందు శతకోటి తేజముసోే వెలుగు స్వామిమూ గ 
దర్శనమిచ్చి తన్నురమ్మని పిలిచినట్టు జెనట. 


భూ పొలం 


ఇప్పుడిటు కలగంటి నెల్లల్‌ రోక్రములకు | 
నప్ప (డగు తిరు వెంకటా ద్రీకు, గంటి it పర్ణవి॥ 


ఆతిశయంబై న శేషా ద్రిశిఖరకము గంటి! 
ప్రతిలేని గోపురపభలు గంటి । | 
శతకోటినూర్య తేజములు వెలు6€గ (గ గంటి | 
చతురాస్యు( బొడగంటి( జయ్యన మేలుకంటి ॥ ఇస్వ్పు॥ 


౧౦ 


కవకకత్నకవాటకొంతు రిరుగడ( గంటి; 
ఘసమైనదీపసంఘములు గంటి । 
అనుపమమణీమయమగుకిరీటము గంటీ। 
కనకాందరము గంటి (గక్కున మేలుకంటి 8 ఇప్పు ॥ 


దెస + ంఖచ[కాదు లిరునడ( గంటి! 
సరిలేని యఖ 'యహాస్తము గంటిని | 
వమువెంకటాచలాధిపుని(జూడ6గ6 గంటి! 


జురుది 


సారి(గంటి గురుణగంటి నంత ట మేలుకొంటి 11 ఇప్పు || 


అధ్యా. సం. 6 వ టేకు 


ఈ పాట వె చరిత వాక్యమునకు సాఉ. వెంటనే ఇంటి వారికి 
చైెహ్మన ఒంటరిగా. తిరుమలకు పయనమై తన యూరనుండి కాలి 
నడకతో దిగువ తిగువతి చేరి అందలి [గామ దేవతకు నమస్కరించి, 
ఆఇసాటీ వెకుపన కొండకు పయన మె అలిపిరి యొద్ద నున్న + నింత చెట్టుకు, 
ఆ 'దాొపల నున్న నృసింవానస్వామికి (మొక్కి, సస (పొనైక్కునంతకు 
మోకాళ్ళ మెట్టు చేరి, అప్పటికి కడిగిన బడగరికతోే సొమ్మసిలి నేల 
[వాలి పోయనట. జగ న్మాతయగు అలమేలుమంగ ఆ మెకములో 
నున్న వానిని లేపి శన కడగంటి చూపులతోడనే ఆతని బడలికలు 
దీర్చి “నాయనా! ఈ కొండ సాల|గామ మయము. దినిని చెప్పు 
కాళ్లతో ఎక్కురా” దని చెప్పెను. ఆ యూరడింపునకు తనిసి అన్న 
మయ్య జగన్మాత మ వేంకశుళ్వర మకుటముతో ఆశుధారగా ఒక 
శతకము చెప్పెను. ఆవ చెప్పులు వదలి ఎక్‌ = మెల్లగా కొండ 
చేరి- చూడదల చిన స్థలములన్నియు చూచి ఆ ర్యాతి నివసించి మరు 
నాడు వేకువన కోనేటిలో స్నానముచేసి వం|డెండు నామములు 
"ధరించి బేవళమునకు పోగా గుడి తలుపులు తాళమువేసి యుండిరట. 
అన్నమయ్య స్వామిని శతకముతో కీర్తింపగనే తలుపులు తమకు 
తామే వీడెకు. వై ఖాననులీతని మహిమ గుర్తించి స్వామి దర్శనము 


చేయించి స్వామి [వసాదమిచ్చి గౌరవించినారు. ఇట్లు స్వామి 
నాత జెన్ని దినములు సేవించెనో, ఎప్పుడు స్వామి [పత్యచమాయెనో 
తెలియదు. ఒకనాడు విష్ణునామధేయుడై న యతికి స్వామి కలలో 
(పత్యతమై ““నావాడొకడు రెపు నికడకు వచ్చును. ఆతనికి నీవు 
చ[కాంకనము చేసి పంచనంస్కారములతో వైష్ణవ దీత నిపిర్పపు” 
మని చెప్పెనట. ఆతడు వెరగంది లేచి ఉదయముననే తన నిత్య- 
కృత్యములు దీర్చికొని శంఖచక మ్యుదలు చేతనూని అన్నమయ్య. 
అట్టులు చాచి చూచుచుండెను. ఇంతలో స్వామి కలలో చెప్పిన- 
గుర్తులతో అన్న మయ్య ఆయతి ముంగిలి చేరగ నే ఆతడానందవడి 
అన్నమయ్యకు చ[శకాంక నాది వంచ సంస్కారములు చేసి వై ప్త్వవదీవ 
ఇచ్చెనట. నాటీనుండి అన్నమయ్య అన్న మూణార్భులతురి: ఆపె 
గురువుగారి ఆనతితో ఊరికిపోయి?: చెద్దలమాట మేరకు తిరుమలక్క 
(తిమ్మక్క), అక్కలమ్మల నొశే స్ట. వివావ*మె అహోబిలమున 
శఠకోపయతిచే (శ్రీ, వైన్షవ సిద్ధాంతమగు విశిష్టాదై తమను సమ్మగ 
ముగ నభ్యసించి, తన జీవితమంతయు ఆ మత వచారమున శే అంకితము 
చేసినారు. 


వీరకుడు వారిభ కి పరాయణుడు అగు అన్నమయ్య మహా 
మలూ, సాహిత్యమూ నానాటికి బలిసి దేశమంతట వ్యాపించినవి, 
ఆనాళ్లలో కడప మండలము “టంగుటూరు ”ను రాజధానిగ చేసికొని 
రాజ్య మేలుచుండిన సాళువ నరసింవారాయలు అన్నమయ్య కీర్తి విని 
ఆయనను తన యాస్థానమునకు పిలిపించుకొని అతనిచే పాడించి విని 
ఆనందించి శాంచనాంబరా భరణాదులతో నత్కరించెనట. రాజుగూడ 
_వారిభక్తి గలవాడుగదా యని అన్నమయ్యయు ఆతని పిలుపును 
మన్నించి చేసిన నత్రారమును (శ్రీనివానపీతిగ స్వికరించెను. [వతిదిన- 
మాస్థానమూ. సంకీ ర నలగానమూ, సాహిత్య గోషీ సాగుచుండెను, 
ఒకనాడు, అన్నమయ్య (క్రీ వేంకశేళ్వరున్నివె శృంగార రనవాహి 


నిగా రచించిన. “*పమొకో చిగురుటభరమున"ో (12 స న 
పాట) అనుపొట పొాఢుటయు, నసభయంతయు నిలుపు లేని శలయూపు 
లతో మెచ్చుకొనుటయు జరిగినది, కొందరీతనిపాట విని తుంబురుడో, 
సారదుడో అవతరించెననియు, కొండరీతని కవితను గుర్తెరిగి కాళి 
దానుజే జన్మించినా డసియు కొనియాడుచుండిరి. ఆ పాట వినిన 
రాజు అనందపరునకు డై అన్నమయ్య నభినందించి “ఇట్టి కీఠనము 
నాపె నొకటిరచింపు” మని పార్థించెనట. వెంటనే అన్నమయ్య 
రెండుచేతులతో చెవులు మూసికొని .*ఢ్రీవారీ! పరమపతివ్ర తా భావ 
ముతో శ్రీవారిని కీర్తించు నాజివ్వా మానవుని కీర్తి ంపజాల ” దొనెను, 
తోడనే రాజుకు ఎదలోని కోపము ముక్కు. సె నెదురైనది. నెచ్చెలి 
వనిమెచ్చి ఒక కీర న నావి రచింపుమనగా ఇంత .తిరస్కారమా ” 
యని (పభు తావాంకారముతో అన్న మయ్యకు సంకెళ్లు వేయించి చెర. 
సాలలోనుంచగా అన్నమయ్య :- 


ముఖారి 


ఆంరటివేళల నలపైన వేళను 
శే(కువ శ్రీహరినామ మే దీకు?. దుబి కి లేదు i పల్లవి ॥ 


కొజమారి వున్న వేళ కులముచెడిన వేళ 
చెజవడి వొరులచే6 జిక్కిన వేళ 
వొజపైన హరినామ మొక్కే గతిగాక 
మజచి తప్పిననై న మజిలేడు తెబి(గు 1 ఆ(క ॥ 


ఆపదవచ్చిన వేళ నాజడి(బడిన వేళ 
పావపువేళల భయపడిన వేళ 
వోపినంత హరినామమొక్క_ కే గతిగాక 
మాప్పదాంకా( బొరలిన మటిలేదు తేజగు ne 


౧s 


నం కెఅ (బెట్టిన వేళ చంపంబిలిచిన వేళ 
అంకిలిగా నస్పృలవా రా(గిన వేళ 
వేంక పేళునామ మే విడిపించ గతిగాక 
మంకుబుద్ది. బొ బొరలిన మణీబేదు తెబి(గు "౪ 
(అధ్యా, సం, 268 వ రేకు 


అనీ స్వామిని [పార్టింపగా సంకెలలు తవుకుళామే వీడినవట. రాజీ... 
సంగతి విని ెట్టిచిన కోపముతో చెఅసాలనున్న అన్నమయ్యకడకు 
తు ( 
వచ్చి “మాయలు నాతో పనికిరావు. చెఅసాల కావలివారికి లంచ 
మిచ్చి సంకెళూడదీయించకొని ఇది దై వాన్నుగవాముగ చాటుకొను 
చున్నావు. ఇదిగో స యెొద.ట ఇప్పుడే నం కెళ్లు వేయించుచుశన్నాను. 
నీకు దె. వబలమున్నది నిజమైనచో ఇ ఇప్పుడు సంకెళ్ల ఐడి ఫించుక 
మని మరణ సం కెళ్లు వేయింపగా అన్నమయ్య _ ఇవిధముగనే శ్రీ వేంక 
“కేశు (పార్జింపగా వెంటనే నం కెళ్తూడిపోయినవట. అటు-పె రాజు 
అన్న మయ్యకు సాషపాంగవడి చేసి: నతస్పృమన్నించుమని వేడుకొని అన్న - 
ఎ / లం 

మయ్య నందల మెక్కించి ఒకకోపు తాను మోయుచు నూ శేగింపుచేసి 
పశ్చాతాపపడి ఘనముగసం భావించెనట. “చెసిన తప్పునకు పశ్చాత్తాప 
పడితివి, నిన్ను శ్రీవారి రతీంచుగాక!” అని దీఫించి అన్నమయ్య 
యథా పూర్వ్యముగ _నుంజెనట. అన్న మయ్య ప చెప్పిన్లే 
జరుగుట ఇత్యాది వముహిమఠింక నపేకములు గలవు." 


అన్నమయ్య మతము :- 


అగ ల Spr | | 
అన్న మయ్య పుట్టుక త్‌ స్మ్నార్య బ్రావ్నాణ శాఖకు చెంది అదై రతి 
యయినను ఆఅానువలచి స్నీకరించినది |, థీ, వెవవ సిదాంతముగు విళిపా,. 
2 WJ ధి లు 
“ద్వైత మే. ఆ ముతమువారే దీతఇచ్చి మతపపబోధము చేసినవారు, 
ఆ పనిగూడ స్వామియన్య్ముగహూనువలన నే సాగినది. 


ee ద ల ల మ దం య దంతా. 


ఓ ఇంతవరకుగల రః చర్విత సం్యగ్రహనమంతయు, చిన్నన్న(వానీన అన్నమా చార్య 
చరితమును' ఆధారముగా చేసికొని వొనినది. 








దేసాళం 


గతులన్ని థిలమైన కలియిగమందును 
గతి యీత6డే చూపె ఘనగురుదై వము 11 పల్లవి i 


ఈతని కరుణనేకొ యిలవై ష్టవులమైతి... 
మీత నివల్ల నే కంటి మీతిరుమణి 
యీత(డేకా వుసదేశమిచ్చె నష్టాక్షరమం త్ర... 
మీత (డే రామానుజులు ఇహపరదై వము ॥ గతు॥ 
వెలయించె నీక(డేకొ వేదపు రహస్యములు 
చలిమి నీతండె చూపె శరణాగతి 
నిలిపినాదీ( తండెకౌ నిజముదా ధారణము 
మలసీ రామానుజాలే మాటలాడే ది వము 1 గతు॥ 
నియదుము లీశ౭డేకొ నిలిసెం బ్రపన్నులకు 
దయతో మోక్షము చూపె6 దగ నీతండె 
_నయమై (శ్రీ వేంకటేకు నగమె క్కీవాకిటను 
దయ(జూాచీ మమ్మునిటి తల్లిదంద్రి దె వము ॥ గతు ॥ 


(ఆధ్యా-- 1765 వ రేకు) 
వెకీర్తనము స్పవ్వముగ నీతని మతమిదియని చాటుచున్నది. వీరి 
వివిధసాహిత్య(పకియలును ఆ మతమువె నాధారపడి నడచినవే, 


“సహాజ వై షవాచారవర్తనుల య ళం మాసంధ్య ” 


ఇ ఆాదులుగూడ ఈతని మతన్వమాపమును తెల్పునవియే.. 


"అన్నమయ్య భక్తి ఎడ 


మోశతమును గోరువారికి భక్తీ (ప్రధాననిరపాయ సాధన 
మార్గము. ఈ భక్తి నవవిధమని, వుచవిధమని భాగవఆ+దులలో 


_ 1. మోక్షసాధన సామగ్యాం భక్తిరేవ గరీయసీ, == 
స్వస్వరూపాను నంధానం భ క్రిరిశ్యభిధీయశే ౧ అని వివేక చూడామణి. 





ఇస లాల గోననాననా నెన్ను 


౧౫ 


కీర్తింపబడినది, అశాశ్వత (పవంచ విషయములను విడిచి కరమార్ధము 

నందు మనను నిలిపి సోపాన క్రమముగా పరమార్ధమునం దే తన్ఫయీ- 

భావమును పొందుట దీని లత్యము. Uy వె వవ . సిదాంతమునందు 
అ -. ఏ. (3 థి 

దీనికి కర్మము, జ్ఞానము శెండును పూర్వాంగములు. తనకునియతము.. 

లై ననిత్య నైమిత్తిక కర్మములను (ళద్ధతో నాచరించుచు, డానితో 

చ _త్తళుద్ధిపొంది ఇవామనిత్యము, పరము నిత్యమనుని త్యానిత్యవస్తు 


వి చేవ జ్ఞానముగలిగి తపోధ్యాన నంకీర్తనాది (వక్రియలతో _వె విధముగ 


త్రన గయీ భావమును సాధించుట దీని [కమము. తపో ధ్యాన యోగాది 
మార్గముల “వారు సనక సనందాగస్తాాాదులు. సంతత చింతననసంకీ రన 
'మార్గమువారు నారద గోకి కాదులు. వీనిలో కడపటిదగు. సంకీ ర్రన 
మార్గము మనఅన్న మయ్య ది. ఇదినున్ని తము, నులభము, సూత్మము, 
నూటియెన త్రోవ. గోపికలు, పర|బవ్మాయగు (శ్రీక ఎవని తమపతిగా 
భావించి (పత్యజముగ చూచి కట్టుకొని కీర్తించి తరించిరి. అశు 
అన్నమయ్య గూడ మన వేంక శుశ్వరుని మానసికముగా, వత్యత 
ముగా చూచి నాయికా భావముతో (ఆను నాయికగా) స్వామి 
యందు సర్వశ్ళంగార ష్య క్రియలు సాగించి కీర్తించి తరించినాడు, 
దాని స్తూలరూపమే ఈ మనసంకీ ర్రనలరాశి, పురుషునకు నాయిశొ.. 
త్వము సిద్దించునాయని సందేహింవకాదు. వైవ్లవ నంవ్రదాయము 
నందు “పుమాకా విష్షురితి ఖ్యాతః (స్త్రీప్రాయ మితరం జగత్‌ ” అను 
వచనము న్నుపసిద్దము. ఈ వచనము ఈ పద్ధతి సనాతనమని చాటు 
చున్నది. కావున అన్నమయ్యది గోపికాథ క్తి. 


గోపికలు స్త్రీలు గావున వారికి (శ్రీకృష్టునివెగల వేమ 
శారీరక మనరాదు. గో వర్ణనోద్దరణ - కర దాతిగాన - రానకీడాదు- 
లన్నియు మగసిరి మొలవని ఎనిమి చేండ్ల వయనునసే సాగినవి (శ్రీ 
కృష్ణునకు. ఆ తరువాతనే మధుల*గవున కంన వళభాదులు. రాన క్రీడా 
వర్ల నమున విష్ణుపురాణము, 


బగ, ౧ లజిజ గాగ 3A ఆల అల్రిణిరీ ఇ 1 
విషు - 8- 1862 
టు 


అని కృష్ణుని 'సార్వ్యతిక దృష్టిని, గోపికల క uu చెప్పు 


Oro 


చున్న డి 4 అ థి 


“తా వార్యమాణాః పతిధి* పిత్చభిర్భాతృభి స్తథా | 
కషం గోపాంగగో ధాత రమయ ని రళచ్మిపియా; ” il 


519-59 
స్రాశీర కి శై శోర కవయా మానయన్న  ధుసూదనః | 
రమ తానీ ర చేయాత్మా కపాను తకపితొపొత! ॥ 60 ॥ 


తద్భ రష తథా తాసు సర్యభూ తేషు చేశ్వరః | 

ఆత్మ స్వరూపరూపో౬ఒసౌ వ్యాపీ వాయురిప సిత ః 16014 

యథా సమ స్తభూతేషు నభో౭గ్ని ః పృథివీ జలమ్‌। 

వాయుళ్ళాత్నా తై వాసా వ్యాష్య సర్వ మవస్థితః n 62॥ 

వె ఈ థోక్ర ము౪తో కృష్ణునకు గోపికలకు గలబంధము జీవాత్మ 
వరమాత్మగూవమేగాని లోకసా ధారణ మైన శారీరకము నూ[తము 
గాదని గుర్తిరంపగలరు. 

ఈ విషయమును | శ్రీమద్భాగవతము మరీ న్నష్టముగ చెప్పు 
చున్నది, శరదాతి, (శ్రీ కృన్ల వేణుగానము విని గోపికలు మగ 
లను, విడలను, తల్పిదండులను, అన్న దమ్ములను విడిచి వరవశళలె 

అ. ౧ ౬... 
యమునా తీరమున శ ) కృస్టునొద్దకు పోయిరి. 'అప్పుడ) క్ళస్థుడు 
వారిని చూచి :__ 


“స్వాగతం వోమవహాభాగా ౩ (భాగ - 10 - 29. 18) శ్లోక 
ముతో పారంఖించి .చాదాపు పది శోక ములతో, ఇట్లు వచ్చుట 


౧9 
పతి వ తాధర్మము గాదని ధర్మోప దేశము చేచిను, అప్పుడు గోపి 
కలు ;-- 
“* మెవం విభోఒర్శతి భవాకా గధితుం నృశంసం 

ర లి 

సంత్యజ్య సర్వవిషయాకా తవ పాదమూలమ్‌ ! 

భర్తా భజస్వ దురవగహ మౌత్యజాస్మాకా 

దేవో యథాఒ౬ఒదిపురుషో భజతో ముముకూకా ॥ 





భాగ-10..20..80 


యత్పత్యపత్యసుహృదామనువృ తీ రజ 
స క 
ప్రీణాం స్వధర్మ ఇతి ధర్మవిదా త్వయోక్రమ్‌ । 
అస్తేత దేవముప దేశపదే త్యయీశే 
(పేష్టో ఖభవాకా తనుభృతాం కిల ఐంధురాక్కా ॥ న 
భాగ-10_29-81 


అని సమాఛానమిచ్చినదాని సారమును పెద్దలు గు_ర్రింపగలరు. 
రాస్మకీడకు చారిదీసిన శరద్వర్థన మే (శ్రీ) ఖాగవతమున విచిత మైనది. 
బుతువర్గనలు [పకృతి వర్ణనలతో లౌకిక విష యోవమానములతో 
నుండుట సవాజము. అట్లు గాక ఆశరద్వర్ణనమంతయు వేదాంత 
విష యో పమానములతో నిండియున్నది. గమనింపగలరు. ఉడా 
హారణకు :_ 


4 సర్వస్వం జలదా పత్యా న రేజుశ్ళుభ్రవర్చనః | 
యథా త్య శ్తేషణా శానా మునయో ము క్రకిల్సిషాః it 
భాగ- 10-21. 25, 


ఆశర దా తిజరుగబో వు రాస కీడార వాస్యార్థమునకు వీఠకగా 
ఆశరద్వర్గన మట్టు సాగినది, 


అన్నమయ్య అధ్యాత్మ శృంగార భేదముతో నంకీర్తన రచన 
నెంగించినారు. అధ్యాత్మ కీ రనలందు నానావిధములుగా (శ్రీ వేంక 
శుళ్వరుని ఈాత్త్వికమూ ర్తి అభివర్ణింపవబడును. శృంగార కీర్తన 
+౭ = క లం ల 
11 


౧ 


అందు (శ్రీ 'వేంక కేళ్వరుడు నాయకుడుగ*, నానావిధ నాయికలను 
జోడించి సంయోగవియోగ భీదములతో కొలదిమీరిన శృంగార 
రీతులతో వర్ణన సాగించినాడు. ఇందలి నాయికానాయకులను, 
వర్తించిన చమళ్కారముఅను తూచి చూచినచో (కొత్త అలంకార 
శా్ర్రుమును సృష్టింపవలసియుండును. అన్నమయ్య స్వీకరించిన 
కృంగారవరమార్థమును ఆతడే వాకొన్న విధమిది. 


ముఖరి 


ఇడి గాక సొభాగ్య మిదిగాక తపము మతి 
యిది గాక వె భవం బీక నొకటి గలదా || పల్లవి ॥ 


ఆతివజన్య ము సఫలిమె వరమయోగినలే. 

నితరమోహాపేక్ష లిన్నియును విడిచె 

సతికోరికలు మహాళాంతమై యిదె చూడ 

సతతి విజ్ఞానడాసనచోలె నుండె ॥ ఇది ॥ 
తరుణిహృదయము కృతౌర్జత 6 బొంది విభుషీ(డి 

పరవళానందసంపదకు నిరవాయ 

సరసిజానన మనోజయమంది యింతలో 

సరిలేక మనను నిక్పలభానమాయ ఇది ॥ 
శ్రీ వేంకపేశ్వరుని. జింతించి పరత త్తం 

భావంబు నిజముగా బట్టే చెలి యాత్మ 

దేవో త్రమునికృపాధీనురాలై యిపుడు 

లావణ్యవతికి నుల్ల ౦బు తిరమాయ ॥ ఇది 

(12 సంప్పు1? కీర్తన,) 


ఇందు ముముమువగు యోగి ఉపమానముగా, విపలం ఖో - 
నస్థలోనున్న నాయిక ఉపమేయముగా న్వీకరింపబడిరి. యోగికిని, 
వియోగినియగు నాయికకును సమానధర్మము, సమానఫలము ' 
ని రెశింపబడినవి. 


౧౫ 


లౌకికమెన భాగ్యముగాని, పారమార్థిక మెన తపముగాని, 
'ఇవావరనంబంధియగు విభవముగాని ఇంతకంళు (తా నిరూపించుదాని 
కంబ) వేరులేదని పల్లవితో నిరూఢి చేయుచున్నాడు. (ప్రపంచ 
సర్వన్వమును వదలిన యోగి పరమాత్మను నిగంతరము భావించినట్లు, 
ఈ వియోగావస్థలో నాయికాత్వము నతిదెశించుకొన్న భక్తుడు 
పరబ్రవ్మామగు వేంకశుశ్వరుని నాయకుడుగా తన సర్వన్వముగా 
ఛభావించుటచే ఐహికాముష్మిక (ప్రపంచమోహము, తనకు తానుగ 
వీడిపోవు చున్న దని (పథమచరణ. భావము. దీనివలన “ ఇవోముత 
పలభోగవిరాగః " అను వేదాంత సోపానము సిద్దమైనది. ఇంత 
' పరిపాకము కావలెనంశు సంకల్పవికల్పాత్మకమెనమనను కదలిక లేక 
' నిలువవల గదా! అట్లు మనసు నిలువవలెనం సే పూర్వజన్మభ కి 
వాసనాబలము గాఢముగ నుండవలెగదా! గాఢ విజ్ఞాన వాన స*బలముఎ 
వలననే మనను నిలిచి తపము కుదిరి 'యోగిభావమేర్పడినదని భావము. 
ఇది ఒక జన్మలోని సొధనకు కలుగు ఫలితముగాదు. “బహూనాం 
జన్మనామ నై జ్ఞున వాకా మూం [పపద్యశే " అను గి తొవచన రీతిగా 
ఎన్నో జన్మల సాధనకు ఫలము. - భౌతిక శృంగారమునందుగూడ 
ఈ యేళ్ళాగత చూపట్టవచ్చును. కాని దాని యానందము తణి- 
కము, ఫలము మానువము. ఈ యేక్శాగత గ*విచినయ న్లీ య- 
మనన్యమానసా తపోనిధిం వేత్సి న మాముపస్థితమ్‌ ” అను శ్లోకమున 
( శాకుంతలములో) గులుతింపబడినది. జ్ఞాని అన్నమయ్య చెప్పిన 
పరమాత్మ విషయక మెన పకాగతవలనీ ఆనందము అనంతము, ఫలితము 
దివ్యమని 'తేలుచున్నది. 


. (కమముగా శెండవ చరణమున మనోజయము, తన్మయి. 
భావము వర్ణింపబడినవి. _ దీనిచే 'శమదమాది సాధనసంప త్తిః" అను 
వేదాంత సోపానము సిద్ధ మైనది, 'నిత్యానిత్యవన్తు వివేకఃళి అను 
వేదాంత [పథము సోపానము ఈ యేళా[గ భావనకు ముంచే వీజరూవ 


నుగ సిద్ద మైనన్లు. మూడవ చరణమున పరత త్త్వగూప (పా్తికభిగి 
దేహి, పరమార్థచరమసోపాగము. చాటి సాలోజ్వసిద్ది నందినట్లర్ణ - 

ణ్‌ } ఫి 
మగుచున్నది. దీనితో ' ముముతుత్వం ' అను వేచాంతపుకడవటి. 
మెటు, చాని సీద్దియు నర్లి ంసబడిన క్లైనది. ' నిత్వానిత్వవస్తు వివేకః, 
ఇహాము [తఫలభొగవిరాగః, శమదమూాడి సొధనసంవ త్తి 8, ముము 
కుత్వం ' అను నాలుగు _స్తంథములపె కనే గదా మోకతస్మామాజ్య 
మంతయు నిలిచియున్న ది. 


సె ఏిధముగ విపలంభమును వర్ణించిన అన్న మయ్య శృంగారము 
కచకుచాది వర్ణనముతో బయటికి భౌతికముగ గన్పట్టుచున్నను, దాని 
వెనుక చాగియున్న జఉవాత్మపరమాత్మ భావనలతో ముడివడిన- 
నాయికానాయక బంధము గమనింసవలసియున్నది. అశు ఈ 
సంవుటములోని ౨29, 295, 801, ౪14, పొాటలుగూడ అన్న మయ్య- 
శృంగారము భెలిక పిమయదూరమని స్పష్టము బాటుచున్న వి, 
వి స్తకమగునని విశదీకరింప లేదు. 


విషయము శృంగారము గావున, నాయికా _ నాయక = 
సఖీ _ సపశ్నీ - ముగ్గా - మధ్యాది నానావీ భేదములతో, ఇశర కవులు 
స్స్ఫశింవని పథములలో రచన సాగినది, కాని ఎక్కు. డను వేంక శుశ్యర 
“ముద జారలేదు. ప దేవుని వేర్కొని ఏళ్ళంగారము వర్తించినను 
అంతా మనస్వామియంచదే సమన్వయము. కావున అన్న మయ్యది 
నాయికా ఖావసంవన్ళ మై బయటికి శృంగారముగా లోపలికి స్వామి 
వరముగా జరిగిన ఈ సంకీర్తన 5౯"? యంతయు గోపిళాభ కక్తికి పతీకగా 
నిబుచుచున్నది. ఈగోపికా భ క్తి భాగమును నిరూపించులీలాకుకుని:_ 


“విశేతుకామా కిల గోవకన్యా 
మురారిపాదార్చితచి త్తవృత్తిః | 
దధ్యాదికం మోహవళొా దవోచతీ 
గోవింద దామోదర ఘమాధవేతి॥ 


అనిల 


అను పద్యమూ సృరణీయ మే. ఈత నిగోపి కాభ క్రికి తన శృంగార- 
వాబ్బ్యయమున _ పలుతావుల వాకొనిన క వ్ల గోపికావిలాసములే 
సాశీ, 


“పితాచ రక్షక శ్నేషీ భర్తా కేయో రమాపతి? | 
స్వామ్యాధారో మమార్మా చ భోకా చాద్యమనూదిత।ః '' ॥ 
(ఆద్యమను। ==ఆష్టాక రీ 


అను భాగవత సంపదాయము అన్నమయ్యకు వట్టుగొమ్మగా నిలిచి 
నది. అందువలననే శృంగారకీ రనలందుసయితము పరవళముగా 
వాత్సల్య - అధ్యాత్మ - map భావములు పనిచేసిన కీర్తనలు కొన్ని 
దొరలినవి. 


అన్నమయ్య (శ్రీ వేంకటేశ్వరుని పరత త్త్వముగ", కులదైవ 
ముగా, శృంగారభ క్రి భావనలో నాయకునిగా భావించిన కై అర 
మరలు ' లేని నెచ్చెలికాసిగా గూడ భావించి ఈ శృంగార వర్లనలు 
సాగించనట్టున్నది. కొన్ని తావులలోని వచ్చిదనము నాయీ 
యూవాకు కారణము. పాఠకులా శా వులు గమనింవగలరు. సంయో_ 
గమును వర్ణించిన పట్టులందు నంయోగా న్లముగా కీర్తన ముగియుట 
నవాజమే. వి పలంభమును వర్షించెడు కీ రనలందు గూడ చరమ. 
చరణమునందు ఏదో తమన తలకు మొలకు ముడివేసి 
సంయోగాంతముగా రచన సాగించి తనిసిన మనీషి యితడు. కీర్తన 
లందు గూడ స్వామితోడి దీర్చ కాలిక వియోగమును నహింపని మెత్తని 
చిత్తవృత్తి యీతనిది. దిని నంతటిని మధురభక్తి యని "పెద్దలు 
వ్యాఖ్యానించిరి. ఈ మధురభ కిని వల్లభ చై శ న్యాదుల నం ప్రదాయ. 
ములు చాలమూలలకు లాగినవి, అది మన క| పస్తుతము, 


ఈ భ కి రసమగుననీ కాదనీ ఆలంళారికులు ఇృద్దగ చర్చించి 


ఆని 


రసాః స ఆాః " అని చొందలుం,. “ని శక్వేదస్థాయి భావో స్తి 
శానో౭_ పి నవమో రనః', “నవ నాెప్యే రసాః నృ తాః * అని 
కొందణు వాదదిగ్గయ స్తంభ ములను (వతి ప్లూపించిరి, భగవద్విమయక - 
మెనరతిగూడ ఆనంచా|కువులు మొదలగు అను భావములతో, అప్పు- 
డప్పు డేర్చ జెడి ధృతిచింతాన్మృ త్యాది సంచారి భావములతో, భగవద్వి 
[గవాదర్శన - 'మేతదర్శ్భనాద్యుద్ద పన వి భావముఅతో తన్మయీ భావ 
పర్యంత మై రనళబ్ద వాచ్యమగుచున్న దని మధుసూదనసర స్వతి తన. 
“భ కెరసొయన్‌” మను |గంథమున నిదూపించినారు. పడియవది భక్తి 
రసమని, సె చెప్పిన ఆలంకారికుల వాదాన్ని నోరు మూయించిన- 
మహిమో పేతుడతడు. 


రతియవగా. [పీఠి. మనసును రమింపజేసి సాదయమునకు 
తృ ప్రినిచ్చునదంతయు రతికి పా తమగుచున్నది. భక్తులకు భగ 
వంతుడూ అంతే. శౌతికమెన సాయిశా సొోయకులరతి తన్నయీ, 
భ*వముతో రనముగా మారినదని అంగికకించిన ఆలంకారికులు, భగవ 
ద్విషయకరతిని తన్మయీ ఖా 'బావస్టలో వల భక్తిరనమని 'వేర్కొనరో 
తెలియకున్నది. 


రతియందు | వధానముగ గలుగునది చిత్తద్రుతి (మనసు కర 
గుట్ర. అది భగవద్విషయమున సంభ విం చుటలో తప్పేమి? భగవంతుని 
సౌందర్యము, వాని మహిమలు, ఆ మహిమలు చా స్పైడిచర్మిత ఇవి 
యంతయు భగవద్విషయరతికి రనత్వుమును చేకూర్వుకుండునా? ఈ . 
విషయమున :._ 


ద్రుతే చిత్తే (ప్రవిషా యా గోవిందాకొరళకా స్థిరా! 
సా భక్తి రిత్యభిహితా విశేష స్వభునోచ్యతే ॥ 


చితద్రుతేః కారజూనాం థేదాద్న క్రిన్తు భిద్యతే ! 
తొన్యుక్తాని తు సంక్షేపా ద్యాఖ్యాయం తేఒధునా న్ఫుటమ్‌ ॥ 


Vol! S_En 


కొమః శరీరసంబ౦ధవిశేషః స్పృృహాయాళుతా, 
నన్నిధానాఒసన్నిధానభేదేన స భవేద్ద్విధా ॥ 
తజ్బన్యాయాం ద్రుతొ చిత్తే యా స్యాచ్చీ9కృషవీష్టతా | 
సంథోగవిపయోగాఖ్యా రతిః సా సా క్రమాద్భవేత్‌ ॥ 

_ భక్తిరసాయనం 2 - 1, 2, 9, 48 


భ క్రిరసాయనములోనిచెళ్లోకములు మనకు ప్రయాణముగ నిలుచు 
చున్నవి. సంయోగవిపయోగాత్మకమైన ఈథగవద్విమయయకరతిని 
కీర్తించి తరించిన మవార్గులు శుక - శౌనక - నారచాదులు. అళ్లు 
అన్నమయ్య - "వేత య్య - రామదాస _ త్యాగరాజాది మహాపురుషులు 
గూడ, అధదై తసిద్ది (వాసీన మథునూదననరన్వతియే ఈ భక్తి భావ 
మును వెద్దపీఠమెక్కించి చానికై. భ,కి రసాయనమను [గంథమునే 
రచింవగా, పుట్టుకతోమాతమే అదై తియెనఅన్నమయ్య యీ-,. 
భ కి భావనకు తలయొగ్గుటలో వింత 'యేమున్నది? (శ్రీ మద్భాగవత 
విష్ణుపురాణాదులందలి గోపికాఖభక్తి మన అన్నమయ్య నెక్కువగా 
ఆకర్షించినది. 'చాని ఫలితముగా మనకు దక్కినది యీ సంకీర్తనల 
రాశి. తత్వ్వద్భృష్టితో ముకి ,నిపొందుటకం"లు భ_క్తిఖభావముతో ముక్తిని 
పొందుట సులభమార్షమని ముందే విన్న వించితిని, 


ఇతఠ దేవతాభ కి కంచు కృష్ణభక్తి చాలగొప్పది. అది కుదు 
రుట తవస్సిద్ది. * డశాళ్వమేధీ పునరేతి జన్మ కృష్ణ వణామీ న పునర్భ 
వాయ” అనిరి “పెద్దలు. మన అన్నమయ్య (క్రీ వేంక శేశ్వరుని 
సాజాత్కృవ్షపర|బవ్య్మాగా ఇావించినాడనుటకు ఆతని శృంగార 
వాజ్మయ ముం'ళా సొథీ. ఆయవురూపమెన కృష్ణ భ_క్తిగల యూ 
వొాబ్బ్యయము మనకొక గంగాస్నా నము. 


“ మృద్వీకా రసితా సితొ సమశితొ సీతం నిపీకఠం పయః 
స్వర్యా తేన సుధావ్యధాయి కకిధా రంభాధరః ఖండిత ః। 


ఎనీ ౪ 


తత్వం (బూహి మదీయజీవ భవతా భూయో భవే (భ్రామ్యతా 
కృ'షేశ్యక్షరయోరయం మధురి మోద్గారః క్వచిల్లతీతః |“ 


ఆని కృష్ణభక్రిని కొనియాడిన పండిశరాయలు మనకీ విషయమున 
సామాన్యజనులు త త్త్వదృష్టితో దైవమును చూచి కొలిచి 
తరించుట వలనుగానిపని, వారి వారి అనుభవములకు తగినశ్ళంగార- 
లీలలనై కే మధురముగ చేపట్టి పొడు ళొనగలరు. అందుకనియే 
అన్నమయ్య, శృంగారదృష్టితోవై న వేంక ుశ్వరనామాంకితకీ ర్హన 
సాగించి కృ అార్థులగుదు రుగాక యని, గుడజీహ్వాకా న్యాయముతో 
ఈ శృంగార కీ ర్రనలరాళిని పెంచినట్లున్న ది. మనబోటి వా రీస్టాయి 
నందుకో లేకపోయినను హాస్యము చేయకున్న ఇబాలును, మన మీబడిలో 
మొదటి తరగతిలో చేరుట కింకా ఎన్నో జన్మ లె త్తవలసి యున్నది. 
"పెద్దలు మనబోటి బారి నుద్దేశించి యే:- 
“శ్ఞాతత త్త్వన్య లోకో యం బాలోన్మ త్త పికాచవత్‌ ! 
జ్ఞాతతతో్యోఒసి లోకన్య బాలోన్మ త్తపిశాచవత్‌ హ్‌. 


అని వ్యాఖ్యానించి నారు,. 


. అన్నమయ్య సాహిత్యము: 


ఈయన _సాహిత్యమంతయు . (శ్రీ వైవ్లవ సిద్ధాంతము వై 
నాధారపడినది. ఆ మత _పచారమునకు వీ వాజబ్బయమంతయు 
నడుము కట్టుకొని నిలిచినది. వభ కీ క్రీ 'వాజబ్బ్భ యమునకు (పతిగా 
వీరి వైస్లవభ క కి వాజ్ఞుయ మవతరించి నట్టున్నది. యథావాక్కుల 
“అన్న మయ్య భావములకును మన అన్నమయ్య ఇఛావములకును పోలిక 
గలదు. శైవము నందు ఆవేశ మెక్కువ. అది ఇక్కడ తక్కువ. 
అక్కడ బాల్కురికీ సోమనాథుడు: (పథముడు, ఇక్కడ మన అన్న. 
మయ్య (ప్రథముడు. 


| భాష: 


ఇందలి భామ యంతయు (గాంధథిక వ్యావవహోరిక పదములతో 
సంకీర్ణము. వ్యావవోరిక పదము లన్నియు | గాంథికసన్ని హితరూవ 
ములలో అరసున్నలు, బండిఆాలను విడువక (వాత కెక్కి నవి, ఇది 
భాపాశ్యాస్త్రము (P1ylంl0gy లో వ్యాకరణశ్యాస్త్రముళో సాధన 
చేయు వారికి తంగోటిజున్ను., (గంథముల కెక్కు యోగ్యత కోలో 
యితిమే అని వెనుక కొదిగి కుంగుచున్న వ్యావహారిక పదవులకు 
జళుకు దీర్చి, వాటికి తన వద వాజ్మయమున వలసినంత విడిది ౧ఎన్చి, 
అర్థసౌలభ్యముతోపాటు కావ్య భావనాసౌరభము గూడ గల్లి" చిన 
మేటి యీూతడు. ఈ పని అందరును చేయలేరు. (గాంథిక చ్యానవోరిక 
ముల యంగెంతో చొరవ, వానిని కలిపి (వయోగించుటలో ఎంతో 
తెగువ, నలుగు రాపథమున వెరపు లేక నడిచి శన్న నుసరించునట్లు 
చేయుటలో "పెద్ద చట్టరితనము కావలెను. ఈ అన్ని చక్కటులు మన 
అన్నమయ్యకు త్‌ కావుననే ఆయన మాట వేదముగా, ఆయన 
నడచినతీరు మవోకవులకు బాటగా పర్పడి ఈతని తరువాతి పద 
వాజ్మయ పద్య వాజబ్బయములు చౌకళించి దవుడుదీసినవి. తన నాటిశే 
తన ననుసరించు వారి గుంపు కొంత పెద్దదై యుండును. అందువలననే 
వారికి ఛాయా౭.పవోరులని "పేరు వెట్టి వై 


రామ క్రియ 


వెణ్టులాల మీకు వేడుక కలికేను 
అజ్జు వంచి తడు కొల్లంగ రాదొ it పల్లవి ॥ 


ముడిచి వేసినపువ్వు ముడువ యోగ్యము గాదు 
కుడిచి వేసినపుల్లై కుడువ(గా( గాదు 
బడి నొకరు చెప్పిన( బతి చెప్పంటోతేను 
అడరి శ్రీహరికి నది అరుహము గాదు ॥ వెళ్డు ॥ 


అవ హా 


గంపెడుముక దిన(గా నొక్క.వరిగింజ 
తెంపున( గలసితే తెలియ నెట్టు వచ్చు 
జ౦పుల6 బలఅవరిరిచంగ నొకమంచిమాట 
ఇంపై తే హారి యందు కిచ్చునా వరము i వెట్టు 12 


ఉమిసినతమ్మలో నొకకొంత క|ప్రము 
సమకూర్చి చపీగొని చప్పరించనేల 
అమరంగ ఛాయాపహారము చేసుక 
తమమాట గూర్చితే దైవము నగండ ॥ వెట్టు ॥ 8 
(అన్న. అధ్యా - 196 రేకు 


ఇత్యాదిగ పడి పదిహేనుచరణములలో ఇచే ధోరణిళో వారిని 
దూసి పోసినారు. తన కాలముసాటిశే పీరు వలువురి కను కాఠ్యులుగా 
నయినారని ేలినది. 


2, శైలి: 


ఇది ఫద వాజ్బయ మైనను ఎలి యంతయు [పాబంధికముగ 
సాగినది. పదములు, నమానఘటన, వర్ల నలు ఇవి యన్నియు 
[పబంధముల ధోరణిలోనివే, ఉచావనారణము పి. 


సామంతం 
చల్లనై కాయ(గదో చందమామా నీ. 
వెల్ల (ల్లి? గా( దిరు వేంక "టేకు నెదుర 
'మొల్లమిగ నమృత ౦వ వెల్లి గొల్పుచు లోకం 
మెల్ల నిను. గొనియాడ6గాను ॥ పల్లి ఏి॥ 
(సం, 12 228) 


ఈ పాటలోని పద్ధతిని గమనించితిమేని శైలి చెప్పిన. 
విధముగ నున్న దనుటలో సందేపాము లేదు. అక్కడక్కడ [గామ్య-- 


జనో క్రృలవలె శుభాం ధ వ్యావవోరిక ములు గల తంగ కలదు. 
విరివిగా నున్నది సె జెప్పిన శైలియే. అన్వయము గూడ వె 
నుచావారించిన పాటను చూచితి మేని (వబంధ ఫక్కిలోనే కన్నడు 
చుండును. యత్మీపానఘటన మంతయు, తిక్కనవలెనే భూతబలి వేసి 
వొట్టుగ, ఇాందసనులను చూచుకొండని 'పాచ్చరించినట్లు కనబడున:* 
అక.డక (టో 'యతిాసన్థలములందు జల్లుపదములు కానవచ్చుట కీచు 
కుడణే కారణము గావచ్చు. విలంబము నోర్వని భావలీ| వత, దాగని నటి 
వేయుటలో గలపేగము ఈతని యోర్వును నన్న గెల తైసియుండును. 


ఈతని రచన తిక్కన రచనవలి దేశి మూండలికపదబహుళము, 
'వొక్యనిర్య్భాణముగూడ. మనను వువవారించునపుడు మాటలాడు 
నట్లిదిగా అక్కడక్కడ దోచుచుండును. ఈ పద్దతి తిక్క.నయందు 
"60 | i (6 
అడుగడుగున గన్పట్టుచుండును. 


ర. సంధులు నమాసములు: 


శేకులల్రోని సంధుణన్ని యు అన్నమయ్యనవునో కావో తెలి 
యదుగాని అపి కొంత వింతగా దోచుచుండును. ఉ కా ౮ంతముల ప 
గూడ అచ్చులకు యవలు సంధించినపి కానవచ్చును, [ద్రుత సంధుల్నపె 
గూడ అచ్చుల కిట్టులే కూపములు గానవచ్చును:  వీరినుతముసన 
ఉకారాంతన కారము (దుతముగా దోపదు. నకారపుపొల్లు మాత మే 
(దుతమనిపించుచున్నది. కొన్ని పదములందు అరవమునందువలె 
ఉదంతతద్ద ర్మార్థక థాతుజ విశేవణములకు ద్రుతముచేర్చి వాడుటయు 
కలదు. " పోవు తోవ ' అనుటకు 'పోవు[గ్లోవ'' ఇత్యాదులు. 

సమాసదులందు ఒక విచిత పద్దతి చూపట్టుచున్న ది యుమ్మ _ 
దస్మ చా త్మార్థక శబ్ద ములు అన్వయింపవలసినపదముద గ్గ అ గాక సమస్త 
పచొదియం బే [పయోగించుట ౬ “నీపిందైన మురివెపువేయి 
గన్నులు" - (12 _ 201! కెండవ చరణం). “విందైన మురిపెపు 


అలిటొ 


నీ వేయికన్నులు' అని యుండవతెను. కాని వీర సమాసఘటన 
ప్రకారము నీ శబ్దము తప్ప తక్కినవాని కన్ని టికి సమాస మేర్ప్చరచు- 
కొని తరువాత నీ శబ్దముతో సమసింపవలసియున్నది. “ఎవ్యతో 
మోము = 'ఎవ్వతె యొక్క మోమో' అనునర్ధమున ఈ సమాస 
ఘటన విచిత్ర మెనది, ఇట్ల వచ్చటచ్చట గలవు. 


4. పద(పయోగ విశేషములు 


సాధారణకవులలో కానరాని పదప్ర యోగములు వీరిలో కాన 
వచ్చుచున్నవి. అందులో వ్యాకరణమునకు నిఘంటువులకు చేరని. 
వెన్నో కలవు. (నంకీ - శ చర -8- పాద =.1) 


1, ఎంటిీకి 2 


శ 'వాజ్మయమునందుతప్ప తక్కిన స్థలముల యందెచ్చటను 
ఈ పదము సార్హానుస్వారముగ నగవడదు. ఇది “ఏమిటి' శబ్ద 
వికారము గనుక మధ్యనున్న మకారము లోపించినప్పుడు తళ్చ్చాన- 
మున అర్థానుస్వార ముండుట షత ఈ పద్ధతి ఈ వాజ్మయ 
మునందరతటను గానవచ్చుచున్నది. ఇది 'పంటిదజ్బా' ఇ త్యాది వ్యన 
పోరమునందుగూడ గు ర్మింపవచ్చును, 


2. బాయట, పు (3-3-0 


బహిళ్ళబ్దభ వము “బయలు"' కాగా, బాఃవ్యా శబ్దభవము 
బాయట, జాయిట ' కావచ్చును. ఈ శెండురూషములు ఈ వాబ్బ 
యమున తరచుగా నగపడుచుండును, వీని సంగవా - భొవవిభ కిక 
థూవమే “బయట, - బయటకి, 'ెటికి' ఇత్యాదులు కావచ్చు. 


న్‌, అస్పన :-- (T-1 - 1) 


ఇది అర్చణళబ్దభ వము. మన శెనుగున అందరువాడెడి “అప్పన 
గాదిది, ఆప్ట అను నర్ధమున [ప యోగింపబడుచున్నది. అప్ప ణె = అజ్ఞ 
అని కిట్టల్‌.. 


4. అప్పటి, అప్పటిని (108 _ పల్లవి) 


అప్పుడు శోబ్ల మే"వవిభ కికము. ఇతర వొజ్బయమునందు 
అప్పటికి " ఇ త్యాది ప సతరూపకావ్యయములే కాశవచ్చు 
చున్నవి. ఈ వాజబ్బయమునమాత్రము ఇది [కియావి శేషణముగ 
నుపయోాగించుట వింత. “విడిచిన నెప్పటి చని” వారి.పూ. ఖా,.5-24ఏ 
అను ఎజ్జిన వారివంళశ [పయోగ మొక్కటి మాతము దీని కీడుగా 
నాకు తోచుచున్నది. 


5. బాలులు, బాలులాల (280 జ =2) 


ఆద._న్తదీర్ణ ఫూర్వలో పధముల_వై విభ క్రి లకారమునకు రేఫము 
లేకుండ [ప్రయోగించుట ఈ వాబ్బయమున విరివిగా గన్పట్టుచున్నది. 


6..చింక (112 - 88) 


జింకకు మారురూపముగనో,. మూలరూపముగనో ఈ వాజ్బ 
యమున నిది పలుతావుల గలదు. 


7, మాట. (188 ye ly 


ఈ పదము అరనున్నతో కలిసియు, కలియకయు ఈ వాజ్మయ 
ముననున్నది. అరనున్న కలిగిన (పయోాగమే ఎక్కువ. పలుళావుల 
అరసున్నలుండుటచే న. మనుటకు వీలుగాదు.? [ఇది మా ౩ _ 
శబ భవ మైన “మా జి అను అరవవదమునుండి పుట్టినదిగా తోచు 
చున్నది. సవిందుక' న్‌ర్చిందుక పాససాంకర్యమునకు ఉదావారణముగా, 
అనంతుడు తన ఛందోదర్నణమున ఈ కింది లత్యమిచ్చినాడు: ప్ల? 


వీంపు మూపులు మజితలమోపులయ్యె 
మాట లే(టికి మేటి తాంబేటి కనంగ (1 52) 


ఇస్తే థొన్ని యెడల “మాటి మాటికి" అనిగూడ సార్ధబిందుకముగ 
-కీకులలో గలదు. 


ఇం 
రీ, చదురాలు :.ఒ (71 జ పల్ల వి) 


చతురురాలునకు తద్భవముగా తోచుచున్నది, 


9. అయిరాణి:.. (189 2-1) 


లది “అయిరేని'” అని మన ఇతర తెనుగు వాబ్బయమునందు 
గలదు. “అరివేణి కుండలు” అని లోకవ్యవవోరమీ నాడును కన్పట్టు 
చున్నది. కాని “అయిరాణి' అను (పొక్ళత రూపము కుద్ధముగా 
వె క్రీ ర్త నలో నున్నది. *అయిరాణి, ధుంధుమారి, వరాచి చ శక్రవల్ల 
భాయామ్‌"” అని ప ఢ్బామోచంద్రిక- రూణడాది 818 నూ. ఇది ఇం చాణీ 
శబ్ల భవముగా తోచుచున్నది. ఈ అయి లేని కుండలతో జగుపుపూజయు 
కబివూజయే. వి వావా'కాలమున సౌమంగల్యసిద్దికె శ చీపూజ[వళన్త మె 
యున్నది. “సాన్ని ధ్య యోగాత్కిల తత్ర శచ్యాః ' రఘు.7-కీ అనిన. 
కాళిచాన (వయోగముదినికి సొత్యము. 


[0 జాజర :..._ (274) 


ఇది'యొక విచిత మైన శబ్దము “జాజర = దొంగ, జాజరపాలి 
కలు: అంకు రార్పుణ శ రావము బని సూ.ని, ఈ జాబరశబ్దము. చె 
'రెండర్గములందును యథా(నక్రమముగా తన్మర-_ శాద్వల శబ్దభ వముగా 
గానవచ్చుచున్నది. “శాద్వల' శబ్దభవమనుట యే ఇప్పటి చర్చ 
నీయాంళము. “శాద్వలొ జాజరఅగుట సుప పసిద్ధ మే. అందువలన నే 
“ జాజరపాలికలు ' అని నూ. ని. గుర్తించినది. 


దీనికొక [గామీణమైన ఆచారము తార్రాణగా తోచుచున్నది. 
వై శాఖ శుద్ధపూర్ణిమను మొలకలపున్నమయని. క్యేష్టశుద్ధ పూర్థి మను 
ఏరువాక పున్నమయని వ్యవవారించుచున్నారు, వె శాఖ శుద్ధ 
పూర్ణిమకు ఐదారు దినములు ముందుగా "ెంకులకుంపట్లలో మట్టివోని 


నానా ఛాన్యములను నారువోయుదురు. అందు పధాన్య మేపుగా జెరి- 


3౧ 


గిన ఆధాన్యము దండిగా బండునని కర్షకుల కొకగుర్తు. తానినాధా 
రముగా 'జేసికొని ఏరువాక పున్న మకు వ్యవసాయము సాగింతురు, ఈ- 
మొలక లకుంపట్ల నన్నింటిని 'దేవాలయముల-వెన, తమ పితృ దేవతల 
సమాధుల_వె ననుంచి ఆ మొలక లపున్న మనాడు పూజించుట రాయల 
సీమ పశ్చిమ భ*గమునందంతట నేటికిని గలదు. వెన్నెలబలిసిన వై శాఖ 
కుక్షి పక్షమునందు, ఫపూర్మిమనాడును ఆమొలకనోముతోపొటు జక్కి 
మొదలగు పలువిధములగు ఆటలాడుట ఈనాటికిని గలదు. అదీ 
యొకొవేడుక, ఆ “జాజర” (మొలక)కు సంబంధించిన వేడుక గావున 
అది జాజర వేడుక రైమై నది. [కమ్మకమముగా “జాబర " శబ్దము వేడుకకు 
పర్యాయముగా నిల్సినది. “ జూజరపాటలు * ఇత్యాదుటుదుగూడ ఈ 
యర్గమే "కావచ్చు. ఈ నాయూవాను సాహిత్యజ్ఞులు పరిశీలించి శెలి 
పిన నంతోపితును. వేండి-1-లుజ=వేండ్లు, వాండి +౮-లు=వాండ్లు 


ఇ అది [ప యోగములును గలవు, 


ఇక్షు. ఈవాబ్బయమున శబ్దచర్చ _సాగింపబూనినచో అది 
అనంతమగును. మచ్చునకు కొన్ని చూపితిని. ఒకొక్క. పదమున' 
కొ రూక్క పాట యే. ఉదావారణముగా చూపితిని. తక్కినవి పొఠకులు 
చూచుకొనగలరు. 


ర. సామెతలు :_. 


ఈ ' సామెశ ' శబ్దము 'సామ్యశి అను సంస్కృత శబ్బ మునుండి 
పుట్టియుండవచ్చును. సామ్య తాళ్ల ము వ్యాక రణదుష్ట మెనను 
రు t ది రం 
లోకము స్వ్రీక రెంచినది. ఒక అర్థమును చెప్పుటకు మారుగా అనంత- 
త్లోకసిద్ధిగలిగిన తత్సద్భశార్థమును చెప్పుటయే సామెతయొక్క సర 
RO @ ( G@ 


(1). ఊరులని బొలిమబుర (50 = పల్ల ఏవి.) “౯ 


ఈ పొటయందు చాళసా మెతలుగలవు. ఎండ లేనినాటినీడ, 
దండ లేని తాలిమి, ఇచ్చలేనినాటిసొబగు, బొంకులేని చెలిమిఇ త్యాదులు. 
సుప్రసిద్ధములను వదలితిని. ఆ ఛారములేశివార్త యనునర్థమున “ఊరు 
తేని పొలిమేర ' అని'వాడినట్లున్న ది. 


(2), కలగన్న చోటికి గంపయెత్సి నయట్లు (84 - పల్లవి) :_ 


కలలో గనపడినస్టలమునకు గంపతో సంసార మెత్తి కొని పోవుట 
యని యర్థము. అసం భావ్య మెనచానికి ఆశపడుటయని భావము, 


(8). కొలిమిగూటిలో సూదులమ్ముట (124 సంకీ) ఫా 

పాటయంతయు సామెతలే. “మీల కీతలు గరపుట, “అడవి 
మృగములకు పల్లమువేయుట ' మొదలగునవి. సూదులుత్సన్న మగు 
స్థలముననే (కొలిమిగూటిలో) సూదులమ్మబోవుట పనిలేని పనియని 
భావము. జన్మసిద్ధ విద్యలు గల్లినవానికి అ ఖ్యాసముతో నేర్పబూనుట 
వ్యర్థ పయాసమని " మీలకీతలుగరపుట * యకుట కర్ణము. 


4. “ఏరు నిద్దుర వుచ్చుట (149): నిత్య పవావాశీలియగు 
ఏటిని కొంతసేపు నిదురింప జేయుట ( _న్తంభింప జేయుట) అసాధ్యమని 
భావనను. నిత్యజాగరూకుని వంచించుటయు అంతె, ' 


5. పూంటకూటిమీంద తమ్మ ఉమియుట (288 సంకీ : దీనిలో 
అన్నియు సామెతలే, 'గోరుచుట్టువె రోకటిపోటు ' ఇత్యాదులు 
స్నుపసిద్ధములు. పూంటకూటిమీంద తమ్మ ఉమియుట=కష్టపడి సంపా 
దించుకొన్న వస్తువును అనుభవదూరము చేయుట అని భావము. 


33 


ఇట్టి వెన్నెన గలవు. ఆపురూవములె నవానిని కొన్నింటిని 
మతమే నేనిందు. నూచించితిని. తక్కినవి సవృూాదయులపాలు, 


6. జాతీయములు =. 


ఇది 140% అను నాంగ్రపదమున కనువాదము. ఈ జాతీయ 
శద్దార్గమే కొంత వరామర్శింవవలసియున్న ది. జాతికి సంబంధించినది 
జాతీయము కావచ్చు. తెలుగు = అరవ - కన్నడ జూతివారు వారివారి 
అనుభవములనుబట్టి ఆయా భాషోమ ర్యాదలనుబట్టి ఒకవిశిష్లార్గమునందు 
కొన్ని పదములను వాడుచుందురు, అవి వాక్యములుగావు పదములే. 
కాని అవి కొన్నిపదముల అభ్యావోరముతో ఒక నమ్మ గవాళ్యార్థ 
మును స్ఫురింవజేయు చుండును, ఆ పదములు ఆవిశిష్లార్థములలో 
ఆ జాతివారికి, స్నువ్రసిద్ధములగుటచే, దాని యర్థము చెవ్పవానికి, 
వినువానికి నుగవాముగా నుండును. ఉదావ*రణమునకు “నంతసరకు". 
గుంపుగా గూడినపదిమందిలో ఏ తలమాసినవానినో మోనగించి వి 
యించువస్తువు అని యర్థము. ఇది ఆంధ్రదేళమున న్నుపసిద్ధము. ఇట్టి 
వన్నియు జాతీయములని నా భావము. ఇవియే మన పలుకుబడులు, 
నుడికా రాలు కావచ్చు. 


1. ఊరువా జెడి చెలమ (7క_సంకీ) : దీని యందన్నియు 
జాప్రీయములే. “1, సంతతగరు, 2, కట్టు వదలిన్మశేవు', 8. జిగురు 
చుట్టిన కంజె”, 4. తెరవుచెనరు', ర. బట్టజాయిటి.ఈత, 


ర. చెరకు వండిన పండు ' (చెరకు -- పండిన). 7. తంగేటి జున్ను ", 
6, జాజులు [వసాదము.'” 


వీని యర్థములన్నియు నుప్రసిద్ధములు గావున వివరింప లేదు. 
7. అలంకారములు: 


సొధారణముగ కవులు వర్గ నాపియులగుటచే శజ్చార్థాలం కార. 
ములలో తమ [వతిభనంతయు ధారవోసి, కేవల మలంకార కవులుగ నే 


ill 


39 


చెలామణియగుచుందురు. రసద్భష్టి కలిగినకొందరుమా తము 
కావ్య జీవన మైనరసమునకు (ప్రాధాన్యమిచ్చి = చాని కంగముగా 
వెగటుగ దోపని యట్లు .నవాజాలంకారములుగా అలం 5*రములను 
సమకూర్తురు. రససిద్దుడెన అన్నమయ్యకు - నేనే వచ్చెద నేనె వచ్చె 
దను నేనే వత్తు నేవత్తు' అన్న రీతిని శబ్దారాల౦ంకారములు తమకు 
తామే వపరువులె _తీవచ్చి, పీటలు వేసికొని న 'వాజ్మియమున కొలువూ 
సేయుచుండును. ఉచావారణమునకు శభ్రాలంకారములు ఈనం- 
పుటము 150, 202, 272, 802 వగై రాదులలో గుర్తింపగలరు. అర్థా 
లం ౯*రములేని కీర్తనయే లేదనవచ్నొను. సాద్భశ్యధర్మమను _స్టంభ- 
మువి అలంకాగశాన ఎన్ర్ర సౌధమంతయు నిలిచియున్న ది. ఆ 
. సాద్భళ్యమును క వాడుకొన్నంత విరివిగా మరెవ్వరు వాడ 
లేదన్నచో అతిళయో క్రి కాదు. * అలంకారా న్లరాణి హి నిరూప్య 
మాణదుర్హ టనాన్యపి రనసమాహితచేతనః వతి భానవతః కవేః 
అవాంపూర్వికయా పం"వతన్తి ” అని ఆనందవర్గనుడు. ' 


8, అన్నమయ్య శృంగారము : 


అధ్యాత్మ కీ రనలలో బావ్యా |పవంచమును, మరింతగా (స్త్రీ 
జాతిని ఆడిపోసిన అన్నమయ్య, శృంగార సంకీర్తనలలో ఆజాతివారి 
కరచరణ ముఖ నే తాదుల ఇసుమంత కదలికలకు గూడ అనంత భావ 
పరిమళ పరంపరలున్నట్లుగా భామ్యము చేసినారు. అధ్యాత్మ కంగా 
రములు శెండింటను ఆతని మనను - మాట - |[ఫతిపాదించు ఫక్కి_ - 
వానిలోనిలోతు నవ్భాదయుల నూటాడించుననుటలో . సంచేవాము 
లేదు.” ఉదావారణకు అధ్వాత్మము :- 


భవరోగవై ద్యు(డవు పాటించ నీ వొకండవే 
నవసీతచోర నీకు నమో నమో . 3 ॥ పల్లవి ॥ 


ఆదు శారు దాలా మాములు చ చాన వాసనా మాలా డామ లాం. కాకాప్తా దావాలు ఆ పలువుర అబు మానాదలాను ధాబా మనా. అనాస జా మాపనానానానాటాానాందాు. చ కాకపాయాడానా. వాలదా జానా మతా నాజాలాయబాహాలబాసుాలలాన. అజజాపజ మాపనాలు రానా. రాయయనాయయానయయోడనాననాయినానతునుు మొ ఆకారం లతాభాడాంరంగకారాస నాననా బలో. ఇ 


1. థ్వన్యాలోకము (చొఖాంబాముదణాలయమువారిది, 1940 మ్యుదణ) P. 222, 


లుం టా అరా టలు NYT టొ పట్ర, “ఈల = టు ఆ 


మతిమటచె నిందుకు మందేదొకో 


పొల6తులనెడిమ హాభూతాలు సో(కిన 
తలమొలలు విడి విత్తలై యున్నారు 
అలరుచెనకులచే నంగములు జీరలాయ 
మలసి యిందుకు వీ(5 మంత మేదొకో 


తరుణికా(గిళ నే తాపజ్వరాలు పట్టి 
కర(గి మేనెల్ల దిగ(గార/ జొచ్చెను 


“ నీరతి (శ్రీవేంక కేశ నీవే లోకులకు డికు 


ఆరుదుసుఖాననుండే యం(త మేదొకో 


శృంగారమున కు క్ల 


నాద రామ[కియ 


1 భవన ॥ 


భవ ॥ 


8 ధవ ॥ 


(0 సం... 67 కీర్తన) 


ఏమొకో చిగురుటదరమున యెడనెడ: గన్తురి నిండెను 


భామిని విభునకు (వ్రాసిన పత్రిక కాదుగదా 


కలికిచకోరాక్షికి? గడకన్నులు గెంపై తో (చిన... 
చెలువం బిస్పుడిదేమో చింతింపరె చెలులు 


పల వి॥ 
గా 


నలువున ద్రాణేశ్వరువె నొ(టిన యాకొనచూషప్పలం 


నిలువున+ బెరుక(గ నంటిననెత్తురు గాదు గదా 


॥ఎమొ ॥ 


పడతికి చనుగవమెణ (గులు పె పెం బయ్యెద వెలుపల 


కడుమించినవిధమేమో కను(గొనరే చెలులు 
ఉడుగని వేడుకతో బ్రియ(డె త్రిననఖశశిరేఖలు 


వెడల(గ వేసవికొలపువెన్నెల కాదుగదా 


॥ ఏమొ ॥ 


రజ. 


ముద్దియచెక్కుల కెలకుల ముత్యపుజల్లులచేర్చుల- 
అ అ ng) 
వొద్దికలాగు లివేమో వూహింపరే చెలులు 
గద్దరితిరు వేంకటపతి కౌమినివదనాంబుజమున 
ఆద్దినసురత పు(జమటల అందము కౌడు గదా ॥ ఏమొ ॥ 


(12, సం-82కీ ర్హన ) 


ఈ అధ్యాత్మ శృంగార కీ.ర్రనలు రెండును అనన్య సామాన్య _ 
ములనుటలో వివదించు సాహిత్యమర్శజ్ఞులుండరు. 


స బాహ్యమాభ్యంతరం చేతి ద్వివధం రత ముచ్యతే | 
త|తౌద్యరి చుంబనా శ్లేషన ఖదంతక్షతాదికమ్‌ 
ద్వితీయం సురతం సాకొన్నా నాకరణకల్పితమ్‌ "A 
ఆనిన కామశాస్త్రము “" మూడుపూవు లారుకాయలుగ సంత 
రించినాడన్న మయ్య వై కీర్తనమునందు. ఆతడు వర్ణించిన వర్ణనను 
బట్టి ఆతని సాహిత్య మర్భజ్ఞత, అలంకార శా స్త పాండిత్యము, 
ఛాపూపటిమ, అందరకు  ఇలియుననియే. అందులో నూత్ము మైన 
శృంగారర సాభిజ్ఞత కొందరు మాత మే గుుర్తింపగలరు. 


ఎజ్జటివెదవిని నల్లనిరాతో [వాసిన జాబుగా ఉత్పేతీంచుట 
అంద'శిరుగుదురు. ఆనాయిక తనివిదీర కస్తూరీతిల కాంకిత మెన- 
(పియునిమోము పలుమారు ముద్దిడుకొనుటచే "వెదవివై నల్లగుర్లు 
 లేర్పడిన వనిన కారణముగూడ తెలియుచున్నది. ఆ పెదవిని జాబుగా 
ఉత్ప్చేతీంచుటకు తగినన్ని కస్తురిమ్ముదలు కలవంళే ఆమె ఎన్నిసార్లు 
ముద్దిడుకొని యుండవలెనో, చానికి దగిన నాయకునిసౌందగ్శ 
మెంతో కొందరే గుర్తింపగలరు. అశ్లు [పియునివై నాటినచూపు 
నిలువున వెరుకుట, దానిచే కన్నె ల్లునగుట, చానినలన అది నెత్తురు 
మరకగ ఊహించుట వెకి తెలియుచుక్నవి. అందులోని యే కాగ్రత, 


కయి. దట ట్టి లాలా ర WL. ff A ere SY” పాళా జ. బా 


32 


మొక వేద్యము. పయ్యెదలొని చనుగవమిసిమి బయట పరువులు 
వెట్టుట అతిశ యో క్రియే. శాని దానికి చూపిన హేతువు శృంగారం 
రసనిషప్తాతునకు గాని తెలియరానిది. చనుగవవై నఖళళి రేఖలు 
'మొలచినవట.' ఆకాంతి' వాని వెన్నెల యట. మునుపు నాయికకు 
చూపినతమక మే ఇప్పుడ) కవి నాయకునకు చూపినాడు. ఆసమ్మర్ష 
మును నవ్భాదయు లూహింతురు. చెమట బొట్లు ముత్యాలజాలుగా 
వర్ణింపబడుట కవిలోకసవాజమే. కాని ఆశెమటబొొట్లు అధరా- 
స్వాదసనమయపంజనిత మైన సొ_త్తికస్వేదరూపముగ వర్ణించుట 
అనుభవజ్ఞులగుకొంద రే గుర్తింతురు. ' కామినా మధరాస్వాదః 
సురతా దతిరిచ్యతే 'అని కామశాన్త్రృము. ఇంతలోతై న భావమును 
నవాజాలంకార సమన్వితముగ తేటశెనుగుపదములతో వర్తించు. 
నేరు అన్నమయ్యకు దక్క నురొక్కరికి లేదన్న అత్యు క్తి కానేరదు. 


అట్టులే ఈ సంపుటము నందలి 250 వ పాట భావము గూడ 
ఈతని అ(పతిమళావనాళ కక్రికి సాడిగా సవ్భాదయులు గుర్తింప 
గలరు ఇటి వీవాబ్బయమంతటా నెరపినట్లున్న వి. 

లు అహా 


ఈతని శృంగార వర్ణనములందు ఎక్కువభాగము అనుఖావ 
ములు, సాత్త్విక భావములు, సంచారి భావములు మా(తము విరివిగ 
నుండును. చానికి ఆలంబనోద్దీపన విశావములను మనమూహించు 
రోల రససిద్ధిని పొందుచుండవలెను. ఇది ఆలంకారిక సంప్రదాయము. 


“విభావాను ఖభావసంచారినం యోగా (దసనిష్పతిః ' . అను 
భరత నూత్రమున, మూడింటి సముదాయము రననిప్పాదకమా లేక 
ఏ ఒకటి రెండున్నను రసానుభూతి గలుగునాయని (వ్రశ్నించుకొని, 
“యద్యపి విభావానా మనుఖావానా మౌత్సుక్య = (వీడా - వార్ష - 
కోపా - సూయా - పసాచానాం చ శకేవలానా మతస్థితిః; తథా - 
స్వ్యేశేషా మసాధారణత్వ మిత్యన్యతమద్వయాకేపక క్వే సతి 


౩౮ 


నానై. కాంతికత్వమితీ” అని మమ్మటాచార్యులు పూర్తి చేసినారు, 
కావున వె చానిలో ఒకటున్నను తక్కినవి ఆస్వాద వేగమున ఆకేప 
లభ్యము ల్రై రససిద్ధి! దోవాదము లగుచున్న వి, 


కావ్యప్రకాశః, 4 ఉల్లాసః, 28 కారికావృత్తిః, 


“యత్రక్ష్ణచిత్‌ ఏక స్మా దేవ అసాభారణాత్‌ రసోద్చోధః తత 
ఇతరద్ద్వయ మా'కేప్యమ్‌ ”. అని రస గంగాధరము. కావున ఇందొ 
కొక్క పాటయు ఒకొక్క శృంగారరన (పవావాము. ఈ కీర్తనల 
సముచాయమంతయు  శృంగారర సక్రీరసాగరము. ఈ సాగరమున 
రశ్నములు వెదకు వారి వెలితే గాని రత్నములకు వెలితిలేదు. 


౪. వింతలు విశేషములు ః-- 


ఈ అన్నమయ్య వాబ్బయమునందు అపురూపమైన భావచ్చిత 
ణను'తో పాటు (వపేాళికాకల్పనముగూడ అక్కడక్కడ కన్నడు 
చున్నది. ఆ కల్పనమునందుగూడ ఈతడు సాటిలేనిజోదే. (1) ఈ 
నంపుటము 155 వ పాట “దిక్కులేకపోయే ని'క్టేదినడినము *. ఇది 
చిక్కైన (ప్రహేళిక గావున దీని భావము నస్పన్టమగుటలేదు. (2) ఈ 
సంపుటము 216 వ పాట “ఎండలు రేమెండలుగా నిరువంక జూచు ' 
వాడు" (పథమచరణములోని ఒకటవ పాదమునకు శ్వేతద్వీపమున 
నివాసమేర్పజచు కొన్న వాడు అని, రెండవపాదములోని “పాలలోని 
పాపడు '=వెన్న అనీ అర్ధము చేసికొనవ లెను, మూడు, నాల్గు పాదములు 
సు గహములే. అదేపాట కెండవ చరణం ఒకటవపాదము “ ఆలపోతు 
వానితోడ నంటిన మేలివాండు' = వృష భానురుని సంవారించిన వాడు 
గాని, శివునికి అన్ధాంగ మైన వాొడుగాని కావచ్చును. తక్కినది సుల 
భము. (8) ఈ సంపుటము -2లిక వ పాట మూడవచరణం ఒకటి 
శండుపాచాలు “కెొండవింటివాని గుత్త గొనినయట్టి కొండుక 
పాయపుం. గూంతురుతం(డ్రిొ=గ౦గకు తం డియని యర్థము, 


(4) 298వ పాట ఒకటవచరణం మూ డవపాదము- 'గాలివుంటినంటి (2) 
లోన గాపురంబు సేయవచ్చు” =త్రిది అర్థముకా లేదు. గాలికి పుండువంటి 
దగు సము దమ నెడు ఎవటిలో కాపురముచేయుట అని యుండ 
వచ్చునా? అప్పుడు ' గాఠిపుంశునంటిలోని అని పాఠముండవలసి 
వచ్చును. (65) £9/వ పాట - మూడవచరణం 'రెండవపా దము 
గుల్ల కూ(తతోడి. నోరు. కొనగోరుబరిమీ *' ఇదియు అర్థము కాలేదు. 
ఇన్లే చూచినచో ఇందులో ఎన్నో |పహేళికలవంటివి మన పండ్ల కు 
'మెదుగుట లేదు. 


ఒకొక్క పట్టున శుద్ధ వ్యావవోరికముగా సాగించిన ఘట్టము 
లును గలవు. 268, 987, 878, 878 వగైరా కీర్తనలు దీనికి కార్గాణ 
ములు. అశ్చే పూయుటకు-పుయ్యుట. నీయెడకు - - నియ్యడ వంటి 
పచాలుకూడ. 


ఇందు 115 వ పాట, సాద్భళ్యము నాధారముగాగొని తన 
యూరిచుట్టు [పక్కలనున్న కనుమలను గురిచేసికొని శృంగారరసాం- 
కిశముగ వర్షింపబడినది. (1) సోమళిలకనుము (2) గద్రిెరాతికనుమ. 
(కి) ఎట్టశిలకనుమ (4) దొంగలసానికనుమ (5) గుబ్బలికొండ 
కనుమ. ఈ కనుమలకు పాటలోని శృంగారముతో కేవల శబ్ద సాద్భ 
శ్య మేకాక మరి పదో సంబంధము కలదని యూహించి, ఇవి యెక్క_డ 
నున్న వో. శెలిసికొనగోరి ఆ (పాంతము వారిని విచారించితిని. వారిలో 
ఒకరు (శీమెై మైనంపాటి సుబవ్యాణ్యంగారు కలుగు పండితులు) 
విచారించి ఈ విధముగా |వాసీరి 


తా మవోళత్మా ! నేను చెప్పినట్లు. కాళ్ల పాక. [గ్రామం 
చుట్టూఉన్న అన్నమాచార్యులు నూచించిన కనుమల వివరం తెలుపు 
చున్నాను. 
. (9 దొంగళలసాని కనుమ -- ఇది సిద్ధవటం. తాలూకా ఒబుళం 
దగ్గఅవుంది. (2) సోమశిల కనుమ - ఇది నెల్లూరుజిల్లా ' సరివాద్దున 


౪ 
అత్మకూరు శాలూకా - సిద్ధవటం తాలూకా వొద్దులోనున్నది. (8) 
గవైరాతీ కనుమ - ఇది నేడు సుద్దరాతికనుమ అని వ్యవవోరం. తాళ్ల 
పాక నమీపంలోవుంది. (4) ఎట్జశిలకనుమ. పోలి _ అప్ప రాజు వేట 
సమీపంలో “కడియాలవల్లెకనును” అను వ్యవవోరంలోవుంది. (5) 
గుబ్బలికొండక నుమ - అం'జెకనుమ నేడు వ్యవవోరం. (6) మంత నాల 
కనుమ - ఇది నడిగడ్డ దగ్గరవుంది. 'లేబాకుకు సమీపం. 'నాగేళ్ల కనుమ 
అనీ నేడు వ్యవహోరం. 


ఈ కనుమల విశేషమేమంశే (ప్రతికనుమదగ్గణ ఏవైపుననో 
ఒకటె వె పున చెన్న శేళవస్వామి వారి ఆలయంవుంది. నేడు కొన్నీ చూడ 
వచ్చును. కొన్ని శిధిలావస్థనొంది యున్నవి. ఈ కనుమలు షట్బ(ఇా 
కృతిలో నున్నవని, షటో్కో-ణాంతర్షతములిని పెద్దలంటారు. సుదర్శన 

చ[కంలోని షట్టోణాలకు, షట్బ(కాలకు వై వ్లనమం(త్రశాన్త్ర విషయం 
ఏదైనా సంబంధ సామ్యములున్న వేమో మీరూహించాలి....” 


బుడుగుంటపలె 
కోడూరు (1. మె, వేం. ను 
15_7_76 


వీఠిపరిశీలన కొంతవరకు నిజమనిపించుచున్నది. - ఏవో కను 
మలై తే అన్నమయ్య వాడియుండడేమో. ఆ నాటికి చెన్న కేళవ 
స్వామి దేనాలయములు ఆకనుమలలో ' నుండుట, అవి శాళ్ల పాక 
చుట్టూ ఉండుట, షట్కోణాంతర్షతములని "పెద్దలవ్యవహారముండుట 
శారణముగా ఈ కనుమల నన్నమయ్య వాడియుండును.. ఇంత "వెద్ద 
వాబ్మ[యములో ఈ కనుమల వ్యవహారము నేనింతవరకు ఈ పాటలో 
దక్క. ఇంకెక్కడా చూడలేదు. చరిత జిజ్ఞాసువులు దీనివె సాధన 
సాగింతురుగాక ! 


య 0 | లా టయ 
ములు, వేదాంతములు. పురాణగాథలు, శృంగా రాదిర సములు, 
తత్త్వము, భక్తి, పదములలో జాతీయత, నందర్భోచితములై న 
లోకో కులు, ప్యంగ్యమ ర్యా దలు, అ౭౦కారములు, ఓహో |! ఒక్క కు 
మిటి! సాహిత్య నర్వస్వమంతయు తనకు తానే నిండి పండి 
పరిమళించుచు, శ్రీ వేంక "బళ్యరమహివులు ఊటలుమియు చుండును. 
ఈతని కృతులన్నియు, భావ ఏదైనా, |గంథ సేజాతిదె నా, తానే. 
దైవమును పేర్కొన్నా, అదంతా (శ్రీ వేంకశుశ్వరునికి జోడించి 
(శ్రీ స్వామి వారికే సమగ్పించుకొన్న వే. 


ఈతనీ రచనలో గానవచ్చు : పుర మొకటి గలదు. మాటలు' 
'తేటగ నుండుట, భావము లోశతె యుండుట. దానివలన సాహిత్య 
మున సాధారణమైన పరిచయము గలవారు నెనె తేటను [గహించి 
మురియుచుందురు. . మర్శజ్జులగువారు లోతు లాలోచించి తనియు 
దురు, 


10. అనుకరణములు :- 


ఈ విద్య మన తెలుగు వారికి ఉగ్గుతో వచ్చినది. మన వాజ్మయ 
ములో మొదటిదగు భారతమే అనువాద|గంథము. తరచి చూచినచో 
దేశ భాషా |గంథములన్నీ అనువాద(ప్రారంభములే. అంతమా;తాన 
అనుకరణము లనరాదు. వన్వనువాదమె గానీ భావములు భాషలు" 
_థిన్నములు గదా? 


సమానవిషయమును వది రించునపుడు భిన్నకాలములందలి _ 
కవులకు గూడ ఖా వె వైక్య మేర్చడవచ్చు. దానిని భావసనం వాద 
మన్నారు పెద్దలు. 


“ సందాదాస్తు భవ న్ట్యేవ బాహుశ్యేన సుమేధసామ్‌ ! 
నై కరూపతయా సర్వే త్తే మంతవ్యా విపశ్చితా॥ 
(ధ్యన్యాలో క ము_ఉద్య|ోతము 4 శ్లో॥) 


తరు వాతివారు పూర్వక వుల [గంథములను చూడకుండవచ్చు 
గూడ. కానీ తరువాతి వాొని-వె అనుకరించినాడను నపవాదము రాక 
తప్పదు. అనువాదముగానీ అనుకరణముగానీ పంచమవోపాత కాలలో 
చేరవని మనము గు_ర్తింపవలనియున్నది. అనుకరించు వానిలో న్వతం[త 
భావనాబలమూ, ఇతర తపతిభో న్మేషము కనబడినచో, అంతటి. 
వానిచేత గూడ ననుకరింపబడిన పద భావ_సంఘట నా-అలంకార- 
సమావేశ మాధుర్యము గలవాడని అనుకార్యునికి కీర్తి చేకూరును 
గానీ, అనుక ర్తకు తక్కువ దనము రాదు. “భోజనం దేహి రాజేంద్ర 
ఘృతనూపసమన్వితమ్‌ ! మాహిషం చ శరచ్చం|ద్రచం దికాధవళం 
దధి” వలె పర భాగము మ్మాతము సారవంత మై సొంతము నిస్సారమె 
నపుడు ఆకొవి నుద్దరించు వా రుండరు. కావున నవాజ (పతి భాసంవన్ను 
నికి అనుకరణము దోవముగాదు. అట్లు చూచినచో వాల్మీకికి తరు_ 
'వాత కవియే లేడు. కాళిదాసాది సంస్కృతకవులకూ నన్న యాది 
శిలుగుకవులకూ గతియేది ? కావుననే సంస్కృ తాం కవులందరూ 
తమ్మ పాచీనులను నిర్భయముగ పొగడుచూ, తమ స్వతంత్ర (ప్రతి 
భతో (పతిష్టితులై నారు. 


ష్ష్‌ వాల్మీకివ్యతిరి కృస్య య ద్యేకస్యాఒపి కస్యచిత్‌ | 
ఇష్యశే వ్రతిభారేషు త త్తదానంత్య మక్షయమ్‌ ॥ * 
అని గు ర్లించుకోవలసియున్న ది. 


అనుకరణమే వనికిరాదను మాట నా ఓనామాలు నాకిచ్చేసి 
నీవేమి (వానుకుంటావో _వాసుకో " అనుట వంటిది. అందువలననే, 


౮ఖె 
న్‌ వాచస్పతిస హ సాణాం సహసెరపి యత్నతః । 
నిబదా సా కయం నెతి (పకృతి రగతా మివ ॥” 
_ జు | ప 
ధ్వన్యా — 410. 


అను సవాదయేఖరవచనము కవికోటికి జీవగట్లరైమైనది. 
అనంతముగ కవికులము వి స్తరిల్లినది; పీస్తరించుచున్నది; విస్తరింప 
గలదు కూడ. 


శ దృష్టపూర్వా అపిహ్యూర్దాః కావ్యే రసపర్మిగహాత్‌ | 
సర్వే నవా ఇవాభాంతి మధుమాస ఇవద్రుమాః 1 ధ్వన్యా -శ4ీ_శీ, 
అను వాక్యమును కావ్యపరంపరాపరముగ గూడ వ్యాఖ్యా 
నింపవచ్చు. | 


ఈయనుకరణము 1. |పతివింబ సదృళము 2, ఆ లేఖ్యతుల్యము 


'_ శ అన్యసామ్యము అని మూడు విధములుగ పెద్దలే వివరించినారు. 


“సంవాదో హ్యన్య సాదృశ్యం, తత్పునః (పతీబింబవత్‌ । 
ఆలేభ్యాకారవ తుల్య దేహివచ్చ శరీరిణ్తామ్‌ ॥ ధ్వన్యా __ 4..12, 


“తత పూర్వ మనన్యాత్మ, తుచ్చాత్మ తదనంతరమ్‌ । 
తృతీయం తు ప్రసిద్ధాత్మ, నా&౬న్య సామ్యం త్యజేత్కవిః ॥ 
ధ్వన్యా -_ 4-18 


అని సామ్యవాదము నంగీకరించినది సవ్ఫాదయలోకము. (ప్రతి 
భావ్యుత్పత్తి సంపన్న మైన కవి కుటుంబములో, వానికంకు వీడు; 
వీనికంశు వాడు; ఇత్యాది 'భదము నేర్పరచుట సాధ్యముగానిపనియని 
ఆచార్య దండి :... 


“ ఇత్తుక్షీర గుడాదీనాం మాధుర్యస్యాంతరం౦ మహాత్‌ | 
తథాజఒ.పిన త గాఖ్యాతుం సరస్వత్యాఒసి శక్యతే ॥ కొవ్యోదర్శము, 


౪ 


కావున నే నీవై అనుకరణములను చూపినా అనుకార్యుని 
చెద్దరికమే 'తెలుస్తుంధి. గానీ, అనుక్నర్హలకు లోకువ? "దని "పెద్దలు 
గు ర్రింపగలరు. 


అన్నమయ్య [పొచీన కవుల నెవరిని పేరె త్తి స్తుతించినట్లు 
లేదు. కానీ, రామాయణము-మవహో భారతము - భాగవతము వగైరా 
[గంథములను వేర్కొన్నారు. ఆ్లు శంకర రామానుజాదులను మత 
ములను చేర్కొన్నారు. అందువలన (పాచీన కవుల సాహిత్య రస 
మును జాగా జుల్టీ నార న తెలియుచున్నది. సంస్కృ తాం(ధ కవుల 
వలె ఏ రామాయణాది [గంథకథలనో ఉపాఖ్యానములనో ఆధార 
ముగా చేసికొని ఏరి పదవాజ్మయము నడువలేదు. వీరి కవిత్వమునకు 
మూలవస్తువు (శ్రీ వెంక శేళ్వరుని మూలమూ ర్తియే. భాషా- భావ 
ములుచూ స్తే, ఎట్టన హారివంళమూ, కొన్ని మాండలికములందు 
సోముని ఉత్తరవారివంళమూ, తిక్కనగారి దేశిపదసంవద కానవచ్చును, 
కానీ ఇది వీరిది అని తేల్చిచెప్పటకు తగినయాధారములు లేవు. అది 
కాలాంతరమున సాధ్యమగునేమో చూడవలసియున్న ది. వీరిపాటలు 
ము_క్తకములవలె దేనికదే సంపూర్ణము. ఉత్తర తాన్వయములేదు. 
ఎప్పుడేమెనా చెప్పవచ్చు. అది ఆయన స్వేచ్చకు సంబంధించినది. 
శజ్రాలంకారములందు పోతన పోలిక కన్నడుచుండును. ఇద్దరూ 
ఎంచుమించు సమకాలికులు: ఒక మండలము వారు. కొంత పూర్వము 
వాడైనా సోముడూ అంతే, కావున అనుకరించినట్లు తేల్చి చెప్ప 
లేము. వీరిరామాయణము దొరికితే చూస్తాము. 


ఇక ఈతని ననుసరించిన వారు ;_ 

1. ఈ సంపుటము నందలి 264. [_8 లో 'కొనవాం జై లేను ', 
ఇది 'వాండి" శబ్బ్దబవువచ నము, ఇట్లనే “వేండ్లు' చెడి! శబ్దబహువచ 
నముగ ఈతని (పప్రయోగమునగలదు. * విషమశరుంజేయు తూపుల 


YX 


వేంఢకన్న వాండు వాభూల మునిశెవ వర్ణ తతుబు"../పాంద'గంగ 
య = ౧౧ ట్‌ \ 


మావోత్ళ (ము _ 5_814 సాహితం అకాడమీ; వతి, 
శ్రిఫీ బి | తనో, 


“పూక” శబ్బముపె ‘ వాండ్లు ర్‌ కప్పము నకు 'కా౭దు' 
వలె వ్యాకరణనంవన్న మైనను _అపురావమైనది. అందువలననే 
"తనాలి వారు దానిని గిలుకొొన్నారని నా భావము, 

ప, తమిళమందువలె, ; స్త్రీల గమనమునకు నెమలిని ఉవనూన 
ముగ చెప్పుట అన్నమయ్యయం దక్కడక్కుడ కలదు. “ గతిమధ్య స్పన 
కుంతల _నబక వీజాగర్వదుర్వార పను OT లను తం బీ 
మృగేంద్ర కుంభిచమరీయూథంబు నేణంబుబుకా”.. పొం ఎ మా, 
(5-6) 

ల. ఈ సంపుటమున 261-1._1లో ' మొగమున శెగ"డి మొన 
వా6డిగుబ్బల ”* అను అపుతరూపపదబంధమును, లామరాజ భూవణుదు 
"మొగమున శగయునీవలుదవలి చన్ను గుబ్బలు" (కావ్యాలంకార 
సంగవాము - బ్‌ 118లో వాడుగొన్నాడు. రామరాజభూషణు'ని 
"లలనాజనాపాంగ ' అను, సమానభాగము కొంత అన్న మయ్యదే. 
ఆ భూవమణుజే, ఈసంపుటమునందలి 14కివ పాట పూర్తిగా *' అళిఘట 
మీన కేసరి శరానన గోమకరంబుల౯ ' (వను చరి త-ర్‌-5్‌కి) పద్యముతో 
ననుకరించినాడని డాక్టర్‌ _ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు 
ఒకో యుపన్యానమున పల్కిరి. 

రాని ఇట్టి కల్పనము 


“ అనయము యంత్రమత్స్య్యము నొకమ్మున శ్రీనరసింహం( డేయ(గా 
వెనుకకు(బారి, పుల్లణి(చి, వేషము మార్చి, బిలంబుదూరి, కౌ. 
ననమునకే(గి, సిగ్గున నణంగి, భరంపడి వీ(గి, తా విషం... 
బెనసి నతికాభజించ్చి నదు లీ(ది భమించెను రాసులన్నియుళా '' 

(కావ్యాలంకారసం[గ్రహ ము- | ఇ G1) 


అను పద్యమున మరింత చమళత్కారముగా సాగించినాడనక తప్పదు, 


కను న్నుల యెంత గనమౌనొ యేలాగ” అను పాదములందు చూపిన 
కళని దోవమునందలి కఠవును, “తూలె జగంబు మీనశనిదోషము 
అగ స అ (| ర్‌ 
చాంకి నిర స్హసస్యమై' అనిధూర్జటి (4 కాళహశ్వర మాహాత్మ్యము - 
9_158.)తో ననుకరించినట్లున్నది. ఇది అనుకరణము కాదన్నను 
దోవములేదు. 


ఈ సంపుటము శి465- | 


“వసిత లావణ్యంపు వదన శళిశకలములు. 
చనుగిరులపై నేల జారిపడెనే 
వెనక దురుమనురాహు వేవేలురూపులై 
తనర ముఖచంగారు(డు తలక(డు గదా! 


అను దాని భావమునకు ఛాయగా | పభావతీ (వద్యుమ్నమున పింగళి 
సూరన: __ 
& చం[ద్రభీత ఘనధ్వాంత సంచయమున.. 
కభయ మొసంగి వేణీభరం' బనునెపమున 
తనవెనుక వేసికొన్నది లోసీజి మొగము 
చంద్రు(గై కొనమి కిదియ సాక్షీ గాదె! (ప్రభా2_67,) 


అని అనుకరించినట్లు తోచుచున్నది. 
6. ఈ చాజ్బయమునం దక్కడక్కడ ' భేరిజోకొట్లుట? అను 


పదము. విపరీత పయశ్నార్థమున . వాడబడుచున్న ది. చానిని పింగళి 
నూరనః. 


“వట్టి మటింగు(బెట్టి నుడువందినిలే దిదియెల్ల భేరిజో. 
కొట్టుట కాక... .... * (ప్రభావతీ పద్యుమ్నుము-8.78) 


అని అనుకరించినట్లు క. ఇది సమకాలిక 'దేళ్ళ లోకో క్తి 
కూడ కాపు 


౪2 


అనుకరణము పదముతో, పొదముతో, విషయముతో, అన్నిం 
టితో గూడ నుండుననుటకు:- 


“పాదోపజీవీ పదకోపజీవీ 
ఛాయోపజీవీ సకలోపజీవీ. 
భవేదథ ప్రాప్తకవిత్వజీవీ 
స్వోన్మేషతోవా భువనోపజీవ్యః ॥ 


అను జే మేందునివచనము (పమాణము. 


ఉదావారణము లన్నియు వీలై నంతగ ఈ సంపుటము లోని 
కీరనలతో నే యుండవలెనను సంకల్పముతో ఇట్లు సంగహించితిని, 
విస్తారమైన ఈ పదవాబ్బయములోని ఇతరసంవుటము లన్నింటితా" 
నం, పతిం చితిమేని ఇంక నెంద 3ందరో అనుక రలు బయటికి ౮*గలరు. 
ఈ సంపుటములోని 51, 8! పాటలు చాతిణాశ్య శృంగార | గంథము 
లకు ధ్వజములుగా లన్‌ ఇట్ట భావములు దావీణాత్య 
వాబ్బయమున గుటుగా, రట్లుగా ఉన్న వానినీ సవృాదయులు 
వ ౭ లు 
గు_ర్రింపగలరు. 


అన్న మయ్య సంగితము : 


వె తెల్పినవిధముగా అనంతసాహిత్యసార్వ భౌనుడగు నీతోడు 
సంగీతము నూతగొని పదవాజ్మయమునేల నృష్టించెనా అని 
ఆలోచింపవలసియుండును. అది ఈతని పరమై కాంతిక మైనభ క్తికి 
సంబంధించినదని నాయూవా. నాదోపాననము, మోతసాధనసామ 
[గిలో నిర్గుణోపానన పద్ధతికి చెందినదని "పెద్దలందురు. సగుణమూర్తు 
లెందరున్నను వారినందరిని నమేళించిన శుద్ధమూ ర్తిని నాదముతో 
'నుపొనించవచ్చునని ;:__ 


*“ నాదోపొసనయా దేవా బ్రహ్మవిషుమ హేశ్వరాః। 
భవన్యుపొసితా. నూనం యస్యా దేతే తదొత్మకా ౪ ॥ అ 


ఈ శోకము తెల్పు చున్నది. అన్నే మయ్య కు చేంక ళకుకంరుడు సరం 
య _ od అ 
దేవళా న్వరూపుడుగా కనబడినట్లు:-- 


బా? 


ఎంతమా[తమున నెవ్వరు దల(చిన అంతమా[త్ర మె వీస్తూ 
అంతరా౭తరము లెంచి చూడ బిండంతె నిప్పటి యన్నటు 1॥వల్లవి॥ 


మ్‌ 


కొలుతురు మిము వైష్షవులు కూరిమితో విష్ణుండవి. 
కధురు మిము వేదాంతులు పరదహ్మ మనుచు 
తల(తురు మము శే వులు తగినభక్తులను శివ(డనుచు 
అలరి పొగడుదురు కాపాలికులు ఆదిఛై రవు(డనుచు nado 


సరి నెన్నుదురు శా కేయులు శ క్రిరూపు సీవనుచు 
దరిసెనముల మిము నానొవిధులను తల(ప్పలకొల6దుల భజింతురు 
సిరులమిమ్మునే యల్చ్పబుది(దల(చినవారికి నల్పంబవుదువు 
గరిమల మిమునే ఘనమని తల, చినఘనబుదులకు ఘసుండవు ॥1ఎంత॥ 


సీపలన( గొటింతబేదు మటి నీరుకొలంది తామరవు 
ఆవల భాగీరధిదరిబావుల ఆజలమే పూరనయట్లు 
(శ్రీ వెంకటపతి నీవై తే మముంజేకొని వున్న దైవమని 
యీనల నే శరణనియెద నిడియే పరతత్వము నాకు "ఎంత॥ 
(అన్న_అధ్యా. 170 రేకు) 
ఈ పొటు తెల్పుచున్న ది 


“యే యథా మాం (పపద్య న్తే నే తాం సభై ప్‌ భజామ్య హామ్‌ | 
మమ వర్మాను వ !ర్తం శ్రే మనుష్యాః పార్ట స | n భనఎశీఎ! 1. 


కరా. ఆని ఏకో చన వజనాణనా బాన ూజాజాసానాకానాల ల కటు అ జట సట 





న. 


1, నంగీతరత్నాక రము = Dp 81, (edn, ఆనందాశ్రమ యెస్‌ య స్‌_పూనా) 


అరా. 


అనీన గీ ళావచనానుసారముగ, 


"యం శైవా స్ప: ముపొనతే శివ ఇతి; (బ "హ్మాతి చేదా నినో; 
బౌద్దా బుద్ద ఇతి; ప్రమాణసటివః కర్తేకి నైయాయికాః। 
అర్హ్శన్నిత్యధ జ్రైనకాసనరతాః; క్రర్మేతి త మీమాంసకాొ*; 

లా 
సోయం వో విదధాకు వొజ్ళోతభల ౦ తెలోశ్యనోథో పతిః “| 


ఆఅనుదానికి దీటుగనున్న రీమాట, దీనివలన నాశగొ కిశరనుత 
బ్వేషము లేదనియు స్పష్టమగుచున్నది, ఎక్కడైన ఇతరభుతములను 
తూలనాడినట్లు కన్పడినను భాగవత సంపచాయ  మముళారముతో 
అది " నహినించా న్యాయము' నకు చేరినదిగా గు ర్రింపవలసియుండును. 
జన్మసిద్ధ మైన అదె ఇత వాస నబిడ్డు ఈతనిని వదలలేదనీ అక్క, డక్కడ 
సృ నుగుళుండునుం 


కావున అన్నమయ్య, శనఇష్షదై వమగు వేంక శుళ్వరుని సగుణ- 
మూర్తిని నిర్గుణమగు నాదోపాననా మార్గముతో జోడించుటకే సంగీ 
తమును చేపళ్చునా యనిపించుచున్నది. ఆ మూర్తిని తలచిన వెంటనే 
భావ పరంపరలు, సాహిత్యసామాజ్యము తన యెదుట నిలిచి అ= 
వేళకందిన ఏదో మెట్టును ఆధారముగా చేసికొని పడినట్టు కన్నడు 
చున్నది. అందువలననే ఈతని కీ ర్తనలందు నంగితము పాదపీఠముగ 
మాతము నిలిచినట్లు చెప్పవచ్చును. 


ఈగ రాజాది కృతులందు కానవచ్చు నాదవిస్తారసాకర్యము 
ఈతనికీ రనలందు కానరాదని నంగీత మర్శజ్జుల మాట. ఆయా 
కీ రనలందు మాత్రలకు వలసినన్ని యతురములు కూరిపోసినట్టుండు 
టచే, సంగీశజ్ఞుడు న్వతం|తించి నాదవిస్తారము సంపాదించుకొన లేక 
పోవుచున్నాడు. కొన్ని పట్టుల కుదించియు, కొన్ని పట్టుల విస్త 
వా ౬ అటో 

రించియు పాడుకొను ధైర్యము మనకు కల్గినచో ఈ పాటలు కొంత 


నంగీతమునకు లొంగి వనిచేయును. ఇంతమాత్రమున మన మన్న. 
iv 


ణం 


మయ్యకు చేసిన యపచారము లేదు. కాని సంగీతజ్ఞులకు , కొంత 
అవశాశమిచ్చిన భాగ్యము మ్మా తము మనకు దక్కును. 


అన్నమాచార్యులు వదళవిత్వమునకు, భావసంపన్న మైన సంగీ- 
తనంప్రదాయమునకు కల్లు ముల్లులేని చక్కని బాట వేసిరి. తన అనం- 
తరము వారగు జేత్రయ్య, త్యాగరాజు, సారంగపాణి [పభ్భతులు 
ఆ బాట పొడవునా "పెద్ద పెద్ద చెట్లు వెంచి నిలుచు నీడలు నిండించిరి. 
సె నె నడచుబాటసారు లందరు నీడకు మురిసి బాటను మరచిరి. అది 
స అన్నమాచార్యుల కబ్బిన సత్కారము. 


శ్యాగయ్య మొదలగు వారి కీర్తనలందు సంగీతమునకు (పాథా 
న్యము, సాహిత్యమునకు ఉండీ లేనట్లు శెండవస్థానము, అన్నమాచా 
ర్యులకీర నలల్లో సంగీతసాహిత్యములు శాఖే సమ(్రధానము 
గనో, లేక సాహిత్యము కొంచెము ముందంజ వేసినట్టుగనో కన్సడు 
చుండును. ఏమెశ నేమి? .నంగీత సాహిత్యవిచ్వాంసుల కో శేబంతిలో 
వడ్డనచేసినధర్మక_ర్త ర అన్నమాచార్యు లొక్కరే. కేవల నంగీతజ్ఞులకు 
కొరుకుడువడని మధురభత్యుములు కొన్ని సాహ వడ్డించిన 
వత పాతమూ కానవచ్చును. 


పదకవితా పిళామహుత్రై, సంగీత సాహిత్య సామాజ్యముల 
శెండింటి నేలిన తోలి ఆంధ్ర వాగ్రేయకారకు డీతజే. 


“తారతమ్యము :........ 

అన్నమయ్య, కత్రయ్య, త్యాగయ్య వీరు మువ్వురును ఆంత్ర 
మాత పుతులై సంగీత సరస్వతికి ఒక విశిష్టస్థానమును చేకూర్చిన 
మవహానీయులు. అందులో కేత్రయ్య శీలము, కొంత రాజాక్రయణ 
వేశ్యాసాంగ క్యాదులతో దూషితమైనట్ల్టు చర్మిత చెప్పుచున్నది. ర్ఫీల్ర 
మును పరామర్శింపవచ్చినచో పకాంతభకి, భావమునకు చెందినవారు 


x౫౧ 


ఆన్న మయ్య, త్యాగయ్య. అందునను తన నంగీత సం|పదాయము, 
దానిని వ్యాప్తికి లేవలెననెడి తహతవా, అందుకై చేరిన శివ్య సమా- 
జము త్యాగయ్యకు కలదు. ఈమాత్రముగూడ ఐహిక వాంఛల వె 
మనను లేనివాడు అన్నమయ్య. ఇతడు ఎంత రకుడో, అంత విర 
కుడు. “*పాజెడువాడు చేను, వీనెడువాడు శ్రి 'వేంక శుళ్వరుడు, 
కావలసినది యతని అన్ముగవాము, తనకు వలసినది ముక్తి, తన సంగీ 
తమునందును, సాహిత్యమునందును రుచ నాస్వాదింప గలిగినవాడు 
స్వామి యొక్కజే.” అని అన్నమయ్య తీర్మానము. కావుననే ఆ 
నం పచాయమును (పచారించు శివ్యకోటికొఅకు గాని, 'వారిని దిద్ది 
తీర్చవ లెనను మమశకారముతోగాని ఈతడు పనిచేసినట్లు కనబడదు. 


ఒకవిధముగా తలపోసి చూచినచో, “సంగీత సంప్రదాయ 
దర్శిని" ఇత్యాది | గంథముల వలన, సంగీశతకళ ఆంధధమున జన్మించి 
అరవదేశమునకు వలన పోయినట్టు కన్సట్టుచున్న ది, నేడీ భేదమును 
రసికు లంద రెరుగుదురు, 


అన్నమయ్య కృతులు 1... 


అన్నమయ్య కేవలము పొటలను మాత్రమే (వాసినాడను- 

వారును లేకపోలేదు. కాని సంసృతాంధ ప్రాకృతములయందు అడ 

(అలల G 

మాకలు లేక సాగిన దితనికవిత. ఈతని కావ్యరాశిని గూర్చి ఈతని 
నునుమడు చిన్నన్న :-- | 


యోగమార్షంబున నొకకొన్ని, బుధులు 
వె రాగ్యరచనతో వాసింప(గొవ్ని, 
' రాగిల్ల శృంగారరసరీతి. గొన్ని. 
సారసనేతు-పె సంకీర్త నములు 
సరసత్వమున(దాళనముఖముల్‌ గాంగ 


ప్రవిమలద్వీపదపబంధరూ సమున 

నవముగా రామాయణము, దివ్యభాష- 

సావేంకటా।ది మౌహోాత్మ్య్యమంళతయును 

గావించి, రుచుల కృంగారమంజరియు, 

శతకముల్‌ పదిరెండు, నకలభాషలను 

(పతిలేని నానాపదింధముల్‌ చేసి! 

| — (అన్న - చరి - 45.48 పుటల.) 


అనీ వాకొనియున్నాడు. ఇవిగాక సంస్కృతమున అన్నమాచార్యులు 
రచించిన సంకీర నలతణ మొకటి గలదట. ఈ యిన్నింటిలో :-- 


(1) కృంగారమంజరి, రేకులు ర్‌ 
(2) అ ధ్యాత్మకీర్తనల రేకులు 868 
శుంగార సంకీ రనల రేకులు 
(క) .శ్ళ కీ ర్థనల శేకులు 1021 


శరాయిడానంలోరేలో. ూవాలాకార్తాయత్రరాణాణవత. 


వెరసి 2269 రేకులు 


మ్మాతమే మనకు దొరకినవి, సరాసరి శేకునకు ఆరుపాటలవంతున 
ముప్పది రెండు వేల కీర నలకు చాొచాపు 5400 శేకులుగచా ఉండవలసి . 
నది! అందులో సగానికి తక్కు_వగనే మనకు లభ్య మైనట్టు. 


అన్న మాచార్యుల ద్విపద రామాయణములో “యుద్దకాండ ' 
మున్న ట్లు, 1975, వపిల్‌ , “ సహ్మ గిరి 'నంచిక, 29వ "పేజీలో శ్రీ దివాకర్ల 
వెంకటావధానిగారు చీర్కొ-న్నారు. అది అశ్వేషింపదగియున్న ది. 
వేంక ేళ్వరముద్రతో అలమేలుమంగ చె చెప్పిన శతకము రేకులు 
ఇక్కడ లేవు గాని, ఆ శతకమును, అన్నమాచార్యుల ీరుతో వావి శ్‌ 
వారు ముదించియ్యుండిరి. 


1. పై ద్వివదలో మొదటి నాల్ల్గచరణములు [ప్రాసరపాతములుగ నున్నవి. 1,8 వడ 
ములొశటిగ 2, 4 పదములొకటిగ కూర్చిన ఆ దోషముతీరి అన్వయము నులభమగును. 


తుం 


లభ్యమైన రేకులలో శృంగారమంజరి కేకులు py తాళ్లపాక 
కవుల లఘుక్ళతులు ” (The Minor works of Thallapaka Poets.) 
అను వేరుతో మొదటి సంపుటముగా 1985 లో మన చేవస్థానమున 
ముద్రితములై నవి, అన్నమాచార్యుల అధ్యాత్మనంకీర్యనల "రేకులు 
868 పూర్తిగ ముదితములై నవి. శృంగారనంకీ ర్హనల మొదటివంద ఈ 
సంపుటము. 22వ సంపుటముతో అన్నమాచార్యుల శృంగార సంకీర్హ 
నల రేకులు 8వ వంద ముద్రితములై నవి. నడుమ 16వ సంపుటమున చిన 
తిరుమలా చార్యుల రేకులు అనుబంధముగ ముదితములై నవి. పోగా 
అన్నమాచార్యుల 9, 10, 11 వందలనేకులు (పిన్‌ శాపీలు తయారై 
అచ్చుకు కాచుకొనియున్నవి. [12వ వంద కేకులు చాచాపు సగము 
వెన్‌ కాపీ తయారైయున్నవి. 18 వ వందనుండి 2000 వరకుగల 
"కేకులు, ఆ 2001, 2002 సంఖ్యగ ల "కేకులూ (వాసి ముద్రింపవలసి 
యున్నవి. 


పం|డెండవసంపుటమునుండి ఇకువదవసంపుబమువరకు 
అన్నమయ్య శృంగారనంకీ ర్తనలే. 21వ సంపుటము తాళ్లపాక చెద 
తిరుమలాచార్యుల అధ్యాత్మకీ ర్లనలు, మజల 22వ సంపుటము అన్న 
మాచార్యుల శృంగారనంకీర్వ నలు, 28వ సంపుటము తాళ్లపాక వెద 
తిగుమలాచార్యుల శృంగార సంకీర్తనలు. ఇప్పటికి 16 లో అనుబంధ 
ముగా చినతిరుమళా చార్యు లవి, |, 28 లలో "పెదతిరుమలాచార్యు 
లవి పోగామిగిలినవన్నీ అన్నమాచార్యుల వే. 


ఎట్టన రామాయణము వగ రాలతోపాటు అన్నమయ్య వాబ్మ ' 
యముగూడ కొంతభాగము శాలగర్భమున కలసినట్లు ఎని చిన్నన్న 
ద్విపదవలన మన మూహింపవలసియున్నది. ఇప్పటి క్ర గపడనిరేకుల-క_ 
తి, లి, దేవస్థానము వారు ఈమధ్య గూడ ఆపహోబలము, సింహోచలము 
(శీరంగము.. వగైరా 'బేవస్థానముల వారితో జరిపినవిచారణము 
నిషృలమైనందుకు చింతింప వలసి యున్నది. శ్రీరంగములో 40 రేకులు. 


Wy ల ల TN | Wr ES 
ఆరేకులు (తిప్పిపంపుట జరిగినదనీ వార, 
వె చెప్పిన నంపుటములన్నియు తి, తి. చేవస్థానమువారిచే 
ము|దింపబడీ విక్ర యింపబడుచున్న వి, 


రేకులలోని (వౌత 2 


ఈ రాగి రేకులలోని (వాత [పాత కాలము శాసనముల(చాతకు 
చాల సన్నిహిత మైనది. '(1) ద్విరుక్తములయిన పరుష సరళములకు 
ముందున్న నిండుసున్న పూర్ణానుస్వారముగా (2) అద్విరు కములై న 
పరువసరళములకు ముందున్న నిండునున్న ఆన్టానుస్వారముగను 
(శ) మహ్మోప్రాణాతరములు, ఊమ్మాతరములు వై రాలకు ముందున్న 
నిండునున్న పూర్ణా నుస్వారముగచనే గు_ర్తింపవలసి యుండును. 


(1) విసంధిగా (వాయుట (2) ఉకారాంతములవె గూడ అచ్చు 
లకు యవలు సంధించుట (8) (దుత సంధులు అక్కడక్కడ య ఖేచ్చ 
ముగ మానుట =(ద్రుతొంతముల్నపె అచ్చులకును యవలు నంధించుట 
(4) సళారాది సదములు శకారాదిగా నుండుట (ర్‌) * ఎంత, పల" 
మొదలగువానికి బదులు “యంత, యాలి అని యుండుట (6) ఇతర 
(పయోగములందు కానరాని అరనున్న కొన్ని పదములందు కాన 
వచ్చుట, (ఈ యంశము ఖాషా వ్యాకరణ శ్యాస్త్రములతో సంవదించి 
నిర్ణ యింవవలసినది.) (7) “ఎనగులో' “అంట' కు [వతి యగు “అటి 
లో చాల న్థలముల అర్హానుస్వారము లేకుండుట, (8) (గాంథిక వ్యావ 
హోరిక వదములందు అవ్యవస్థగా శకట రేఫలుండుట (9) ఒకే పదము 
సొధురేఫ శకట "రేఫలలోనుండినను, యతి పానన్థలములలో మా[తము 
పదైన నొకళు యుండుట, (10) [గాంధికరూప నన్నిహితములగు 
వ్యావవోరిక రూపములలోగూడ అరనున్నలు శకట శేఫలు పట్టు విడు 


Vol 5-F5 


జి. 


వక నీలుచుట (11) అబాది పదములు యకారవకారాదిగా నుండుట 
(12) వాల్లులచెని ఇఈ, ఎప, ఒ ఓ లకు భతము లేకుండుట ఇకా 
దులు -- ఈకేకుల (వాతలో విశిష్టత, 

పచాది యశళార విషయమున ఆది వ్యాక _ర్హయగు నన్నయ్య 
గారే; 

“ అద్యః [కియాసు భూ తార్థద్యోతిన మాద్యగం వినా నర్వః *” 

అనిసూ తించి, నర్వ త్రాజ్వత్‌ కార్యం క్రయం యస్య ద్రుత్మవక లి కేథ్యః” 

అని నిజన్వళూపమును నిఆ బెట్టిరి. శః వ్యాకరణ వ్యాఖ్యాతలుగూడ 
“యెవ్యాని వాకిట ఇ శ్యాదిగ నుచావారించి సమన్వయించిరి, 


పదాది యకార, వు, వూ, వొ,వోలు, న స్థాన శకారము 
ఇవీ, సాధారణజనా భ్యాసమున | వొతలళోనిండి, యెంతగా వండితు. 
లీనడించుకొన్నను తొలగనంత లోకసిత్డిని సంపాదించుకొన్న వి. ఈ 
రాగి శేకులవె (వాత "పెద్దపండితులచేత సాగియుండదు. అవ్యుత్పన్ను 
లైన పోగరపనివారితో సొగియుండును. వారికై వాడమూ కొంత 
సవాకరించియుండును. ఇంతకు ఈ పదకవిత్వమున కవులే పనిబూని 
' వ్యావహారికరూపములను వాడినారు. అవి వారి ఉద్దేళమునకు, అభి 
మానమునకు, వాక్కులకు సంబంధించినది. పండిత “పరిమ్మ ర రలుగా 
ఈ వాజృ్మయముపై తొలుత చేయివేసిన కీ. శే, (పభాకరశ్యాస్త్రిగారు, 
పాటమొదటనున్న య, వు, వూ, వొ, వోలను అజాదిగా, శకారా 
థిగానున్న తెలుగు పదములను సకారాదిగా పకిష్కురించిరి. ఆ పద్దతియే 
ఇప్పటికిని సాగుచున్నది. 
“ పదములు శృంగారవధూ- 
మృదుమధురమనోజ్ఞ వాక్య మిశ్రములై న - 
. నిదితార్థ (గా మ్యాక్రులు 
హతా రంకు పలుక (క జెల్లుకా 
(చినతిరుమలాచార్యుల నంకీ రనలక్షణము 60% 


“ వల్లవనారీన్లుచ్భా = 
ద్యుల్లానమనోజ్ఞబ౦ ధు రో కులు చవియె 
చెల్లును గ్రామ్యములై నను 
హల్టీ సక ముఖ్య నాటకొదిక ఫణీతి౯ా '' (58) 
“ జగతి(గల చెల్లుబ శై 
నగి నగి భాషించునట్టినానుడి పలుకుల్‌ 
తగ దన రహి చెడు; బువ్యుల 
సొగసుడుగ౯ా పిసికి కంపు చూచిన భంగిళా” (59) 


అని శ ంగారపదలతుణములను, 


హ్‌ దేహాత్మేశవి వేకో._ 
త్సాహంబును లోక వేద ధర్మా ౬. ధర్మా _ 


ద్యూహాపోహంబులు గల 
ఆహరి సంకీ ర్తనంబు లధ్యాత్మంబుల్‌ ”” (81) 


అని ఆ ధ్యాత్మసంకీ ర్రనలక్షణమును వివరించిరి చినతిరుమలాచార్యులు, 
రేకులపె (వ్రాసిన తీరు = 


ఇన్ని వేల రేకులైై ఇంత “పెద్ద వాజ్బయమును ఏ సాధనను 
లతో ఎట్లు (వాసినారు? అనుజిజ్ఞాస ఏర్పడుట సవాజము. నాకును 
ఈ సందియము గలిగి అక్కడక్కడ విచారింపగా (శ్రీ వల్లంపాటి 
అశ్యతంగారు (సంత పేట ఇల చిత్తూరు) అ 
థి అజాత 


(1) రాగిరేకునకు తుత్తునాగము పూసి కొలిమిలో ఎట్ట గ 
కాల్చి పుల్ల గోగాకు పనరులో ముంచినచో ఆ రేకు మె త్తవడుననియు, 
ఆ మె త్రదనము ఐదారు గంట లుండుననియు, ఆ రేకును రంపపు 
పొట్టుదిండుైవె ఒడిలో భ|దముగ నుంచుకొనీ, “పెద్ద దబ్బణము 
. వంటిమొన, పట్టుకొనుటకు బెల్టుచుట్టిన "పెద్ద పిడి, 'దానివైన బరువై న 
చెండు గలిగిన “పిడిపేడు పోగర' అను సాధనముతో (వాయు 


యి 


నల వాటు, తన బాల్యమున చిత్తూరు జిల్లా వాయల్నాడు ఆలూ కా 
రొంపిచెర్ల [గామములో వీరబవ్మోచారి అను ఒక కంసాలియుద 

య న్‌ 0 
చూచినట్లు చెప్పిరి. 


బి, (శ్రీ మైనంపాటి నుబవ్మాణ్యంగారు (తెలుగు పండితులు, 
కోడూరు) ae 


శేకులను చదరించుకొని వానిచె, కరగిన మెనములో రంగు 
గలిపి చానితో గీతలు వైచి చానితోనే అతరములు (వాయుదు 
రనితయు, ఆ|వాసిన అతరములనన్ని టిని తన |క్రిందిపనివారు చెక్కు 
చుందురనియు చెప్పిరి. ఈ రెండవవార్థయే నాకును నమ్మదగినదిగ 
నున్నది. 


ఇన్ని 'వేలరేకులను (వాతతో నింపుటకు కొన్నిపదుల పని 
వాం డ్లైనను పనిచేసియుందురు. కొందరు [వాయుట, కొందరు చెక్కు 
టచే ఈ వనీ కడ తేరియుండును. ఈ తాళ్ళపాక వారి వాజ్బయము 
దక్క నేకులవె కెక్కి నిలిచిన ఇంత పెద్ద 'వాజ్మయము మరొక్కటి 
వినవచ్చుట లేదు. ఈ వాజ్బయమున కానాడు ఎంతో (వళస్తి యుండి 
_ననేగాని ఇంతపని జరిగియుండదు. 'కాళ్ళపాక "పెద తిరుమలా చార్యుల 
యాజమాన్యమున అన్నమరాజు తిమ్మయ్య అను వ్యక్తి ఈ |వాతవని 
నెరవేర్చినట్లు ని. కే. క లో మాత్రము గలదు. అతడు తానొక్కడే 
ఈ పనిచేసియుతడ లేడు. తన వంళమువారు, తన శివ్యపరంపర ఈ పని 
సాగించియుందురు. 


శ్రీ అక్వత్థంగారు ' చెప్పిన మాట, ఒకటి రెండు శేకులైై 
(వాసికొను యం[తములు మొదలగు వానికి పనికి వచ్చునేమో కాని, 
ఇంత "పెద్ద పనికి చాలదని నాయూవా, . 


(ప్రథమ ముద్రణము : 

ఈ పం, డెండవ సంపుటము [పథమ ముద్రణ పఠిష్కరణములు 
పూజ్యపాదులు (శ్రీనూ౯ా రాళ్లపల్లి అనంతకృప్తశర్మగారి చేతిమీదుగా 
సెాగినవి, వారు అన్ని విధముల అన్నమయ్యకు (పతిరూపులు, 
అంతటీవారు చేసిన వనిశి, (శ్రీ వేంక శ్లేళ్వుర విశ్వవిద్యాలయము 
వారికై నేను మరల పరిష్టరింపబూనుట సావాన మేయెనను, అధి కారుల- 
ఆదేశమును తలదాల్చి చేయక తప్పినదిగాదు. _ పరిష్కరింపబూని 
నప్పుడు కొన్ని న్థలములందు నాకు చిక్కు లేర్పడినవి. నాయూవా 
కందిన వానినన్నింటిని ఈ సంపుటమున నతుతముగుర్తుతో పాద 
దీపికలో చూపియున్నాను. ఈ సంపుటము 262 “పేజీలోని నత 
తము మ్మాతము (శ్రీ, కర్మగారిదే. 1,8 పొచాంత 2,4 పొదాదులలో 
సంధి సమానస్థలములం దడ్డగీతలు నావి. ఆ చిక్కులలో కొన్నిటిని 
గూర్చి (గీ శర్శగారికి (వానితిని. దానికి వారిచ్చిన [పత్యు త్రరమిది: - 


ట్ర పం్యడెండవ సంపుటము పరిశోధించి విషయసుష్టితో 
పునర్ము[ద్రణమునకు సిద్ధపరచుపని మీరంగికరించుట నాకెంతో తృప్తి 
కరము. “ఇట్టి ముద్దులాడి బాలుంజేడవాండు ' (12 నం-148) అను 
ముద్దులాడి కీర్తనము అందులో నాచేయి జారిపోయినదని మీజాబులో 
చదివినపుడు చాలా వేదనపడిలిని, వలుమారు నేను వదరుకొనువట 
ములలో అదొక్కటి. [వాసి పెట్టలేదుగాని దేవగాంధారి రాగ 
ములో చానికి నేను కల్పించుకొన్న స్వరమూ ర్తి నాసంకల్పమందే 
స్థిరముగా నిలిచియున్నది. పొరవడుట నాకు అస్వాఖావిక "మమియు 
గాదని ఎలుగుదును. కాని ఇది పెద్ద పొరచాటుగా తోచి 
నొప్పించినది. కానీ ఆక స్మీక ముగా పదకొండవ నంపుటము చూచు 
చుండగా ఆ కీర్తన అందు శకానవచ్చి నిట్టూర్పు వదలిలిని, ఆ 
నంవుటము * నిడు శేకులలోని అధ్యాత్మకీ ర్తనలు” అను రెండవ 
ఖాగమున 175వ పుటలో ని. రే. 80వ చాని మొదటిపాటగా ఇది 
(పకోటిత మెనది. ముందే ప్రకటితముగాన పునరు క్రీ వని లేదని సా. రే. 


శా 


26లో నుండినా వదలితినేమో, కాని ఆ మాట అక్కడ (కీగీతతో 
శెలుపక పోవుట నా లోపమే, కాని కొంతడంతవ్య మేమో. 
198వ పాట (192) (11-129) “ఎదో_పోదో........ ఆదో_పోదో ” 
అను నాపాఠమును మీనిశితదృష్టి ఈ టకోఎరోటో ఎఖఆటో ఎపాటో ”” 
గా గుర్తించి సార్గకపరచినది. సంతోషించితిని. ఆ (ఈ) నంపుట 
మందలి !55వ పొట (154) అర్ధము, తాత్పర్యము నా పంటికిని 
చిక్కలేదు. సమకాలికమైన ఏడో చార్మితక విప్టవమును, తుదకు 
దాని |పశాంతియు దానిలో ఉద్దేశింపబడినట్టున్న ది. ఇంతకంశు 
న్పష్టపరచు మాట 'లేవియు అందు కనబడలేదు. *.., 


బెంగుళూరు, 56004! 
27716, 


రా. అనంతకృష్ణశర్మ 


26 వ రేకులతో రెండవృప్రక్క మధ్యపాట ముందుముదణమున 
తప్పిపోయి ఈ ముదణమున అచ్చు కెక్కుటచే, మొత్తముపాటలు కి79 
(పూ, ము.), 880 గా ఇప్పటి ముదణమున వచ్చినవి. (శ్రీ శర్మగారి 
జాబులో కుండలీకరణములో చూపిన పాటలసంఖ్య పూర్వము దణము 
నకు సంబంధించినది, . 


ఉపసంహారము :_ 


ఎంత భ కియున్నను, మరంత పాండిత్యమున్న ను, ఒక్క. 
వేంక శుశ్వరునిపై అసంకీర్ణములగు ఇన్ని భావపరంపరలను సృష్టింహ- 
గల "సిక్య మింకొక్క.రిక “శదనుట నిర్వివాదమెైన సత్యము, 


౬.౧0 


ఇన్ని చారి తకాంళములతో, ఇంత భ కి భావముతో, ఇన్నీ 
భాషావిశేషములతో, ఇన్నిలోకోక్తులతో కూడిన ఈ వాబ్బయము, 
సారన్వత పట్లభ|[దులు (డాక్ట రేట్లు) కాదలచిన వారికి ఎంతె నను సాము 

85 €. ల ౧ ౬ 

గరిడీ కావచ్చును. అట్టివారితో ఈ వాజ్మయము వన్నె కెక్కగలదని 
ఆళించుచున్నాను. దీనికి నాందిగా మన వేంక శేళ్వర విశ్వవిద్యా- 
లయము వారు దీనిని పాఠ్య భాగముగా తీరానించిరేమో యని తోచు 
చున్న ది, కాల మీవిషయమును 'తేల్చవలనియున్నదది. 


ప్రో క 
ఎల్‌ జతే :- 


ఎంతగా కంటికి వతి, వేసికొని చూచినను, అచ్చుకూర్చరు లెంత 
మెలకువగా పనిచేసినను, మా కన్నులుగప్పి దొరలినతప్పులను సహ 
చదయులు చల ల్ల నిచూపుతో చూచి శెలిపిన మెలకువను “పెంపొందించు 
కొనగలము. అన్ని కార్యములను మూలకుదొసి ఈ సంపుటమును 
బె టికిదెచ్చుశు ప్రధాన కర్తవ్యముగా ఆరేశించిన తి. తి, 'దేవస్థా నాధి 
కారులు శ్రీ పి. . యస్‌, రాజగోపొలరాబజుగారికి, ధర్మకరలమండలి 
అధ్యతులు (శ్రీ చెలికాని అన్నా రావుగారికి నా కృతజ్హ తాఖి నందన 
ములు. ఈ పని ఇంత త్వరగా సాగింప తలపెట్టిన [శ్రీ వేంక శేశ్వరవిశ్వ 
విద్యాలయము వారికి నా వోర్రాంజలి, ముదణమునందు జాగరూకులై 
యుండిన (వెన్‌ మేనేజర్‌ (శ్రీ యం, విజయకుమార రెడ్డిగారికి, పుస్తకము ' 
వీలై నంత నిర్దష్టముగా అచ్చుకు దెచ్చుటకు నవాకరించిన అచ్చుకూర్చ 
రులకు, తర పరిమ్మరణ చం. నా మాటకు విలువ 
ఇచ్చి నన్ననుసరించిన తిరుమల తిరుపతి దేవస్థానం ' నవ గిరి' సంపాదకులు 
(శ్రీ క, నుబ్చారావుగారికి నా కృతజ్ల తాపూర్వ కా భినందనములు, 


మందవేగము గలిగిన నాచేయి ఈ పీఠికను (వాయలేక 
యున్న నమయమున, శరవేగముతో (వ్రాత సాగింవగల చిరంజీవి 
సము(దాల లత్మణయ్య, ఈ మధ్యనే ఈ అన్నమాచార్య కార్యములో 


జ౧ 


ఒక శాఖకు తీర్పరిగా వచ్చి, నాకీపీఠికా లేఖన విషయమున సవాకరించి 
నందులకు ఆతనిబుణము నేనెట్లు తీర్చుకొనవలెనో తోచకున్నది. ఈ 
పరిష్కరణ కార్యమున లేఖకుడుగ నియమింపబడిన చిరంజీవి శకి, రామ 
చందరాజు తొలుత రెండుదినములు మాత్రము వచ్చిపని చేసి, దైవ 
. దుర్విపాకముతో శాలు విరిగి చికిత్సనొందుచున్నాడు. భగవంతుడు 
ఆతనిని ఆరోగ్యనంవన్ను నిగా చేయుగాక యని వెడుకొనుచున్నాను. 
అవ్యాజపు[త వాత్సల్యముతో ఈ పరిష్కురణమునందు నన్నీ పాటి. 
వానినిగా దిద్దితీర్చిన పూజ్యపొదులు (శ్రీ మాకా రాళ్ళపల్లి అనంత- 
కృష్షళర్శగారికి పరస్సహ్మసవపణామములు. ద్వితీయము[దణ పీఠిక 
పిపులముగ నుండిన బాగుండునని నన్నా దేశించిన మతులు, గౌర 
వార్షులునగు (శ్రీ టి. య౭౯. శెడ్డిగారికి నొ ధన్య వాదములు. 


చదివెడి సహవ్ఫాదయులకు ఇందులో పవైన సందేహములు 
తోచిన, సోదర భావముతో నన్ను తీర్చిదిద్దగలరని వారిని పునః పునః. 
(పార్గించుచున్నాను, 


Nn వేదంబులు, సౌరాణికవోదందులు వరకవిత్వవాణివీణా... 
నొద౦బులు కృత సుజనాహ్తాదంబులు , ళోళ షాకయన్న యపదముల్‌ 11" 
a) 2 


చి॥ తి! సంకీ -ల- 6. 


“ శుతులై శాస్త్రములై పురాణకథలై సుజ్ఞానసారంబు లై 
యతిలోకాగమ వీథులై వివిధమంశ్రార్థంబులై సీతులై 
కృతులై వేంకటశై లనల్ల భరతి క్రీడారహస్యంబు, లె 
నుతులై తాళులపాక యన్నయవచోనూత్న కియల్‌ చెన్నగుకా ॥” 


చి, తి, సంకీ-అ- 12. 


ఓని 


శ్రీ వేంకటాచలాధీశాఒధీనమానసయోగినే । 
తాళ్ళపాకాన్వయాంభోధి శశ నేఒన్నాయ మంగళమ్‌ ॥ 


చుళుకీకృత గీర్వాణ ప్రాకృతాంధ్రవచోఒదబ్దయే | 
పదసాహిత్యకమల భాన్కటరాయాబస్తు మంగళమ్‌ ॥ 


నమోఒ_స్త్వనంతకృష్ణాయ మమ పుణ్యఫలాఒ౬త్మనే 
వాణీ సనద్వాయాస్వాద దై కరాజ్యాఒ౬ఒరూఢ కీ ర్హయే i 


'గొరిసెది॥ రామసుబృళర్శ 
€ఎ మ « 


తిరుపతి, ఆంధశాభాఒ౬ధ్యతుడు,, 
17.878 (శ్రీ వేంక 'పేశ్వర (ప్రాచ్య కళాశాల. 
శీ) కృష్ణజన్మా షమీ, తాళ్ల పాక వాజ్మయ పరిశోధకుడు, 


రుకుల 
శ్రీమతే రామానుజాయ నమః 


(శ్రీ తాళ్లపాక 
అన్నవాచార్యుల సృంగార సంకీర్తనలు 
మే తిన 


స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహనశ కవరుషంబులు ౧౩౪ ౬ అగు- 
నేంటి క్రోధి సంవత్సరమందు తాళ్లపాక అన్నమాచార్యులు అవతరించిన 
పదారుయేండ్ల కు తిరువేంగళనాథుండు ప్రత్యక్షమైతేను అదిమొదలు గాను 
శాలివాహనశక వరుషంబులు ౧౪౨౪ అగు నేటి దుందుఖిసంవత్సర ఫాల్గుణ 
బహుళ ౧౨ నిరుధానకు 1తిరువేంగళనాథునిమీందను అంకితముగాను 
తాళ్లపాక అన్నమాచార్యులు విన్నపము చేసిన శృంగారసంకీ ర్ర'నలు, 


శ్రీ చేంక పళాయనమః * 
'1.వ రేకు, శ్రీరాగం 


ఏ వూరికేవూరు యెక్కడికి నెక్కడ. 
నీపు మాకు ని(కనేల నిజమెనా( జెప్పరా ॥ పల్లవి ॥ 
గై ఉం 


అద్దమరాతిరిదా (కా నందునిందు నుండివచ్చి 
వద్దువోరా సీకునింత వలసినొల్ల ములు 
నిద్దుర గంటికి లేక నీకునుండ వారమా 
వొద్దిక చాలని వారముండినా నుండితిమి ॥ ఏవూ ॥ 
1. ఈకబ్దము అపరిచితము. శ [వభాక రశాస్త్రీగారు “నిరో ధాసకు? తిరో ధానానకు?* 
అని సందేహముతో పాఠము సూచించిరి, “సరిగా” అను నర్ధమున పయో గించినట్లున్నది. 
“ ఇది యింకను అస్వీక్షణీయము, 2, ని, రే, ౪౭. నీకు నుండనేలనీ. 
* ఈగుర్తులు గలవన్నియు, రేకులను చూచి అర్థము వనుసరించియు నేను 
చేనిన మార్పులు, 


2 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


వేంళమైన పరితొప వేదన బోరలరోక్ర 
కా(క పుట్టి తిరిగేవు కన్నుగానలేక * 
య్‌(కటి దీర నీకు నెందరు గలరని] 
వోంకల పులుసు కలువుల( బుచ్చవలినా* ॥ ఏవూ ॥ 


ఆంద(గా6డ తిరువేంకటాద్రీక 'పెక్కి-డ్ల- 
విందవై * నీవొ (కొ?) కతెషపె వెచ్చందన మున్నదా 
మం దెమే[మున నీతో మాటలాడితిమి గాక 


కందువ మన్నన చాలు కలకాల మెల్లను.. ॥ఎవూ॥ | 
భెరవ 
గందము వూనేవేలే కమ్మని మేన యీ. 
గందము నీమేనితావికంటె నెక్కు డా ॥ వల్ల వి ॥ 


అద్దము చూచేవేలే అన్నటప్పటికిని 
అద్దము నీ మోముకంటె నపురూపమా 
ఒద్దిక తామరవిరినొత్రే వు కన్నులు సీ_ 
గద్దరికన్నులకం టె కమలము ఘనమా ॥ గంద్‌ ॥ 


దబ౦గారు వె ప్టేవేలే పడ(ల నీ మెయినిండా 
బంగారు నీతమకాంతి (పతివచ్చీనా 
ఉంగరాలే6టికినే వొడికపు వేళ్ళ" 
వెంగలిమణులు నీ చేరిగోర?' టోలునా ॥ గంద ॥ 


సవర మేంటికినే జడియు నీ నెరులకు 
సవరము నీకొప్పుసరి వచ్చీనా 
. యివలం జవులు నీకునేలే వెంకటపతి. 
సవరని కెమ్మో విచవికంపేనా. 1 గంద॥ 2 


౨ | గాననేరక. 2 గలరు ఈ. 0, బుచ్చనేలరా. 4. ని, రే. ౪౩, విండవు నీ, 
5. తిమినీ, క్రి కా,వెం. నే6టి'శకే యువిధవీవేళ్ళకు, 7. వి, రే. ౧౦౭. గోరి బోలునా, 


దంటమాటలనె నన్ను. దాంకనాదేవు వోరి 
జుంటితేనె తీపులెల్ల( జూరలాడేవా 


అ త్తయింటికోడల నన్నమ్మమీ(ద నేరా సీ. 
తొత్తు( దిట్టన బి తిట్ట దొరకొంటివి 
మె నెలే. దక. మేరమీరి యింతలోనే 
ఒత్తుక వచ్చేవు చక్కనుండ నేరవా 


రకపు మగండు గల సడ(తి నన్నా నేరా నీవు 
కొలత గా వెజప్పలేక గోరనంపేవు 
me వేలువెట్టి [వ కొన్‌ వల 
దొంతు.ఎ వేరిచేవు. బదుకనియ్య వా 


ఊరివారి యింతి నన్ను వుద్దండపుందుటా రాల 
బేరుకుచ్చి సౌలయుచు6 బిసాళించేవు 
గారవించి తిరువేంకటరాయ నీవు నన్ను 
యేరా నాగుట్టంతయు బాయిట' చేసేవా 


ఆహిరి 


సంగతెజగవు చీ జాణనందువు 
మంగలాన జాజులు వేమారు వేంచేవు 


అంగన వొకతె నీకు ఆకు మడ(డి*ళ) చియ్యంగా 
ఐంగారుతూ6గు మంచముపై సీవృండి 
వుంగరాల వేళ్ళతో నువిద మొల నూళ్ళ 
చెంగట? జొచిన ఆచేత నన్నంేవు 


1. ని. రే, 3౯. గుట్టింతయు బయలు సే సేవా. 


॥ పలవి ॥ 
టి. 


॥ దంట ॥ 


ii దొంటలు i 


॥దంట॥ 3 


॥ వలపి 1 
య 


1! సంగ 1 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
పడ(తి వొక్కతె నీకు పాదములో త్తంగను 
. ఐడలి కపష్పురఠళయ్యపై సీవుండి ' 
కడు( దమకమున నెక్కడో మోవం జాంచిన- 
పడిగపు( బాదాలు నాపై బార6ంజా(చేవు 
ఇచ్చల నొక్కుతె గుబ్బలెదురు చూప6గను * 
పచ్చలు దొచిన మేడపై సీవుండి 
వెచ్చని మేనితోం గూడి వేంక పేంకుడ నీ. 
వెచ్చపు గొంగిట నన్ను వేసాల బె ప్రేవు. 


కొంటోది 
రాకుంపే మాను(గాక ' రంతులే౭టి శే 
చేంకపు గుబ్బలాండ్ల విటు6€డా (త (డు 
అంపిన కొప్పురమొల్లనంటే6 దానను( గాక 
వంపుమోమాతోడ నీకు వాడనే(టికే 
చెంపల అప్పలు నిండ జెరిగిన కప్పురపు... 
గంపకొప్పుల సతుల ఘను£డాతడు 


ఒద్దికగాకక్కడనే వుంపే( దానుండు( గాక 
ముద్దుమోము వంచి నీకు మొక్క.నే(టికే 
చద్దికి వేడికి మంచిచక్కనిసతుల మోవి 
పొద్దువొద్దుకారగించే భోగి! యాతడు 

అబ్బురపు వేంకశుతు(డై తే( దానవు6 గాక 
గబ్బి చూపులెల్లా నీకై (పై*) గప్పనేంటికే 
జొబ్బిలేటి జవ్వాదిసోనల పన్నీట నన్ను 
గుబ"*లంటి సరసాన6 గూడెనాతకు.ో 


సంగ ॥;ః। 


1సంగ॥ 4 


“పలవి॥ 
గా 


1! రాకుం॥ 


౫ రారు౦ | 


॥రాకుర॥ ర 


శవ రేకు.. (శ్రీరాగం 


తగిలిన మునులే యాతని( గందురంటా * 
మగువ యెవ్వరితోడ మాటాడదిపుడు ॥ పల్లవి ॥ 


అతులనిరాహారులతనికి? [వియులంటా 
అతివ నిన్నటినుండి యారగించదు 
తతి నడవులనుండే తపనులే యతనికి 
హితులంటా వనములో నెడయదీతరుణి ॥ తగిలి ౪ 


తలకొన్న యతని పె తల(పే పరమంటా 
చెలియ చెక్కిటనున్న చెయి దియ్యదు 
వలనై న యత(డు దేవతలకొడయ(డంటా 
కలికి రేయి(బగలు కనుముయ్యదిపుడు ॥తగిలి॥ 


ఆడరి జఐియులోన నత(డుండునంటా 
వడియు(జేమట దుడువదు మేనను 
కడు మంచియత(డు వేంకటగిరివిభు(డంటా 


పడ(6తి యాతనిసె గుబ్బలనొ త్తీనిపుడు. ;తగిలి॥ 6 
ముఖారి 
ఏటికి విచ్చేసితివో యెట్టుదెలును మాతో 
మాటలాడ(గా నీకు" మాటవచ్చి( జుమ్మీ "పల వి॥ 
టి. 


అప్పన * గొంటివో. లేదొ ఆకెచేత నే(డైనా 
ఇప్పుడే మాయింటిదా(కా నేంగేనంటాు 
యిప్పటి యీతమకౌన యింతలోని పనికింగా 
చెప్పక వచ్చిననాకె చేరనీదు సుమ్మీ (ఏంటి ॥ 


oh ని. శే. ౧౧౩. “అంటి ఆని (హ్రన్వముగానే పదమంతటను గలదు, 
2. పె, రే. ౧, మాంట, 4. అస్పణ. 


ఢీ) తాళ్ళపాక అన్నమాచార్యుల 


అనుచరించితో లేదో ఆకెనే ముందరనై నా 
'వెనక నాతోడ నవ్వేవు గాని 
ఘను(డవూగకే నన్ను గది నేవు కడు బె 
కొన(గ నాకె విన్న కోపగించుగే జుమ్మీ 


ఆరగించితో లేదో ఆకెపొత్తుననే యింత-_ 
గారవము లేక మోము. కళదేరదు 
చేరి కూడితివి నన్ను (శ్రీ వేంకకేళుండ యింత_ 
యీరసాన నాకె విన్న యేమనునో సుమ్మీ. 


ఆహిరి” 
కోపములిద్దరిలో గోరగించీ. జూడరే 


ఇ సె నె జవరాలు పంపెడీ నింతులను 
చ ము 


ఆమ్మ విలువంగనంపె నాతని రమ్మనరే 
దిమ్మురై వీదులవెంట దిరిగినని 
కమ్మర( గమ్మరనేల కలహమిద్దరిలో 
దుమ్ములుగా6 గస్తూరి ధూళి లేచె మేనులు (ల?) 


దేవులమ్మ విలిచీని దేవుని రమ్మనరే 
ఆవలనెవ్వతెకు లోనాయెనో యని 
తావుల బుగులడిచి త (చీంద?) నువెల్లానిదివో 
లావాయ జగడాలు లలఐనకు6 దనకు 


లకి మమ్మ కేమైనా అంచములిమ్మనరో 
భుకవాణి తలుపు మూసుక తియ్యదు 
వెకలియై సతింగూడె వేంకకేశ్వరుండు 
ఒకరొకరికి లోలో నొద్దికలు ఘనము. 


లకును. శచలిబబనా లాబాల పలా లలా గాలా బులుసు. అనారాధళని .యనానాణననునన్యలాయనాననావానోరు.-భోరోచ్యవవనాలతమత్రానలులాలు గటు దో! 


1 ని, రే. ౮౧, కోపగించీ.. 2. ని. రే, ౩౩. ముఖారి, 


క ఏంటి ॥ 


" ఏంటి ॥1 1 


1; పలవి ॥ 
aa) 


1 కోవ ॥ 


1 కోప ॥ 


(కోవ[ రీ 


చ అరా ారాజారాచనాతరానాడాు అాగాలనాకాల కాదా 


శృంగార సంకీర్తనలు 


ముఖారి 
ఆక(డే యెజింగ(డా ఆకెలాగు 


రాతి గుండెగోడళగ దా రాకుంమే మానసీ it పల్ల వి॥ 

అర్హో నేమెందా(కొనై నా, గాచుకుండలేము 
వొద్దనే యెంతవడై నా నోసి రావే 
అద్దికపువారము నేమమ్మ గడు. గోసగించీ 


వొద్దువోయ రాకుంపే( బోసీవే తాను ॥ ఆత ॥ 


అంతేవో మదిరాకీ యాడ మాకేెదురు చూచీ 
ఏంతై నా గద్దుపని యోడరేలోపి 
వొంత నూడి సము నన పొద్దాయ 'దేవులకు 


కాంతు(ండు మీ(దటియె త్తు గననీవే తాను 1 ఆత ॥ 


మేలే వేంకటపతి మెల్లనె విచ్చేసినాండు 


వేళమె అక్కకు విన్న వింతమోసి 


ఆలకించి వుండుదము అందరము వాకిటను 


'లోలో౭ దానాకె. గూడి లోయల6డాయం దాను. * (ఆత $ 


ఆహిరి 
ఇంత మమ్మిట్లా నెలయించకురా సై 
సంతములన్నియు( బార బట్టింతునోరి 


1; పల వి॥ః 
“మెను. 
ఆతిరాజసపు మాటలాడకురా యే. 


కతమైన నాచేత గడు నొ త్తువోరి* 
ఇతరులవలె నన్ను నెంచకురా నీ. 
మతి చొచ్చి నీమేను మజపింతునోరి 


1 ఇంచ్‌ 11 


2. నీ. రే. ౩౦-నొంతురోరి. 8. యీమతి: 
శ “తాను కదబ్ది పునరుక్తి. ఇట్టి వచ్చబచ్చట గలవు. 


8 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


చెలంగుచు గుంపెనలు నసేయకురా నీ_ 
సిలుగు మాటల నిన్ను.6 బిక్కి_౦తునోరి 
చలివలపులు మాపె జల్లకురా యౌ. 
కులుకు గోళ్ళ నిన్ను గుంపింతు-నోరి 


జంకెనచూపుల( దిగ చాటకురా నే- 
నింక నిన్ను బోనియ్య నెంతె న నోరి. 
లంకెల నీ పొందులు దల౭ంచకురా తిరు. 
వెంకటేశ నానేరుపు " వెచ్చింతునోరి. 


సామంతం 


ఇచ్చకాలు నాకు నీకు నింక నేలరా సీ. 
 యచ్చపుం గోతక* నాతో నానతీరా వోరి 


అమ్మితీ 3 నామేను నీకు నప్పుడె వోరి చూపు(- 
జిమ్ముల నేంచకేమైనా( జి త్తగించరా 
అమ్మకచెల్ల నే నీకునగ్గమా వోరి యింపు 
వ a ఇ 
గుమ్మరింపుచు నాగుట్టు కొల్లగొంటివోరి 


జుట్టి గొంటిఎదె నన్ను6 జాలదా చోర యీ__ 
' చిట్టంట్ల Dre త్తగించరా 
ఎెనా నే నీకింత యెమరా వోరి సీ. 


ఓ... 


పట్టిన చలమే చెల్లై బాపురా వోరి 


ప. ల కకక. అలాకేక. దంల కారాయ లలు చరాలు చ అము... గా వాంంరాయానాాలాచనానతయుల యన యి నవనవ నాజాలా 


1 ఇంతే ॥ 


।; ఇంత ॥ 10 


1 పలవి ॥ 
ఉని. 


[| ఇచ్చ i 


1 ఇచ్చ 11 


అలాడాండాయా రా చావతారయాతడాల న ల భల వ మన్తుతమంతాలా మూ కాం ర ల రావాల వాలు. 


1 డీనిలో సీచరణమిట్లున్నడి % “చెలరేగి సీ చే(త లెల్ల జె కురాయిీి, న 
కొల నిన్ను (బొక్కి ంతునోరి। చ లివలపులు మా'పె( జల్లకురా, చిలుకు మాటల నిన్ను 


జిక్కింతునోరి 2. 1. నా నేర్పు వెంచింతు. 8, ని, రే. ౪౪, గోపము. 


4. నే వేచక, 


శృంగార నంకీ ర్తనలు 


'వేసాల వేంకటగిరివిభు(డా నేండోరి నీట 
నేసిన మన్ననలిన్సై చిత్తగించరా 
వాసన కస్తూరి మేని వన్నెకా(డ ఇ 
యాసల మేకులే దక్కెనద్దిరా చోర్‌, 11 ఇచ్చ u 11 
శీ_వ రేకు. (శ్రీరాగం 


మగువ వూర్చులనై న మనుంగా చలిగాలి 
నిగుడు (గా జగమెల్ల నిండ( దనరూపు ॥ పల్ల వి ॥ 


అఆతివవదనము వాడ నలరి చందురు(డె న 
బతుకు(గా వొకకొంత బయలుమెరసి 
సతి యెలు6గు రాయ విరసపు( వికావళియైన 


తతి జెలంగు6ంగా నేలు తమశేదురు లేక ॥ మగు ॥ 


తెఅవ వేనలి చెదర శే(టి మొత్సములై న 
మెజయు(గా వొకకొంత మేలుగలిగి 
ఒజగి యలసతతోడ నువిద కనుమోడ్పంగా! 


నెలతీ* గలువలలరు (గా నేంటిమాపైన 1 మగు ॥ 


తరుణి దేహము నా(టి దర్పకుని శరమైన 
పరిమళము నిండుగా బహువిధమున 
ల కరిగమననిపుడు వేంకటవిభు(డు కౌంగిటను 


కరుణించ లతలై న( గాంచు(గా తెలివి. 1 మగు॥ 12 


సామంతం 


ఎట్టు వోరిచెనో కాని యింత దడవు- అప్పు_ 
డటు నిటు దల డించె నత(డంతలోననే పల వి॥ 
నా లు అ aa) 
1. పె, రే. ౧. మోడ్స(గా. 2. ఇదిని. రే. ౧ర౧ లోని పాఠము, ఆన్వతము 


సా. రే. లోని పాఠముగరమ నన్నిపుడు? అనన్వితము. 


(శ్రీ తాళ్ళపాక అన్న మాచార్యుల 


ఆంట6గాక వున్నదానవని యెజు(గక యాత... 
డింటికిమై రాంగా నీవు నెదురువోయి 
వొంటకున్నరీతి దవ్వులనున్న నిను6 జూచి 
అంట(జేరి చిన్న(బోయె నత(డంతలోననే 


వేడుక నాతడు రాయగా వెనకవెనకకు('. బోయి 
తోడనే సిగ్గును నవ్వు. దొలంకంగాను 
వీడి వీడని కొప్పు విసరుచు( దలయూ(చ-_ 
నాడనే మూర్చవోయె నత(డంతలోననే 


చయ్యన( బన్నీటి మజ్జన మాడి నీవు నేడు 
ఉయ్యాలమంచముమీ(ద నుండంగాను 
నెయ్యపు వేంకటపలి నినుంగూడి పరవశళశ. 
మయ్యోీనబ్బురముగ నత(డంతలోననే 


రామ।క్రియ 


రాగందే చూత(డిదె రసికుండగు కెలవాడి 
కౌంగిటి రమణితోడి కనకగిరి వాని 


అదిగదె వసంతంబులాడీ( గూడి 
కదలు(6గను(%*వల చక్కని సతులతో 
వెదకి పె కుంకుమలు వేసీ రాసి 


పుం 


వుదుటుచనుదోయిపై నోదిగి వొదిగి 


కడు బేగ్చి నేతికడవల గుబ్బెతలం జేరి 
అడుగడుగునకు నాటలాడి 
నడిమి సన్న పుసిరుభ నగవు రప్పుల గరుల 
తొడికి చెనకీనదివొ దొర దై పము 


1 ఎటు (| 
బె 


11 ఎటు |] 
రు 


"ఎటు॥ 189 
లు 


THT 


Tre EET 


- పె. రే, ౧. వెనవెనఃకు, 2, ని, రే, ౭౬. నడం జెలిపెనొరగ నాత 
8. ని. రే. ౯౭. మేనబాళి. 


"శృంగార సంకీర్తనలు 1 


దప్పి దేరంగ నె(దపుగుకుములును వడలు 
బప్పులున( బన్నీటి. పానకములు 
అప్ప(డగు కెలవాడి అదె కనకరాయ(డై 
కప్పురము చల్లి (ల్రీశ్‌చక్క_ని సతులపైని. ॥రాంగ॥]ే 14 


భైరవి 
సి(చిశ)న్న వాండవని నమ్మ సెల్లదు నిన్ను 
సినై్నన యాటదెల్ల సిక్కుసీరై పోయను ॥ పల్ల వి ॥ 


అవుర బొ లకిసునరాయ(డ నీవు సంటిపొలు 
సవులంటా నెత్తు రెట్ల సప్పరించ6గా 
కవకవ నవ్వి నవ్వి కన్నులు 'దేలగిలంగ 
సవరన్ని (నిళ్సయాటదెల్ల సప్పుసారై ఫోయను 1 సిన్న ॥ 


రారా గోపాలకిసునరాయ నీవదె' గొల్ల - 
వారి మగువల సూవు (పుశవల్లై వేయంగా 
సూర(బోయె రేపల్లె సొక్కని యా గుబ్బెతల ._ 
నేరలంతల కన్నుల" సిన్ని సిన్ని సిగ్గులు ॥ సిన్న ॥ 


కిన్నెర వెంకటగిరి కినునరాయ(డ నీవు 
వన్నెలుగ వీది వీది వాయించంగా 
మిన్ను దా౭కి లోకొనకు మే(టియెన లకి మమ్మ * 
నిన్ను నేరి సరుగన నిలుసుండే సొక్కె_ను "సిన్న ॥ 15 


సులటంపంక పంల ఖం లం అటట భత లట టవ లంట టం ఫల తం తపతి ంలట లట టలు తరి పటట ంఏంలలం ఆటా ల ల0 ల - అ రిఫిధి 4 అతిథిటిః ఫట 4 ౨0 40 6 ఉప చాలి చా లది లె చిలి దారీ ఇధిలి ని లలని హా ఖటావ కి వి దివం కఫ 9 తిరి లి విశదం లఅఅభాఖ అశం 


1. ఈ రేకులో ఈ సంకీతజాన పాఠమున కొన్నిముఖ్య భేదములున్నవి. 


“రా/గదవె సూతమ్ము రనికు(డత(డు, ఆకౌంగిటి .. వేసీ లానీ... వుదుటం గుచ 
ములతోడ నొదిగీ నొదిగి,.,వడినార్చి నేతికడువల గుబ్పెతలు సేరి.., నాటలాడి యాడిీ,., 
నడుముసన్న,.,నడుపురెప్పల,,. తొడకి చెనకేకదివొదొర.,. కుఢుములునువడ పప్పులు 
అప్ప (రెండక్షరములు చెక్కుక చోటు వదలినారు, కెలవాడి నదెకనక,.,కప్పురము గురినె 
'వేంకటరాయండు *” వేంక ఉశ్యరముద అందలి కడపటిచరణమున లేమి, ఇందుండుట, 
విశేషము, 

2. సా, రే. నీవాడె $8. ని, రే. ౯౭. లంతలు కన్నులు. 4. ని, రే. ౯౭. లగిమమ్మ 
(సా.రే;ని, రే.లలో అవ్యవస్థితముగా నున్న రూపములను కలిపి సంప్రతించి వ్యావహారి- 
కభాషకు సమీసముగా ఈ పదము తీర్ప(బడినది,) 


12 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కాంటోది* 
పొద్దు వొద్దుకును వలపుల నే(చేవు వద్దు * 
బుద్దిగాదు సీకు నేప భువన మోహినిని . 4 పల్లవి ॥ 
ఆప్పుడు మా విన్నపము లాలకించ( బొద్దులేక 
యిప్పుడు" విచ్చేసినాండవి6క * నై నన. 
చెప్పరానివిన్నియును చి త్రగించి చూతు గాని" 
చప్పర మంచములోని చక్కని కోమలిని i పొద్దు i 


అలసి మాతోడ * మాటలానతియ్య వేగాక 
యెలయించ " వచ్చినాండ వింతలోననే 
సౌలపు మాటలు గావు చూడు నీవే మేడమీద 
చెలులపైనొరగిన " జిగి' గుబ్బలాండిని ॥ పొద్దు ॥ 


వేగాడి రమణి. జూచి వేగినంతకు రావె తి 
మా౭గెయగా యింతట నీ మనసై నాను” 
వేంగు వచ్చెనా నీకు వేంక మేళ కృప(జూడు 19 


కౌగిట నవధరించు కన్నుల కలికిని, i పొద్దు " 16 
ముఖారి 
ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము వటి 
యిదిగాక వె భవంబి(క నొకటి కలదా పల్లవి ॥ 


అతీవ జన్మము సఫలమై పరవమయోగివలె._ 
నితర మోహాషే పేక్షలిన్ని యును విడిచె 
సతికోరికలు మహాశాంతమై యిదె చూడ 
సతత విజ్ఞాన వాసనవోలె నుండె ॥ ఇది ॥ 


అలల అలదాకావావోకొఫి? 6 బాకా? 9 ఇల కాలె కట ధల శరన చి ది6 శి ౦0 జరీ లి రిచిరి కరి అచల లలల ఇల 0 లలల అలక దభ కచిన సిరల శిల 4 వీసి ళల ఇ ఏట కషటం విట ల ఆల ఇం ఉరి థి బటల ఫల లీకు కలప లరి అరథ రిల ల9 64 0 రిల దిభభులి ఖం విలా 2ని అలర రశ టెలి క 90 ధిలిటి కటికి 9 ఇళళి 9 960 ఆబ ధిక రజ 09 0000 7200 64454 660 క్రట లలని భతి దధి 


1, ని, రే. ౨౭ సామంతం 2, ని. రే. వేంచేవు యింత. కి.ని. రే. యేంచ నీకు 
4. వి. రే, విచ్చేసితి నీవిక, 5. ని. రే. చెప్పనేల యింతి నీవె చిత్తగింతుగాన. 
"8. ని, రే. పృత్తరము మాకాన, 7. పె. రే. యెలయించి; ని రే.యెలమి నిచ్చేనితి, 
సీ విపుడైన. 8. ని. రే.నొరగుండే జిగి. 9, ని,. రే. యింతటను నీ మనను, 10, ని.రే 
శయి(క నేల, | 


శృంగార సంకీర్తనలు 


తరుణి హృదయము కృతార్థత6 బొంది విభుమీది 
పరవశానంద సంపదకు నిరవాయ 
సరసిజానన మనోజయమంది యింత లో 
సరిలేక మనను విశ్చల భావమాయ 

శ్రీ వేంకటేశ్వరుని. జింతించి పరతత్వ -__ 
భావంబు నిజముగా ఐనై( జెలియాత్మ 
దేవో త్తముని కృపాధీనురాలై యిపుడు 
లావణ్యవతికి నుల్లంబు దిరమాయ. 


4.వ గరు. వనంతం* 
' ధరోభనమే శోభనమే 
వై భవముల పావనమూ ర్రికి. 


అరుదుగ మును నరకానురుండు 
సిరులతో( జెరలు దెచ్చిన సతుల 
పరువపు వయసుల( (లప?) ఐదారు వేలను 
సారిది( బెండ్లాడిన సుముఖునికి 

. 'చెండిన వేడుక శికుపాలు(డు 

అంది పెండ్లాడ(గ నవగ “ళించి 
విందువలెనె తా విచ్చేసి రుకుమిణి 
సందడి బెంధడ్రాడీన సరసునికి 


దేవదానవులు ధీరతను 
దొవతిపడి వార్చి దరువ(గను 
శ్రీ వనితామణి6 జెలంగి పెండ్లాడిన 
(శీ వేంకటగిరి ' శీ నిధికి. 


18 


ఇది ॥ 


॥ఇది॥ 17 


1 పలవి॥ 
జా 


|| థోథ n 


i కోభ i 


శోభ! 16 


1. తా, వెం, సొరాష్ష్రం. 2. ళోభానే, 8. తా. వెం పయసున, 1. నవఘళించి, 


ర, చెంకటపతికి శీ) 


14 


శ్ర) తాళ్ళపాక అన్నమాచార్యుల 
పొడి. 


దేవరచితం వివ్యనిధి 
దేవనిర్మిత విదీ యవధానం 


అతివలు నాట్యందా డెదమని వృ. 
న్నతి మెఅయుచు నున్నారిదివో 
(పతినలతో రంభయు మేనకయును 
ధృతి కరుణాంబుధి ధీయవధానం 


గానవిద్య తమకంబున వినుమని = 
కొనుకలివె సురకాంతలవి 
కానుపించుకో గంధర్వసతులను 
ధీనుత పంపు సుధీ యవధానం 


పరియంకంబున( బవళించెదవో 
సిరుల విభవముల( జెలంగెదవో 
తిరువేంకటగిరి దేవ యన్నిటా 
తిరమందితి విటు దీయవధానం. 


శంకరాభరణం ' 
ఇంతే విన్నపమింతేలా సీ. 
పంతము చేకొంటి పాలించు 
అలయు సొలయునతివ లోలోనే. 
చెలిపై నొరగు చెక్కు (గుంజెష్క?) నొక్కు 
పులకించు నించు వొ (చుంటబొ?) ల(తి చెమట 
చిలికించు గోర(జి త్తగించు 


1. ని రే, ౯౭, కన్నడగౌళ. 


1పఠఅపవి॥ 
చ 


॥ దేవర ॥ 


॥ దేవర ॥ 


॥ దేవర ౪ 19 


॥ ఇంతే! 


శృంగార సంకీ గ్రనలు 


చెలుల మొరంగు చిం (గు(జిం?) తచేం గరలగు 
పలుక( దల(చు బడలును 
పిలుచు నిన్ను సీపేరుకొనుచును ! 
తొల(కు కన్నీరు దుడుచును 


చను(గవ చూచు సారె నీనేంతలు 
తనలోనే మెచ్చి *తనరును 
అనయము వేంకటాదీశ యీ యింతిల 
జెనకి కౌగిట? జేకొంటివి. 


ముఖారి 
కలలోన యిరువురము నలిగి వేగ 
కలయనుచు( దెలిసి నిను. గౌంగిలించితిరా 


అలుగుదుర6( బతులనే(గా వినంగ_ 
నలవాటు లేక నే నలుగుచుండుదురా 
ఆలిగితట వురక సీవంశ నాతోను మరి- 
నలుగులొనట పూవులంతలోప లనే 


చందుగు(డె సూర్యు(2ై జరగ మిగుల 
కెందమ్ములవుర నాకెంగేలుదోయి 
గందమే తోంచెనట కస్తూరియన(గ నా... 
చందమపుడొకలాగు చందమవునటరా 


విటవరు(డ కోనేటివిభు(డ నీ 
వెటు దొలంగిన దేహమెట్టు నిలుపుదురా 
యిటువతెనె మనలోన నెలమి మరచి 
తటుక్‌ నను గభయనుచు తలం తెలిసితిరా. 


[5 


i ఇంతే Il 


1qoBn 20 


౫ పల వి॥! 
గం 


కల 


15కల| 


1504 21 


1. నిన్నునే పేరుకొనుచు. 2. మెచ్చుందన, $ ఆనయమ్ము వెంకటారీళ యింతి, 


16 (శ్రీ తాళ్ళపాక అన్న మాచార్యుల 
_ నొదరామ్మకియ 


సకలం హేసభి జానామి తత్‌, 
(ప్రకటవిలాసం పరమం ధధనే' * 1 పల్లవి ॥ 


అలికమృగమదమయ మషీకలనో-_ 
జ్వలతాం 'హేనఖి జానామి 
లలితం తవ పల్ల విత మనసి న్‌ 
శ్చృలతర " మేఘళ్యామం ధధనే ॥ సకలం ॥ 


చారుకపోల స్థల కరాంచిత వి. 
చారం హేసఖి జానామి 
నారాయణ మహినాయకశయనం 
శీరమణం తవ చి తే ధధ'సే ॥ సకలం! 


ఘనకుచ శ్రై లాగస్టిత విధుమణి- 
జననం హేసఖి జానామి 
కనదురసా* వేంకటగిరి పతే- 
ర్వినుత థోగసుఖ విభవం ధధనే. సకల ॥ 22 


భె రవి 


వనితభాగ్యంబు దేవరచి త్రము _ మాకు(. 
బనిగాదు యింక నీ పాదంబులాన ॥ పల్ల వి॥ 


అడబాలసతి బోనమారగించు మటంచు 
బడి బడిని కడు విన్నపము నేయంగా 
ఉడుగని పరాకుతో నుండి * నెచ్చెలి మీంద 
బడలి వొరగినది నీ పొదంబులాన ॥ వనిత ॥ 





1. *“ధర్సే' యనియుండ(బోలును. ని, రే. ౧౦౬. వదని, దధంసి, దదంని. 
వాన్మి అని క్రమముగా ఈ పదరూపములున్నవి, దధాని అను సాధురూపమును ఇట్లు అవ్యు 
తృ్తిచే చెక్కినారు కాబోలు. 2. నిశ్చలం మేఘ, 8. ఘనతయా వేంకట. 4. ఇది సె, 
రే. లోని పాఠము. సా. రే, లో “పరాకునవుండి ' ఆనికలదు. ఆడిఛందస్సుకు సరిపోదు. 
* * దధి ధారణే..ఆఅను దానిరూసము కావచ్చు. 


శృంగార సంకీర్తనలు 


అడపంబుసతి వీడెమవధరింపుమటంచు 
ఆడరి కప్పుర పు బలుకందీయ(గా. 


కడకంట( జూడదిదె కాంతాళమో మరపొ 


పడ(తి యిప్పుడు పీ పొదంబులాన 


ఆలవట్టము వినరు అతివలను వలదనదు 
పాలిండ్ర పె కొంగు పచరించదు 
యేలాగవునొ ' వేంక కేశ నీవిపుడి బై 
పాలించకున్న నీ షాదంబులాన, 


శంకరాభరణం 


అలరులు గురియంగ నాడెనదే 
. అలకల. గులుక్ళుల నలమేల్‌ మంగ 


ఆరవిరి సొబగుల నతివలు మెచ్చ(గ 
ఆరతెర మరంగున' నాడెనదే 
వరుస పూర్వదువాశపు తిరుపుల 
హరి(గర(గింపుచు నలమేల్‌ మంగ 

మట్టపు మలప్పల మైల కెలపుల 
త్పెడి నడపుల దాంపెనదే' 
పెట్టిన వృజపు పెండెపు తళుకులు 
అట్టిట్టు చిమ్ముచు నలమేల్‌ మంగ 

చిందుల పాటల శిరి పొలయాటల 
అందెల మో6ంతణల నాడెనదే 
కందువ తిరువేంకటపతి మెచ్చంగ 
ఆందపు తీరుపుల నలమేల్‌ మంగ. 


17 


1 వనిత ॥ 


॥ వవిత ॥ 29 


tt అలరు'॥ 


జ అలరు 4 


“అలరు౪ 21 


1. *లాగొనా* అనియే రేకుల పాఠము. ఇందలి ఖండగతికి అది ఆడ్డువచ్చును, 


2 


[8 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
దేశి 


వలపారగించవమ్మ పనిత నీ. 
యలుక చిత్తమునకొంకలి నేసిన 


ఆడియాసలనె. పక్వమైన సోయగప్ప- 
_వెడయలుకల మంచి వేడి వేండి రుచులు 
ఎడ సేసి తాలిమి నెడయించి ప్‌టెన 
ఫొడ మిన శతమకంపు జోనము వెట్టినది 


ఆమంచి మధురంప్ప అధరామృతముల 
వేమారు( దావులు చల్లు వెన్నెలబయటను 
కోయులపు+ దరితీపు కోరిక గుమ్మరించి 
భామకు పూ(బానుపు పళ్ళెము వెట్టినది 


కన్నుల కాంక్షలనెడి కళవళములు దీరె 
సన్నపు నవ్వులనెడి చనవగ్గలి_చెను . 
అన్నువపు మరపు సీ కంతవింత( గలిగె నే... 
డిన్నియును దిరువేంక"టేశుని మన్ననలు, 


గీ-వ రేకు, (శ్రీరాగం 


అప్పటి యెండ చెమటల'ప్టే వుండీనా 
నెప్పు దప్ప బొంకేవు నే నెజంగనా 


ఆవులం గాచిన నాటి యడవికంపల జీర_ 
లావల నేండు * మాయక అ్టే వుండీనా 
యేవంక నెవ్వతో నిన్ను నెనసి చేసిన చేశ 
సీ వెంత మొటి(గిన నే నెఅంగనా 


॥ పలవి ॥ 
న్‌. 


॥ వల 4 


;। వల ॥ 


i వల ॥ 25. 


౫పలని॥ 
a) 


i అప్పటి 11 


అం అలం రణలు 


వెన్నలు ముచ్చిలునాండు వేడి హాలారగించిన_ 
అన్నువ సీమోఏపొక్కుల ట్రై వుండీనా 
వన్నెకాండ యెవ్వతెకో వలలం జిక్కిన నీ- 
నిన్న మొన్నటి! సుద్దులు నే నజంగనా 

రంగుగ మధురలోని 6మణి మె తిన నాటి... 
ఆఅంగడీ గందప్ప( బూ(తల స్టే వుండీనా 
చెంగట మొజ(గి కలసితివి వేంకటరాయ” 
నింగి మోచిన చేంతలు నే నెజఎగనా. 


శంకరాభరణం 


పోనీ పోనీలే నీ పొందులే(టికి నీ... 
యాననము చెమరించె నయ్యా నీ యలుకొ 


ఆన వెట్టంగా ఏచ్చే నేవమ్మ పాదాల మీందనే 
కానీ కాసీలే యెక్కడికో నీవు 
మానవతితో బింకాలు మానవా యింకాను నీ. 
మేనెల్లా బడలెసు యేమిటికి నీ యలుక 


బంగారు దుప్పటికొంగు పట్టంగానే "పేన(గేవు 
అంగడి వీధిలో నవుటే నివు 
రంగైన సతికోపమెర(గవా యింకొను నీ. 
తొంగలి రెప్పల వీట దో(చీలే నీ యలుక 


తెరవ నిన్నరగంట( దిట్టంగా నే బిగినేవు 
మజప్పు. దెలివితో నుణఖియు సివు 
కర(గి కూడితివి వేంకటగిరి మీంద నున్న... 
_ నెరజాణ విట్టలు(డ నేండుగా నీ యలుక. 





1. విన్నటిమొన్నటి. 2 వెంకపేళ వీ; ని. రే. ౮౫. వేంకపేకుండ పీ. 


తళ 


[1 అప్పటి కి 


॥ అప్పటి ॥ 26 


శ పోసే |] 


rn పోనీ |; 


; పోనీ* 27 


20 


(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
ముఖారి 


ఎక్కడ నున్నదో చిత్తమేమి డదిల(చెనో యింతి 
చెక్కులెల్లా( జెమరించీ( జెప్పరమ్మా చెలులు 


ఆతని సుద్దులు చెప్పే అతివలే చుట్టాలు 
ఆతినిని వద్దనిన వారందరు బగ 
రాతిరెల్లా నిద్దు రర6ంగదు. పాదములొ త్తి 
చేతులెల్లం బొక్కెనేమి నేతమమ్మా చెలులు 


నవ్వులు చెక్కు.లకు( గన్న పుగండిదొంగలాయ 
నొవ్వులాయ(౬ జూపులు కన్నుల మీదికి 
దవ్యులాయ( బయ్యద గందపు గుబ్బల మీదికి 
యెవ్వరి నొల్లదు యి(క నేంటికమ్మా చెలులు 


చిత్తమెల్లా దక్కంగొనె సిగ్గులు ముంగిట వేసె 
వ త్తివలె దేహమెల్లా వాడ(టొంను 
క్‌్తి( గోసినట్లు వేంకటపతి ఘాః౩ లకు 


1పలవి॥ 
ae 


11 ఎక్కడ 1 


॥ ఎక్కడ | 


జొత్తు పొపవలె నాయ జూడరమ్మా చెలులు. ॥ ఎక్కడ ॥ 28 


శ్రీరాగ 0 


చెల్లునంటా వచ్చి వచ్చి చెట్టవ ప్టేవు 
తొలి యు నెందరిసే దొమ్ముల( బెట్లితివో 
oe) యు లు 


ఆ(పరాని తమకాన నాసచేనేం గాక యింత... 
మాపు దొ€కా నీ తోడి మాటబలేఅరా 

._ దాంపరానీ మదనము[దలు మేననవె నీకు. 
నేంపుచు (భ్రమల. బెట్టి యెవ్వతె సీన్‌ నో 


11 పలవి ॥ 
aa 


11 చలు 11 
లా 


శృంగార సంకీర్రనలు 21 


ఈం ండలేకో నీ వద్దనే వుసురంటి6. గాక యింత. 
పరత బెళకు నేసిన యీప్రాజమేలవా 
పుండుగా 6" జి త్తమెల్లా. బొక్క_6జేసితివి నష 


యండనుండే యెవ్వతెప నమ్ముడు వోయితివో ॥ చెల్లా ॥ 


తినివోక నేవింత  దగ్గరనిచ్చిళం గాక 
చనువున నిన్ను జేయి చా(చని తునా 
ఘను(డ వేంకటరాయ కమ్మని యీ విరులు 


మునుపనెవ్వతో (తె?) నీపై ముడిచి వేసినవో. చెల్లు! 29 


రామ్మక్రియ 
మీలో మీలో మేలే పెంచిన... 


తాలిమి కూటమి చల౭చినను * ॥/ పల్లవి || 


ఆరడి( బెట్టిన ఆలుకలు ముట్టిన... 
కూరిమి మచ్చిక గూరిచిన 
వీరాన మీలో (పేమమే పెంచిన. 


నేరుపు మీలో నించినను "మీలో ॥ 


చనవులిచ్చిన+ జదురులెచ్చిన... 
కొనచూపులు *"లో(గొచ్చినను 
అనుగు మోహములచ్చిన( దెచ్చిన. 


వినికి మనికి వెచ్చినను ॥ మీలో ॥ 


(పియములింపులు బిరుదు కెక్కి. న... 
నయము మీలో హా(టినను 
'జయమై వేంకటాచల రమణు(డ 
(పియురాలు మీలో బెరసెను. 





fs il మీలో 80 


Oe : 


2. ని.రే. ౨౩. దంచినను, '$. క చూపులలో. || 





1. ని,రే. ౪౦, నిన్నింత, 


22 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
సామంతం' 


ఫొదలిన వీడెపుం బుక్కి కో, తమ... 
చొదుకుల చేమటల చొక్కా ళో ॥ పల్లవి ॥ 


ఆఅముకొనిన యధరామృత వేళల 
మోముల మోముల మొ్కై కో 
కొమినుల * మకరికా సృతమ్ముల 
చీనుక(మల?)దొంతర చెక్కి ళ్ళో 1 పొదలి ॥ 


కీయ్యపు( గొంగిటం గలికి రచనలను 
నెయ్యపు( బులకల నిక్కి శో 
ముయ్యనీ మోహప్ప ముచ్చట మురిపెపు- 
తొ మ్యులిపాదపు( దొక్కి.క్ళో ॥ పొదలి 11 


మొలకలేనగవు మోముల గోళ్ళ 
నులిమేటి వదనపు నుక్కి_ కో 
ఆంమేల్‌ మంగకు నా వేంకటపతి 
తలంపులొనంగిన దక్కిశ్ళో. 1 పొదలి ॥ శ! 


6_వ రేకు, ఆహిరి 


జఆ౭పరాని వలపాయ నమ్మలాలా _ యింతి 
యేంపులకు లోనై తీమి(క నేమిసేత మే "ప 


ఆరగించుమన6 గదరమ్మలాలా = అయ్యో 
'నీరు వుక్క_లించదిదె నిన్నటనుండి 
ఆరినది జోనమెలా నమ్మలాలా _ అయ్యో 
(శ్రీరమణు(డింతిట విచ్చేయ(డేమి నేత మే 1 ఆో6ప 


1. నిశే. ౨౩. జేసాళం. 2. కామినులు, షు: ని.లే. ఎనితె. నొక్కిళ్ళో, 
కీ వి.రే, 8౨ నైశినిశ నేమువేతునే (శరువాత నన్నిచోట్లను ' నేతునే అనియే) తం. 
చు ఎఒరా-వ ప్ప యేయపులకు లోనాయ, 





శృంగార సంకీ ర్రవలు 29 


అద్దమరాఠిరి వోయ నమ్మాలా. అయ్యో 
నిదుక గంటంటెట్లదు నిన్నటనుండి 
౧ ల 
అద్దపు. జెక్కులు వాడె నమ్మలాలా_అయ్యో' 
యిద్దరికో పము దీరడిక చేమిసేతమే 1 ఊి(ప 


ఆలయికే ఘనమాయనమ్మలాలా -_ దీని 
నిలుప వశముగాదు నిన్నటనుండీ 
అలమి వేంకటవిభులే డమ్మలాలా _ దీని... 
సెలయించి కూడ కున్నీ నీంకనేమి సేతమే. 1ఆ6ంప॥ 82 


సామంతం 


ఎక్కడికినెక్కడ యేడకునేడ నే. 
నొక్క తెనాతనికటరో సతులు ॥ పల్లవీ! 


ఆయంటోయ నా౭డె నారు నాతనికి నేమినోదు 
రాయిడి యీచే(తలకు రాయండి8ండు 
పాయమెల్లా జట్లిగొనే పచ్చిగా నన్నింత సేనె... 
(aa) లె 
నోయమ్మ తగవకురో యీరో౭తలు tl ఎక్కడి, ॥ 


చెప్పకు చెప్పకు నాకు సిగయ్యోని(క నేల 
నొప్పి నేనె నాతండింతీ నొచ్చితి నేను 
కప్పిన( జోవు నేంతలు కాలినప్పుండ్ల లోన... 
నుప్కలు చర్హిక తలరో సతులు (1 ఎక్కడి 11 


చాలు(౬ జొలు నేల నాందే చవిగొన్న కూరలకు 
మేలు. గీడు. గొనియాడ మీంద మీ6ందను 
జాలి( బెట్టి వేంక కేళ్వరు(డు నన్నిదె రతి . 
నోలలాడించెను చూడరో పొందులు. ॥ ఎక్కడి ॥ 33 


టలు అలలు లావాహ్యాజననాణనోరషు యారూళ అలా ఖాని కాలా ఉని 


1. తం, (ప, లాలా-నేండు. 2. తం, 1వ, వేంకటపతి. $, తం, ప్ర, కూడ 
కున్నాండీళ, 4&4 వి,రే, 2౬, రొాయ(డాతండు, క, గొవి, శ. డింతే. 





నం. 


24 శీ) తాళ్ళపాక అన్నమాచార్యుల 
వరాళి 


తలచి వేరొకటాడ( దడ(బడీని 
మలసిన నీ కేల నోర మాట వెళ్ళీనే. 


ఇంచుకంత నెరసున్నానేంచిన రప్పలవెంట 
నించి నించి కస్నులలో నీళ్ళుగారీని 
యెంచరాని సీకన్నులెదుట నాత(డుండ(గాను 
యెంచిన నిదుర నీకు నేల వచ్చీనే. 


ఎక్కువభారము మేననించుకంత దోంచినాను 
తక్కరి యీ దేహమెల్లా( దల్లడించీనే 
మక్కువ నీవిభుండు నీమతినిండి వుండ6గాను 
వెక్క_సాన వేరీతి వేగించేవే 


వెలయ(గ( గోపమొకవీసమంత దో(చినాను 
కలిగిన ముదమెల్లా గాలి(బోయీని 
కలిసితివిదె వేంకటపతి నాతని... 
నెలయింత తమకాన నేడ దా(గేవే. 


దేశి! 


లేంతచిగురిదె వవ్వళించవయ్య కానికె* 
బాంతిగా. గమ్మనితావి. బాయక* మీ6కెనది 


ఇంపుల వెల(గపండ్రి ందవయ్య కానికె 
గుంపు దేకుటాకు మకంగున నున్నవి 
'కెంపుమోవిపండు చి త్రగించవయ్య కొనికే 
దింపని తేనెలపెరతీపులుసో.6కినది 


ఓ ని.రే, ౪౧. ఆద్యదేళ? ౬8, ఆద్యుల దేశి, 2, తా, వెం, 
అనియే ఈదివజకు, 4. కొమ్మతావులు పాయ మీమ. 


షల వి॥ 
శా 


“తలచి 


11 తల౦చి || 


తలంచి లి4 


1 పథివి॥ 
మ్‌. 


il లేత h 


౨౫.౨. “కొనుకి' 


శృంగార సంకీర్తనలు 2 


పంచల వాండమ్ములివె పట్టవయ్య కానికె 
పొంచి తొంగలిగరుల పొది" నున్నవి 
కొంచెపు వెన్నెలలివె కోవయ్య కానికె 
మంచిమొల్ల * మొగుడల మా(టునాం బాయనివి" _ ॥ లేంత॥। 


' ఇప్పుడె వేంక పేళ నీకెక్కె(గా నాకానికె 
చిప్పిలు(బన్నీటినిండుంజైబమెనది 
దప్పిదేరేమాటలకో దక్కె_(గా నాకాన్‌కె 
కొప్పునెరుల విరులకుమ్మరింతబై నది. ॥ లేంత ॥ 85 


పొ బిజి 
జ 


కటకటా యిట్ల్రాయ.(గా పనులు చెలిపలుకు 
కిటుకు (గీరములు మును కిందుపడి గెలిచె i పల్లవి ॥ 


ఇంతివ ఖచందురు(డు నీకుముదబాంధవు(డు 
నింతచలమున( జోరిరిన్నాళ్ళును 
కాంతు (డవు నీవలుగ6గా6 జెలికి! నీ విరహ 
సంతాషములు రేంచి జలజొరి* గెలిచె గరీట 4 


వనజాక్షిచూపులును వలరాజుతూపులును 
యెనయకే జగడించె నిన్నాళ్ళును 
కినిసి సీవీయతివకెలన6 దిరుంగంగ విరుల... 
ననలె కడువాండై నలుగడల గెలిచె 1 కట 1 


లతలు పూవులతొవిలంచములు చెభిమేన 
యితపవుగా వడినొస౯గె నిన్నాస్శను 
సతిగెలిచె వేంక'పేశ్వర నీ కరుణనిపుడు ' 
ధృశంబూని జవరాలు తిమ(గ దా గెలిచె 15ట 1 36 





1. తొంగలి రెప్పల పోది. 2, మల్లెమొగడల. క. మాటున మీ-బెనది. శీ, దప్పి డే? 
మోవివెదకెగా కానుక, జిప్పిలుసన్నీట నిచ్చల మైనది. ఇ్పుడె శ్రీ వేంకయేశ నీకెక్కె_గా 
కానుక, కొప్పునెరిగురులిగురించి వింతలైనది. క్‌ సారే, బెరిగి నీ విరహ, 6, చలపోరి 
గెలిదె. 7, సారే, క్వరుకరుణ నీవిపుడు, 


26 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


నామంతం 
చెదరి తొట్లు పుణు€గు చెక్కుల. గరగి జొర 
సుదథఢి నెచ్చెలి మీద సోలగిలినది వో ॥1 పలవి ॥ 


ఇంతివీళపు నిమ్మ సంట నేమరించి ఈ "65 వేసి 
మంతవ మెవ్వరితోనో* మాటలాడేవు.. 
ఆంతలోనే కళదా6కి అకె మేను జల్లన(గ 
చింతతోనే మోమువ-చి సిగ్గువడినదివో ॥ చెదరి ౪ 


పొలంతిగుబ్బలు న్‌ నొవ్వ( బూవులచెండున వేసి 
కలికతనమున మరలి చూచేవు* 
కలకంటి యింతలోనే కంతునిబాణముసవి 
పలుకనేరక మూనుసడి వున్నదదివో ॥ చెదరి ॥। 


సొక్కెడిచెలి. బన్నీటి* పొట్లానం దాంకవేసి 
శక్కరి నవ్వులతోడ? కవలవంచేప్ప 
గక్క_న నేండతివ వేంకటరాయ నిను(గూడి 
వెక్కసపు మజపుతో వెరగందినదివో ;చెదరి॥ 17 


7_వ రేకు. మంగళకొశిక * 
తన్ను. బాసి నేనింత దంటనట యీ 
వెన్నెలబొాయిట రేయి వేంగుటింతి చాలదా ॥ పల్లవి 11 - 
ఇంటికి రాకుమని నేనంటినట చూడవే 
ఆఅంట(గాక పున్నదాన నంటినో యేమో 
కంటికి నిద్దుంరాక కొంకలనే పొద్ధువోః 
వొంటీ నేంబానుప్పున రేయుంటి ' నంత చాలదా ॥తన్ను ॥ 
వి శే, ౧౦౪, శ్రీరాగం: 2. మాటలాడీని. 5. చూదిని. ఈ పాదములో 


యతి కొవరాదు, నదలోపమున్నట్లున్నది.) 4, సొ, రే, చెలి పన్నీటి 5, ని. చే, నడ 
పృలతో దలవంబీని. కి. ని, రే. ౩8 చేసాళం 7, నదె జాలదా. 


a 


శృంగార సంకీ ర్లనలు 


అప్పటి దగరి నే రానై తినట చూడవే 
కొప్పు జారి సిగ్గుకోడం గొంకితి నేమో 
చిప్పల రెప్పల జంకించితినట చూడవే 
చెప్పరాని మాట నీతో? జెప్పుటింత ' చాలదా 


ఊఠకే మాటాడక నే నుంటినట చూడవే 
ఆరడి పరవశాన నైతినో యేమో 
గోరికొన( దను దక్క గొంటినట చూడవే 
యేర వేంకటేశ నాతోనింత నీకు( జొలదా 


శుదవసంతం _ రచ్చెతాళం 
ద 


(పలసనవచనై 8 ఫలమిహకిం 
చల చల కుడ్యక్షొళనయా కిం 


ఇతర వధూ మోపాతం త్వాం (పతి 
హితవచనై లీహితు మిహ కిం 
సతతం తవానునరణమిదం మమ 
గతజల నేతూకరణ మిదానీం 


వికలవినయ దుర్విటం త్వాం. (పతీ 
సుకుమారార్భస్తుత్యా 80 * 
ది 
(పక టబవాల క కోపనం మమ తే 
సకల చర్విత చర్వణమేవ 


శిరసా నతసుస్థిరం త్వాం (పత్తి 
విరసొలాపన విధినా కిం 
తిరు వేంకటగిరి దేవ త్వదీయ. 
విరహవిలపనం వృథాచరణం 


ల 


1 తన్ను || 


తన్ను nu 38. 


11 పల్లవి it 


It (పలప 11 


11 [పలప tl 


1 పలప ॥ 39 


1. జెన్ననె తిం కాలదా. 2. న్తురితిహ (స్తుతిరిహా) కిం. 8:.'బహుల. 
షో 


28 (ఫ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
వరాళి 


ఆంగం జేసు * నా. చూపులటు వోవయ్య 
మూ6గిన నా వలపుల మూలకు రానేళ+ ॥ పల్లవి 1: 


ఇమ్ముల నొల్లని వారమేల నీకు నామేని. _ 
అమ్ముల పులకలొ తీ నటు వోవయ్య 
కమ్మవిలుతునిచేత(. గాంగెడి నన్నార నేవు 
నెమ్మది నుండి యుండి పీకు నొవ్వనేలా ఆగ ॥. 


ఇతవు గాని వారమేల నీకు నామేని... 
ఆతితాపమంటు జేను నటు వోవయ్య 
రతిరాజుచేత నారడి(బడ్డ నను జేరి 
జతనాన వుండివు: డి జాలింటొంద నేల 1 ఆ6౦గ ॥ 


ఇంతటి నీ కౌంగిటికి నేల నేము * మాకోప.__ 
మంతరమెజంగనేరదటు . వోవయ్య 
పంతగా(6డ వెంకటపతి నీవు ననుం గూడి 
చింతతోడం బొరలుచు ' సిలుగంద నేలా . ॥ఆంగ॥ 40 


(శ్రీరాగం 


ఎన్నడును గోపగించవిందుముఖి నీవిట్లా 
విన్నవి వదనమెల్లా వింతలాయ నివుడు ॥ పల్లవి ॥ 


ఇంతలోని పనికిగా నెంత చేసినాండవు 
కొంత విన్నటినుండి. కనుమూయదాయను 
బంళికూటి నతురెల్లాం బలుమారు నేంపగా 
చింతతో. ఐ ఇిముమీ(ద జెయి చొంచదాయెను ॥ ఎన్న ॥ 


7 1. సా, రే, ఆంగు-జేమ. 2, ని రే ౧౭8, మదనుని. అమ్ముగోల దా4కు. జీను 
నటు, క, మేము. 4. బొందుచు. 5. ముఖినిట్ల, 


శృంగార సంకీర్తనలు 


ఏమిసేయంటోయి ' నీవుయేమి నేసినాండవు 
సాముకు ఏిచ్చేయదు జవరాలు * నేండు 
దోమతెర మంచముపై తురుము వీడంగను 
తామసించి లేవదిదె తల నొచ్చీననుచు 


ఎవ్వరిని దూర వచ్చు నెవ్వరున్నారింకను 
పువ్వు సజ్ఞమీ(ద6 గాంగె పొలంతికి * దేహము 
రవ్వగ వేంకటగిరి రమణ నీ కౌ(గిట( 
బవ్వళించి యింతలోనె పరవశమందెను. 


ముఖారి 


మతికంది వెలినున్న మంట (మాట?) "మేలు 
చతురులౌటకం పె జడులొట మేలు 


ఇంటిలోననె వుండి హి౭వరులైి యుండు 
కంమె( బగయె యుండు కసరు మేలు 
అంటుకొని మరు(డొంటి అతివనే(పుటకం చె 
పుంటినొవ్వుల విరుల పో చేలు 


తలివలె( దానుండి తొ సమవుటకం"టె 
వో! 
ఆల్లంతనుండి కీడౌట మేలు 
వెల్లి గొని నిట్లూర్పు వేండి చల్లెడికం టె 
గా లు aa) 
పల్లదపు చలిగాలి బాదలే మేలు 


అలయించి దొరకెడి అమృతపానముకం జె 
ఆలమి పైకొనెడి చేందైన మేలు 
కలయక కలయు వేంకటశై లపతికంటె 
తలపో(త వేదనల తమకమే మేలు 


29 


i ఎవ [| 


"ఎన్నో ॥ శ! 


పలవి॥ 
గ 


i మతి it 


4 మతి ॥ 


॥మతి॥ 42 


శ. 


1, కాంటోయి, ల్లి జవ్వరాలు, 8, పొలితికి, 


30 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
సామంతం 


అప్పుడే నే నీకు మోహపుటాలనై తినా ' 
కప్పకు నీ చేత లంతకయటె(టో నేను” 

ఇంచుకంత పనికై న" నిల్లుచొరనీక నిన్ను 
పుట నే లకిమమ్మనా 
వంచనిల నీకు న్స వలల జిక్కి తి6 గాక 
కంచు బదినునకంత * కంజటంటో నేను 


సౌలపు మాటల నికి చూపులనె జంకించి 
చలము సాదించ సీ" సత్యభామనా 
వలచి నేనిదె నీకు వసమె చిక్కితింగాక్‌ "' 
రై 
కలికి చేతలనంత * కంజ(టో నేను 


రేపు మాపు గోరం దమ్మి రేకులనే రేఖనవాసి 
రూపు నీకు( జెప్పిపంప రుకిమిణీనా 
ల వ తరు వేంక పేళ పరి, 


తీప్ప 
గెపు సేయ(గాని (? ) ఆంతకంటపె(టో నేను. 


కీ_వ రేకు ఛై రవి 


కోవిల పలుకదు కొమ్మావిలతల 
డై విక మిదివో తలకిందాయ 


ఇటునేటు యిను(డిదె యెండలు గాసీ 
సటుగతి గిరుల నభములందు 
అఆటువలె6 గప్పిన యంధకారమిదె 
విటలపుటలుకల నిక్క_ములాయ 


* పల్లవి ॥ 


1 అప్పుడే il 


it అప్పుడే bt 


i అప్పుడే 1 48 


॥ పలవి (| 
కన 


it కోవ a) Mt 


హా, శే, మోహాపాలనైతి-వ్వకు. 2, అంతాగంటిలో, శ, రవిశగావిళ్ల. 
4. అడుగ పీ లకి, 5. సి. రే. ౧౩. బదనున నంత. 6. సాదించ6గనే. ?. పొ. రే. 


శృంగార సంకీర్తనలు 


వెగటునం దో(టల వెన్నెలగాసీ 
జఒగి( “గలువకొంలకులుబ్బ6గను 
అగపడి ఆటువలెనై నాం జెలి సీ... 
మొగమునం గోవము ముచ్చటలాయ 


స్రొరిదీ నలుగడల( జుక్కలు గొసీ 
నరుదుగ నే సిట్లయినాను 
తిరు వేంకటగిరి దేవుని కౌగిట 
కరిణ మన్మథ (గహణంబాయ. 


సాళంగనాట 


చాలుంజొలును భోగపమయమున మైమజప్పు..- 
పాలుపడునట యేంటి (బదుకురా వోరి. 


ఇందుమ ఖి నిను. గౌంగిలించి లోపలి జగము 
కందునని నీ బిగువు( గొంగిబే వదలి 
పొందైన వారితోం బొసంగ గౌంగిటిం జేర్చ( 
బొందుగాదట యేటి పొందురా చోరీ 


సెలంవత నీ వాలుగన్నులు మూసి జగమెళి ( 
గలయ. జీంకఖైన గక్కానను వదలె 
ఎ 
పలచినంగనలు తమ వలసిన విలానముల... 
వలను నెరపనిదే(టివలపురా వోరి 


కొమ్మ నీవురముపై గోరు దివియుచు నాత్మ- 
నిమ్మైన నను(దాక విద్దరినిం దాంశె 
దిమ్మరివి కోనేటితిమ్మ నీపై గవియము 
కున్మురించని దే6టి కోర్కిరా వోరి 


గ్ర 


1కోవిః। 


tt క్రోవి ౪ 44 


4 పలపఏప॥ 
దో 


nh చొలు |! 


॥ ఉౌలు | 


॥చాలు॥ 45 


82 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కాంభోది 
ఎప్పుడు గావి రాడో యెంతదడవాయ కాలి... 
చప్పుడాలకించ మతి' జల్లుర సనమ్మా 1 పలవి 11 
య క. 


ఇద్దరమదరిపాటు యేకాంశాన. నాడుకొన్న-_ 

సుద్దులు దల(చిమేను చురుక నెనమ్మా 

పెద్దగా. గస్తూరిబొట్టు పెట్టిన నాతండు గోర 

తిద్దుట దలచి మేను దిగులనెనమ్మా || ఎప్పుడు ॥ 
పాయక యాత(డూ నేను( బవ్వళించే యింటివంకC. 

బోయి పోయి కడు, జిన్న (టోతి నోయమ్మా 

తోయపు గుబ్బలీ చన్నుదోయి మీ€ద వాండొ త్ర్తిన.. 

పాయపు6 జం[దుల జూచి (భమసితినమ్మా ౪ ఎప్పుడు ౪ 


కూడిన సౌఖ్యములందు. కొదలేని వావి నా... 
వేడుక మతి( దలంచి వెరగాయ నమ్మా 
యోడులేని తిరు వేంక టేశు(డిదె నాతోడ 


నాడినే నాచి త్తమలరించె నమ్మా. (1 ఎప్పుడు 1 46 
సామంతం 
ఎట్టయి“( జేయరా నీ వికనేలా నన్ను( 
. బిట్టకుర పలుమారు పదివేలు వచ్చెను ౪ పల్లవి ॥ 


ఇంత చేసితివి చాలు నింకనేలా తొల్లే 
యింతటివాఓండని నిన్నెటంగనా' 
ఇంతులపై దయగలది (కీ నేలా వీ. 
పంతములే నీకు(జెల్ల పదివేలు వచ్చెను * ఎట్ట॥ 
1. వి.రే. ౧౦. గుండె, 8. పెట్టిన యాతని గోర, శీ, సారే, వవ్వళించి 


4. ని. రే. తోయగపు గుబ్బచన్ను, ఠీ నతో. 6. ని. రే. లా౫, చర్ధవనంకం, 
7 వి, రే. ౯౫. నేనెజంగనా. 8. గలవింక.. రి దక్కే. 


శృంగార సంకీర్తనలు 


ఇచ్చలాడకురా నాతో ని(కనేలా నీ... 
యచ్చలమ్ములే నిజమా" యఃగా 
యెచ్చరిక మజచితివి(కనేలా నన్ను 
పచ్చి సేయకురా యింతి పదివేలు వచ్చెను 


ఇసుమడించె నీచేంత లి(కనేలా నీ... 
కనుమాయలిన్నియు( గంటిమిగా 
యెనసి వేంకటపతి యి(కనేలా నన్నులీ 
. బనుపరచితివిప్టో పదివేలు వచ్చెను. 


లలిత 


బండి దొక్కె( బామునెక్కె6 బనులెలా( దక్క 
ఛి 
ఆండ( జిక్కె_ గోపికలకందరికి మొక్కైె 


ఈత(డు దొంగిలె వెన్న యిత(డు నాకం విన్న 
నేత బాల నోలలాడె నిన్నమొన్న 
పాతకపు రాకాసిపల్లెలు చూరలుగొన్న-- 
యేతరిపై నేరమి మాకే(టికిక నెన్న 


కూరిమినీత(డు దొల్లి కొనగొనలనే తల్లి (7) 
మారిపిళ్శాడించెనే' మారుదల్లి 
ఆరుమూరు నేసి విద్యలందరికి( బారంజల్లి" 
పారితెంచి చోలలాడె( బాలవెల్లి 


ముచ్చువలె విప్పుడుండె మూండులోకములు నిండె 
రచ్చనేనె. జూడరే రాతిగుండె 
తచ్చితచ్చి వింటినారి దను జులనెల్లా జెండ 
పచ్చిదేరి వేంకటా।ది పానుపుగో6 బండె.. 


బశ, 


_ ॥$ ఎట్‌ ॥ 
టె 


1 ఎట (41 47 
యలు 


॥ పలవి ॥ 
జ్‌ 


ఓ బండీ 11. 


॥ బండి ॥ 


1 బండీ ॥ 46 


అ నవనవ నన నాలను ముడు రాయనననుారాలనేనలంనులులునాాునననినదల దానన యాయ నోరాగనిద గానా యాలాలానానర నానా గారా నా తనకు నూానా భావాల నాడో పతనము డాలజనాలుపానపయనతాాబడాజున తనపు. “నో గను భావన రాడనాబతో గానూననిననననాాగానారాకాకటును 
1. విజములాయ, 2. యింతవచ్చి చేయతర మమ్ము. 8. సారే. “నన్ను” లేదు, 
వి,రే, పఠచితివిడె, క. వి.రే. ౧౫. న్నలీఠండు. 6. వి,రే. ౧8. మారిపిల్లాండ్లిచ్చెనే. 


వి.రే. ౧౫. జిల్లీంవారి. 8. జెండి. 9, ని,రే. ౧౫. దేరి. 
3 | 


84 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


ఆహిరి 


ఓ యమ్మా వినరో యమ్మా 
మాయలా(డి మానిని 


ఈ యింతికి విభు(డిచ్చినా* చన... 
'వేయెడా6 బోవదిదిగచే' 


రాయంచ నడపుల రాజసమ్మున 
పాయంపు రమణుని( బాయదు 


సారె సటములు సందడింపుచు 
జారీ( బయ్యెద సరుగనా 


దూరి రమణుని( దొల(6కు( గన్నాలి 
సీరు నించదు నిలువరే 


అంకించి పిలిచినప్పుడాో తిరు. 
వేంక'పేశ్వరు వెరవుని 
బొంకు లేని యట్టి పొందు చేకొని 
_పంకజానన పైకొనో 


' (0వ రేకు. (శ్రీరాగం 
వద్దు నీకు నాతోడి వట్టిమాటలు 


ముద్దులు న్నీపై6 గునిసి మురిసీంటో యింకను 
ఈడ వచ్చి ప్రియము నాకేమి చెప్పేవిందా(కా. 


గూడినాకెకే ప్రియము గులుకరాదా 
హాదీక నిందా€క నీవు వచ్చిన నేరమికి 


సూడు( బాడు6 జెనకీ(. బో సొలప్కం జేంతలనే 


Mtoe PATI ISAT SORT 3446 444 LRH ASIA ఇ ఫల GPO ఫిలపి aOR క 650 ఇ4 2092251020410 02 వచ గిలల ప భిరిరీ ల లి 0 అలవి లిలవి0 కీ ని థిచిథెట కై శటెటే ఫట 


1. వీ. రే, లా. a 2 నవ్పుడే, 


ఓ, సా, రే, లేవిపొంగు పొనగుకొని; క్‌. వి. రే. కా. నన(బై కొని, 


* ఈదీర్ణము సంగీత సంబంధి. ఇట్టి వచ్చటచ్చట గలవు, 


అ 
4 పలవి ॥ 
శ చి 


1 ఓయ 1 


॥ఓయ॥ 


i ఓయ ॥ 49 


' ॥పలవి॥ 
౧౧. 


శృంగార సంకీ ర్రనలు 


ఎదిరి నావంక. దప్పకేమీ చూచేతిశ నీ_ 
ముదితసె నే చూపులు ముంచరాదా 
మెదలి నా ముంగిలిది మెట్టిన తప్పువకును' 
సద చేసి జగడాలు చల్లెడిందో యి(కను 


ఇటు నట్టు జెజ(గు నాకేల పపేవిదె మున్ను 
ల ఖు యు 
పట్టినా కె కే చెజంగు సట్టరాదా 
వెట్టికూటములు చాలు వేంకపేశ యిదె నిన్ను 
బెట్టుగా (గా నలుకల( బెట్టు(గదా యి(క5ను 


భై రవి 


_కాలమెల్లా మోసపోవు (ము?) కానియ్యరా కల. 
కాలమెల్లా జర"పేవు కానియ్యరా 


ఎడపుల జన్వనపుటింతి నొకతె. గూడి 
కడలనే తిరిగేవు కానియ్యరా 
మెడగట్టుకొకతెకు మేలువాండవై నీవు 
కడవ బొంశేవు నాతో కానియ్యరా 


జణజంగారుమెటలు(గుచాయ పడ(తినొకతె గూడి 
కంగనాడేవు నాతో కానియ్యరా 
అంగన నొకతె వెనకమర దొాంచుకొని చొ... 
క్కంగ జేసి ముద్దాడేవు కానియ్యరా 


సంపద గలా పె గూడి సరసములాడుచు 
కంపులే పూనేవు కావియ్యలా 
_'వెంపరలాడుచు నీ వెంటనొకతె రాంగా 
కంపించకు. వేంకటేశ కానియ్యరా 


85 


॥ వదు ॥ 
నో 


1 వదు ॥ 50 
బో 


॥ వలవి ॥ 
ne) 


1 కొల | 


11 కాల |1 


॥కాల॥ 61 


98 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


ముఖారి 
వెరతుమయ్య చూపు వేంటకాడ 
తరితీపు నేసి మమ్మింతటనె యేంచేవు ॥ పల్లవి ॥ 


ఉం౦టవింట( గప్పురాన నుబ్బి నన్ను నే నేవు 
యింటి వారెన్వరుంటా యెర6గవు 
శంటిమి నీ యటలింపు కరంగి నే(బై కొన్న 
వెంట వెంట. దిరిగాడి వెతల, బెప్లేవు ॥ వెరతు ॥ 


"పేఠరివై యేడనై నాం బేరుకొని పిలిచేవు 
*యేలిన వారెవ్వరుంటా నెజి(గవు 
కాలిమి మీరంగ నీ చి తములో మెల(గ(గ 
కాలూ(దనియ్యక యింతే కౌ6కల. బె 'ప్టేవు ॥ వెరతు i 


కొప్పులోని విరులు చెక్కుల జార. జెనకేవు 
'యెప్పుడై నా నెవ్వరుంటా నెజ(గవు 
కప్పకురి చెఅ(గు వేంకటరాయ చెమటల, 
దొప్ప(దో(గి యెవ్వతో పొందులకు నే(గితివి” ॥ వెరతు॥ 62 


మాళవ శ్రీ" 


నుప్ప్చిల్లా జవ్యాదినే తొప్పందోంగె సీకడనే 
వొప్పదొ యింశేసి నీకు వో వలపా / పల్ల వి i 


ఉత్తలపు విరవోన నుడుకుచు వయసు మీ 
దెత్తినది సతి నీకు నిందుకొరకా 
వత్తునని విచ్చేసి వనితల కుచముల ' 
వొత్తగిలి వున్నాండ చోహో వలపా ॥ దుప్ప ॥ 


1, సారే. చోంప్ప. 2. ని.రే. ౧౨౦. ఇది మొదటిచరణముగా *ఉంటవింట” 
రెండవదిగా నున్నది. 8. ని, రే. ఏలినజ్టైవ్వరు నుంటా. 4. వి. రే, యెంతే, 
ర్‌, ఎవ్పుడు నీవెవ్వరుంటా. 6, సా,రే, “వృథా. 7. వి. రే. నే(గేవ్వ. 8, ని, రే. 
౩౬., ఏకతాళి 9, విక్కడన్నే. 


నెదురు చూచీ నీకు నిందుకొరకా 

ముడితల కౌగిట ముంచిన కస్తూరి నికు 

వుదిరెడి పురమున నోహో వలపొ ॥దుప్ప॥ 
కన్నుల కలికి నింత కరంగించి కవు(గిట 

ఎన్నిక * నేసితివి నీ విందుకొరకా 

చిన్ని చిన్ని నగవుల (శ్రీవేంకటేశ నీ... 


వున్నాండవొరపులై చోహో నలపా ॥ దుష్ప ॥ 58 
సామంతం'* 
మదము దొల(కెడి యట్టి మంచివయనున మనకు 
తుదలేని వేడుకలు దొరకుచెన్న(డురా | n పల్లవి ॥ 


ఉదుటు( జనుదోయి నీ వురముపై దనివార- 
నదిమి మోమును మోము నలమి యలమి 
వదలై న నీవితో వాలుగన్నుల జంకె... 
లొదవ నీ మీ(ద నే నొరగుపెన్నండురా ॥ మదము ॥ 


కలికితనమున( నాదు కప్పురపు( దమ్ములము 

కులికి నీ వదనమున( గుమ్మరించి 

పలచనగు గోళ్ళ నీ పగడవాతెర నొక్కి 

చెలువమగు నునుగంటి నేయు పన్నండురా ॥ మదము ॥ 
గరగరని కురులతో కస్తూరివాసనలు 

విరితావులతోడ విసరంగాను 


తీరువేంకటాచలాధిపు(డ నిను6 గూడి నే... 
నరమరచి సదమదములొట* యెన్న(డురా ॥మదము॥ 54. 


1, సొ, ర, ఎన్నికె, 2. తం, ప్ర, కౌంభోజి, జంపెతాళల, $. తం; (ప, సదమదంబొట. 


తి! (క్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
సౌరాష్ట్రం 
ల 


ఊరులేని పొలిమేర పేరు. పెంపు లేని (బతుకు 
గారవంబు లేని [ప్రియము కదియనే(టికే ॥ పల్లవి ॥ 


ఉండరాని విరహవేదన వుండని సురతసుఖమేల 
యెండలేని నాంటి నీడ యేమిసేయనే 
దండిగలుగు తమకమనెడి దండలేని తాలిమేల 
రెఎడునొకటి గాని రచన (పియములే(టికే ॥ ఊరు ॥ 


మెచ్చులేనిచోట మంచిమేలు గలిగినేమి నెలవు 
మచ్చికలేనిచోట మంచిమాటలే(టికే 
'పెచ్చుపెరుగలేవిచోట (పియముగలిగి యేమిఫలము 
ఇచ్చలేనినాటి సొబగులేమి నేయనే 11 ఊరు 1 


టొంకులేని చెలిమిగాని పొందులేల మనసులోన 
శంక లేక కదియలేని చనవులే6టికే 
కొంకుగొసరు లేని మంచికూటమలర నిట్ల (గూడి 
వేంకటాదద్రివిభుండు లేని వేడుకే(టికే ॥ ఊరు ॥ రఫ్‌ 


10-వ రేకు. సామంతం 


ఒద్దేల మొక్కే వో వుద్ధవుండా తన__ 
ఉదండాలె చెలి నుదవుృ(డా 1 పలవి 1 
a) ౧ అ ధయ 


. ఊరూర వలపులుద్దవు(డా నే-- 
మోరుతుమా ఉట నుద్ధపు(డా 
ఊరడించ వచ్చేవు వుద్ధపుండా తన... 
వూరట చెలుములుద్దవు(డా i ఒద్దే॥ 


. శృంగార సంకీర్తనలు 


ఒప్పలర మావురిసిన పుం-- 

త్లుప్పులు వెట్టించె నుద్దవు (డా 
చెప్పకు మమ్మి(క చెలువుండాతండే 
వొప్పివుంపే( జాలు నుద్దవు(డా 


గోపికల మమ్ము. గూరిమి (జిక్కించె.. 
నోపమింతేసి నేముద్దవుండా 
క్కు నే మమ్మింత (పాణము నిలుప.... 
Ge రా 
నోపె(గా తానైన నుద్దవు(డా 


తెగి తన్ను6 గూడే తెరంగు దలంచి 
యుగములై నవి ఉద్ధవుండా 
పగటున మామా పాణము మాకి(క.. 
నొగరే తీపాయె నుద్ధవుండా 


చెల్లించె మా(పేమ (శ్రీ వేంక కేశుండు 
ag) 
వుల్లమలర నేండుద్ధవుండా 
చల్లని కూటపు జనవిచ్చి మామా... 
వొళిెల( జెనకి నుదవు (డా 
గందం ఢి 


ముఖారి 


పలుమరు వుట్ల పండుగను 
చిలుకు చిడుక్కని చిందంగను 

ఊళ్ళ వీధుల వుట్లు కృష్ణుండు 
తాళ్ళు దెగిపడం దన్నుచును (న్నంగను?) 
పెళ్లు క్‌ ఠిల్లు "పెఠిల్లు చితిల్లని 


99 


nen 
లి 


|] ఒద్దే i 


॥1 ఒద్దే 11 


"edn 50 
ది 


40 


(క్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


బంగా(గిరుబిందెల( బాలు బెరుగులు 


ముంగిట నెగయచు మో(దగను 
కంగు కళింగు కఠింగు ఇణీంగని 
రంగుమీరు సెనురనములై. 


నిగ్గుగ వేంకటని లయు (డుట్టిపా... 
లగ్గలిక ( బగుల నడువ(గను 
భగ్గు భగిల్ల ని పరమామృతములు 
గుగ్గిలి పదనుగ( గురియ6గను 


అహిరి 


చెడ్డ చెడ్డ మనసుల చెంచువారము . ఆల... 
దొడ్డివా[డ పోవయ్య దూళకాళ్ళ రాక 


ఏంటి దొననై తినేమి యెవ్వతె నేనై తినేమి 

.. ఆ(టదాని నన్ను నీకు నడుగనేలా 
మూ(ట మా(టలనె కడు. మోవనాడవద్దు లేటి... 
వేంటకాండ పోవయ్య వెంటవెంట రాక 


ఎవ్వరి వారై రేమి' యేడనేడ నుండిరేమి 
దవ్వుచేరువలు నీకు+ దడవనేలా = 
నవ్వకుండ (గానె వట్టి నవ్వున వ్వేవెవ్వరై నే 
పువ్వక పూచెననేరు పోవయ్య రాక 


ఎక్కువ కొప్పయిననేమి యెంత గుబ్బలైన నేమి 
చక్కందనము వొగడ సారె నీకేలా 


nపలు॥. 


1 పలు ॥ 57 


1; వలవి।। 
ఇని. 


11 చెడ (1 
a 


1 చెడ || 
3 


వెక్కసాలు మాని మాతో వేంకపేశ మా (మీ 7) యింటి. 


యిక్కువకే పోవయ్య యింతనంత రాక 


1. సా, రే. రెననేమి. 19, సా, రే. నవే(విటునేండు. 


1; చెడ 58 
a 


శ్‌ కకక త క తయ న తాను 
కద దే 
(ఈ 


ఎందరి జెనకే వేరా నీవు 
ఆందపు నీ మేన నలముచు] I పల్లవి ॥ 


ఎక్కడికైనా విచ్చేసి యేరా నీవు 
వెక్కస మాదేవు వెజవక 
యిక్కువల౦ంట6గ వచ్చే వేరా నీవు 
నిక్క_పు సీ (పేమ నెరపుచు ॥ ఎంద ॥ 


ఎప్పుడు మానవు బిగువేరా నీవు 
కప్పురపు నోరం గసరుచు 
యిష్పుడె యింతేసి చేనేవేరా నీవు 
వొప్పదు నాతోడి వుదుటులు ॥ ఎంద ॥ 


ఏతరుణీ( దల(చితొ యేరా సీవు 
కాతరాన నన్ను గలయుచు 
యేతరి వేంకపేళు(డ యేరా నీవు 
బూతులమాటాడి పొదలేవు ॥ ఎంద ॥ 59 


హిజ్జిజి 
తరుణిపై మరునికి దయలేదు నీవు 
మరునినే పోలితి మరియే(టి(బదుకు ॥ పల్లవి i 


ఎదురు చూచి చూచి యింతక యేమౌనో 
హృదయము యల్ల నీ * నిటుదలంచి 
పొదలి తీగెలయింట6 బొరలి యేనూొనో 
మదిరాకికొక మై న మరియే(టిిబదుకు ॥ తరుణి ॥ 


1. నిరే, ౪౧-౧౧౨ నీ((పీమ నఅయుచు. 2, ని, రే.388 -౪౪. రుళ్లినియిటు. 
8, పొదలి. 


42 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


చలుల దూరిదూరి సిగ్గుననేమౌనో 
తలంచి తలంచి గుండె తల్లడించీని 
కల నిన్ను(గని లేచి గక్క_న' నేమొనో 
మలసి వెన్నెలమంట మరియే(టిబ్రదుకు 


ఇంతి. గలయకున్న ' నిక నెంత యౌనో 
పంతపు వేంకటరాయ భయమయ్యోని 
ఇంత నీకరుణీ నింక నెంత యౌనో 
మంతనమింత లేకున్న మరియే(టి (బదుకు 


రామ్మక్రియ * 
వద్దే గొల్లెత వదలకువే-సీ_ 
ముద్దు (ముద్దు) మాటలకు మొక్కేమయ్యా 
అ ఎ 


యేలే యేలే యేలే" గొల్లెత 
నాలాగెజ(గవా నన్ను నేంచేవు 
చాలు(జాలు ని(క(జాలు సీఠచనలు 
పోలవు బొంకులు పోవయ్యా 


కానీ కానీ కొనిలే! గొల్లెత 
ఫోసీలే సీవెందు వేయినను 
మాని మాని పలుమారు జెనుకుచు మా... 
తోనిటు సౌలయక తొలవయ్యా 


రావా రావా రావా గొల్లిత 
(శ్రీ వేంకటగిరి” చెలువుండను 
నీవె సీవె నను నించితి కౌ6గిట 
కై వళమైతిని/ గదవయ్యా 


॥ తరుణీ ॥ 


॥ తరుణి ॥ 60 


11 వద్దే tl 


1వదే॥ . 
ద 


అఆ అక లఅళి థితెడిరి టివిని వలరక భకర వచి ఆళి తలంచి ళభిలిని క సప ఇధి కి లలటాన ణివాచిదిమిని ఉళది ల 99 ఉచ ద 04 0 4 ౪4౨ 9 8 49 5 ఇభలి రిం ఏ ఇ ఐన లలి కటలా కాలి రి ద లిచితలి కాకా లో ss 8 క ౯6 80 82 0 ౯ ఐలాంన క 5 అలాగా ఇ ౯౯౯౯ కాంలో ed 'శిలిలిశిల ల? అదిఖిథ' 


1. వి, రే. ౪౪ గక్కున. 2, గలయకులపే, క. ఇంతా నీకరుణచే,4, ని, రే. 8౧ 
యేకతాశి. 5. సొ,రే.ఏలేయాలేయాలే. 18. ని. రే. 8౫. కొనీగొ. 7, కటవఠి* 


కీ అవకాబలబడీల్‌ 


11_వ రేకు, జద్దవసంతం 


మెచ్చితి బశరా వోరి మేటిజాణ నన్ను 
బిచ్చి చేనేదింత నీకు. బంతమా లోకానను 


ఏకతాన సొలసి నేనేమి నీతో. బలికినా 
అఆశెకోనే విన్నవించేవాపంగ లేక 
పెకొని వలచి కిందుపడిన యింతులమా(ట 
కాకు నేసే మగవాండు గలడా లోకానను 


చక్కగా నేందీసిన సన్నపు నీకై రేక 
యెక్కువ నాకెకే చూసేవేతులకును 
మక్కు_వ నిలుపలేని మగువల వెలిపుచ్చి 
వెక్క.సమయినవా(డు విభుండా లోకానను 


ఉండలేక చేతనున్న వుంగరమిచ్చిన( బోయి 
వెండియు నాకె కేయిచ్చి విజ్ఞవింగేవు 
కండగట్టుకొంటివా వేంళటరమణు(డ దీన 
బండుసేసితివి నన్ను బాపురా లోకానను 


ముఖారి, ఏకతాళి 


సన్నపు నవ్వు(జూపుల చల్లులా(డి యిప్పు_ 
డిన్నివిధముల మించ నిదివో తసము 

ఏడునిలువుల పె (డిమేడమీ(ద నుండి నిన్ను( 
జూడ వేడుక న మించు(జూపు' లాండీ 
వాడుచు నీకునెదురు వడి(జూడ నంతలో నీ... 
'వేడనుండో విచ్చేసితివిదినో తసము 


1, సా, రే, మంచిచూపు. 


ti మెచ్చి ॥ 


|| మెచ్చి || 


॥ మెచ్చి॥ 62 


1 పలవి ॥ 
ఇట్‌. 


H సన్న ప్పు॥ 


44 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కొ త్తలయిన మాణికపు కొలువుటోవరిలోన ' 
ము_శ్రేల! చెఅ(గుదూలు మురువులా(డి 
తత్తరానం దమకించి తరుణికోరికలెల్ల _ 
ని త్తునని విచ్చేసితివిదివో తపము 
పుప్పొడితావులు చల్లు పువ్వులచప్పరములో 
కొప్పు నన్ను బెట్టుమన్న గుబ్బలా(డి 
తెస్పలుగ నిను(గూడి తిరువేంక కేశ నిన్ను... 
నెప్పుడు. బాయకున్నదిదివో తపము 


ముక్షారి 


కలగన్న చోటికిని గంప యెత్తిన యట్లు 
అలవు మీజిన దెట్ల నమ్మా. 


ఎలయింప్పు( గడకంట నెన్న (డో వొకనా(డు 
చెలగి తను నత(డు చూచినవా(డట 
పొలింతి యదిదల6చి యిప్పుడు మదన వేదనల__ 
నలసీ నింక నెట్టనమ్మా 


ఎజుకయును మజప్పుగా నేంటికో వోకనా(డు * 
కెఖిలీ తను నొవ్వ6 బలికినవా(డట . 
తణినదియె చెలి యిపుడు దలంచి పరితాపాగ్ని_ 
నజగీ ని(కనెట్ట నమ్మా. 


ఇయ్యకోలుగ( గలసి యెప్పుడో యిదెనేండు 
నెయ్యమున చెలిలోన నెలకొనెనట 
తియ్యముల సటకా(డు తిరు వేంక పేశ్వరుండు 


॥ సన్నపు ॥ 


1 సన్నపు ॥ 60 


| పలవి ॥1 
1 2) 


1 కలగన్న || 


I కలగన్న 11 


అయ్యో యి(కనెట్ల నమ్మా [| కలగన్న 1 64 


1. ని, రే, ౮౨. ముత్యాల, £, నిన్ను 8, ని.రే. ౬౪౭, కోయిదెనేండు. 


శృంగార సళికీ ర్రనలు శీర్‌ 
కాంభోది 


పొందెంగుదునందువు భోగినందుచ్చ నీ. 
యందరు సతులకు నేనాకు మడిచిత్తునా it పల్లవి i 


ఎవ్వతెకై నా( జనవిచ్చేవు మెచ్చేవు నీ... 
నవ్వులకై నాను మన్నన జూచేవు 
అన్వలి' యివ్వలి సీ యంగనల వొద్దను 
పవ్వళించి వుండగా నే బాదములొ త్తుదునా 1 పొందె ॥ 


ఏప్పన నెక్కడికి నా నేంగేవు డాగేవృ నీ. 
కోపాన నాతోనై నొ మేకులు నేనేవు 
వైపున సీవెందుండై నా వచ్చిన నేనంతలో._ 
నోపికనప్పుడు నీ కూడిగాలు నేతునా 1 పొందె ॥ 


+ వేడుకలెందైనా. బారవేనేవు ని_ 
వాడికచేంతలెన్న్నైనా వన్నె వె్టేవు 
ఈడు లేని తిరువేంక పేశ కూడితివి నన్ను 
వాడుచు నీ తోడ నేను వాసి చూపంగలనా. 1పొందె॥ 65 


పొడి 


సుతుని నరకుని జంప జూచినాండవు సుమ్మీ 
వతి నన్ను6 దలంచక మానిన నీకాన 11 పల్లవి [| 


ఎత్తుక నీతోడ(బుట్టు హిరణ్యకశిపుని 

నెత్తురు దాగితి సుమ్మీ నేండే రాకుంటే 

ఉత్తలాన నేడనై నా నుండుదువో యని భీతి 

బిత్తరముగాం బెట్టితి పెట్టరాని యాన ॥ సుతుని ॥ 


46న 964 86364644 LLL ౪4644856 LL 4043 క 66000 142689 ఇ 20 09 860466 060 606666 ౨0099609 09 66006 048 $044 ఫ806 TTL 06కి 6 9690666129 ఇ 5958610 00160440 606 16694066 1169 000 TT 6బి నిక 4 4 (66900409 


1" సారే. 3 న. ని,రే, నాతో నేనే 9. సా.రే, నేనీ కూడి. 


46 


డీ) తాళ్ళపాక అన్నమాచార్యుల 


కప్పుక నీ మేనమామ కంసుని ప్రాణానకు 


తప్పినవా€డపు సుమ్మీ తడసితేను 
ఇప్పుడి ప్లే నీవు రాని యీిరసాన( (వించములు 
చెప్పలేక పొడిచితి చెడుగ్రైన యాన 


సిరుల మేన మరంది శిశుపాలు నీ ప్లే! 
పొరిగొంటివి సుమ్మీ పోయితే నీవు 
తిరువేంక'పేశ నన్ను దివిరి కూడి (చే?) వసి 
కరుణ6 బెట్టితి సీకు( గపటాన నాన 


కుదవసంతం 
(om) 


చాలదా యీ చనవలు 
మేలపు నేతల నిన్ను మెచ్చించ గలిగె 


ఎంతటిదిరా నిన్ను నిందా(5 రానీక 
పంతమాడి వలపించి బొసగొన్నది 
ఇంతి నోంచినట్టి నోము యెటువంటిదో నీ. 
చెంత(జేరి నీ మంచి చెక్కు నొక్క6గలిగె 


ఎవ్వతిరా నిన్ను నెలయించి తన నిండు... 
జవ్వనము ఏిలువిచ్చి జట్టి గొన్నది 
ఆవ్వల దాని భాగ్యమది యెట్టిదో స్‌ 
పవ్వళించు. పరుపుపై పవ్వళించం గలిగె 


ఎట్టిదిరా సతి నిన్ను యింటిలోన వెళ్ళనీక 


పట్టుకొని కొంగిటిలో బాయసీనిది 
అపై నిన్ను తిరువేంకటాదీళశుండా నీవు 
దట్టించు సీ కౌగిటిలో తగులంగం గలిగె 


1 సుతుని ॥ 


॥ సుతుని ॥ 68 


._1 పలవి ॥ 
cn 


॥దాల॥ 


#1 చాల || 


ఇచాల॥ 67 


శృంగార సంకీర్తనలు శ? 
12వ రేకు ఆహిరి 


చక్క_(దనములచేత జవ్వన .భారము చేత 
యెక్క_డౌటా( గానది(క నేమి నేతమే ॥ వల్ల వి ॥ 


ఒయ్యనె జఇంగారు తూగుటుయ్యాల మంచముమీ (ద 
పయ్యెద చెజ(గు జార( బవ్వళించి. 
_ముయ్యక మూసిన రెప్ప మూయుచు( దెఠచు. గాని 
నెయ్యమున6 జూడనేరదేమి నేతమే = ॥ చక్క ॥ 


ము క్రేల గద్దియమీ(ద ముద్దుల కురులు దూల-- 
నొత్తిలి యొకతె మీంద నొరగుండి 
విత్తగెంచి చేతనున్న. చెంగలువ బంతి. జెక్కు-- 
లొత్తు(గాని మాటలొల్ల దేమి "సేత మే 1 చక్క. J 


కమ్మని తావులతోడ కన్నుల నవ్వులతోడ 
చిమ్ము( జమటలతోడ( జెలువొంది 
కొమ్మకు నేడు(గలిగె' కోనేటిరాయని పొందు 
నెమ్మనము దా(చ నేరదేమి నేతమే ॥ చక్క ॥ 68 


ఆహిరి 


దవ్వుఃల నుండవే యాల దగరేవు ఆత... 
A! గ్‌ 
డెన్వరౌతా నెజ(ంగవిదేమే చెలియా i పల్ల వి.॥ 


ఒద్దికతో చనుదోయి సొరయుచు కంట- 
నద్దలింపుచు( దిస్టేవు అమ్మ మీ(దను 
ముద్దుమోము విరియించి మురిసేవు ఇంత 
వద్దువో ఆతనితో గర్వము నీకు (జెలియా 1 దవ్వు ॥ 


లు ఖుక్రయిటల తీలం౧ంల6 అ ఆయు 6౮ ఈఓ 
దమ్మచూపి సన్న నేసి తనరేవు 
చిమ్మేవు సీ చెమటలు చెక్కు_మీ(ద. ఓ-. 


యమ్మరో యాతనితో వొయ్యార మేలే చెలియా ॥ దవ్వు 1 
మొరయు మెజ్రైలు పాదమున మెట్టి 


చెరంగులోపల గోరం జెనశేవు 
కరగి చేంకటపతి కౌగిట నీ... 


నెరతనములు చూప నేర్తువా చెలియ ॥ దవ్వు 1:89 


శంకరాభరణం 


తరుణీ నీ యలుక కెంతటిదింతినీ వేళ 


గరుణించంగదర వేంకట లనాథా ॥ పల్లవి | 
ఒకమారు సంసార మొల్ల ( బొమ్మని తలంచు 

ఒకమారు విధిసేంతలూహించి పొగడు 
_ ఒకమారు తనుంజూచి వూరకే తలవూ(చు- 


నొళమారు హర్ష మున నొంది మే మజచు ॥ తరుణి ॥ 


నిన్ను( జూచి. వోకమారు నిలువెల్ల ( బులకించు 
తన్ను( జూచి వోకమారు తలపోసి నగును 
కన్ను దెరచి నిను(జూచి కడు సిగ్గువడి నిలిచి 


యిన్నియును( దలపోసి యింతలో మజచు 1 తరుణీ ॥' 


వదలె న మొలనూలు గతియించు నొకమారు 
చెదరిన కురులెల్ల 'జెరుగునొకమారు 
ఆదనెరింగి తిరు'వేంకటారీశ పొందితివి 

. చధురు(డవ్ల నిను బాయ(జాలదొక మారు. 


॥తరుణి ॥ 70 
1.. పారే, మాననేర్తు, 2. సా,రే, దింత యీవేళ 


లం ని. రే. ౮౧ మైమ. 


శృంగార సంకీర్తనలు 
బొళి 


మోహము నేయించుకొని మురినేవు నీ... 
సాహసములె' దురా చదురాలికిపుడు. 


ఒక్క చక్రమె నీకునున్నది గాని, యింతి... 
రెక్కల చ్మకాలే ఖో రెండు గుబ్బలు 
మక్కువ సేయించుకొని మలసేవు నీ_ 
చక్క_(దనమెదురా జవరాలికిపుడు 


సీలమేఘము చాయ నీమేను గాని పెద్ద... 
నీలమేఘమే పో నెలంత కొప్పు 
జొలి. దొరలించేవు సతిని నీవు నీ_ 
తాలిములెదురా తరుణికి నిపుడు 


మరుని (ప్రతినిధి నీ మహిమ గాని ఆ 
మరుని సంపదే పో మగువ నేండు 
తిరువేంక పేళ పొందితివి గాని నీ 
సరసము లెదురొ సకియకు నిపుడు. 


_ పొడి 


49 


పల గి॥ 
గా 


1 మోహా ॥ 


| మోహా ॥ 


“(మోహ 7. 


వచ్చె(చ్చే*)రా మౌ యమ్మతోడు వన్నెలుగావు De 


మచ్చరములెల్ల మాని మందకే(గ నియ్యరా 


ఓసోసి యెందు వొయ్యేవే వొయ్యారపుగొల్లే తొ 


1 పలవి। 
టా. 


దోనము మమ్మునంటక తొఅ(గరటు (రా ఆటు?) 


మూసేవే గుబ్బల గొంగు మురి పెంపుగొల్లె తొ 
మాసినది చీరకొంగు మందకే(గ నియ్యరా 


[| వచ్చె ti 


1. ని, రే. ౧౪-౮౧, వాసనమెదురా, 2, మిరే, (౧౪లో ఈ చరణములేదు.) 


౮౧, నుండేది. 9. ని. రే. వేంకటగిరి దేవుడ నేండు నీ, 
“ట్స 


50 ..శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


సానం బస్టేవే మాటలే చల్లజంపు గొల్లెరా 
నేనేమి బాంతిా నీకు నెరజాణా 
కొనిలే రావె తివిగా గవ్బిచూపుగొలైతా 
యూ న చక 
మానమువంక( జూడక మందకే(గ నియ్యరా ॥వచ్చె॥ 


జంకించేవే బొమ్మలను జవ్వనంపుగొల్లె కా 
వేంకటవిభు(డ నీకు వెరతుమయ్య 
అంకపు గుబ్బలను నన్ను నదిమేవె గొల్లెతా 
మంకు గూటములు మాని మంనకేంగ నియ్యరా. ॥ వచ్చె॥ 72 


దేసాళం 


కులుకక నడవరో కొమ్మలాలా 
జలజలన రాలీని' జాజులు మా యమ్మకు 1 పల్ల వి॥ 


ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో 
గయ్యాళి * (శ్రీపాదతా(కు కాంతలాలా 
పయ్యెద చెజి(గు జారీ భారపు గుబ్బల మీద 
అయ్యో చెమరించె మా యమ్మకు నన్నుదురు' ॥ రులు ॥ 


చల్లెడి గందవొడి మెజారీ నిలువరో 
పల్లకి వట్టిన ముద్దు( దిణతులాల 
మొల్ల మైన కుందనపు ముత్యాల కుచ్చులదర 
గల్లనుచు. గంకణాలు గదలీ మాయమ్మకు ॥ తులు ॥ 


జమళి ముత్యా౬ తోడి చమ్మాళిగ* లిడరో 
రమణీకి. మణుల నారతులె త్తరో 
అమరీంచఉ* కౌగిట నలమేలుమంగనిదె 
సమకరూ డె వేంక 'పేశ్వరుండు మాయమ్మకు ॥ కులు ॥ 78 


1. "ని. రే, ౩౨-౬౭. జలజల రాలీజా. 2. సమ్యాళిగ, 8, అమరిఆచె( గొ(గి, 
* ఇది కూడని సమాసము. ఇట్రి చిల్లరడో షముల క్రీవజ్బయమున పట్టింపులే దు, 


ఇ 
— ఆ 





శృంగార సంకీ ర్తశలు ర్‌! 
18వ- రేకు. ఆహిరి 


“ కొమ్మ తన ముత్యాల కొంగు జారంగ( బగటు. 
కుమ్మ రింపుచు దెచ్చుకొన్నదీవలపు il పల్లవి ॥ 


ఒయ్యారమున విభుని వొరపు గను(గొని రెప్ప 
ముయ్యనేరక మహా మురిపెమునను 
కయ్యంపు( గూటమికి( గాలుదువ్వుచు నెంతె 
కొయ్యతనమున. దెచ్చుకొన్నదీవలపు (కొమ్మ ॥ 


పె పెనె ఆరగింపకుము పన్నీరు గడు... 
తాపమవునని చెలులు దలశగానే 
తోపు సేయుచు గెంపు దొల.6కు. గన్నుల కొనల 
కోపగింపుచు దెచ్చుకొన్నదీవలపు i కొమ్మ 1 


ఎప్పుడును బతితోడ నింతేసి మేలములు 
ఒప్పదని చెలి గోర నొత్తంగానే 
యెప్పుడో తిరు వేంక'పేకు కౌంగిటం గూడి 
కొప్పుగులుకుచు( దెచ్చుకొన్నదీవలపు  ॥కొమ్మ॥ 74 


ముఖారి 


పొదలు నీ సొాబ గెల్లి పోదేల కొల | 
తుదలేని సీ మేలు. దొరకెంగా నాకు i పల్లవి 11 


ఒడలి-పై వీచెమట వూరు వాడెడు'* చెలమ 
జడీయు నీతమకంబు సంత తగరు 
_ కడగంటి నీచూపు కట్టు వదలిన కేపు .౫ 
వడి నిన్ను6 గర(గింప వశమా నాకు  -.-.. ,. ॥ పొదలు ॥ 





శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


చిలునవ్వు సీ పలుకు జిగురు చుట్టిన కఠిడె 
తెజవలకు నీ మోవి తెరువుపెసరు 
పజచు నీ నును(జే(త బట్టబాయిటి యూ6త 
తలి నిన్ను బె కొనగా దరమా నాకు 


చెలువంపు నీచెలిమి చెజకు వండిన పండు" 
కెలపు నీ యలుక తంగేటి జున్ను 
చలివాపు నీచనవు జాజులు (పపాదంబు 
కలిగె సీ కరుణ వేంకట విభు(డ నాకు 


6 


ఆవారి 


మచ్చికల మొగసిరి మందులా(6డ సీ 
. కిచ్చిన దేహమిది యెట్టయిన( జేయరా 


ఓడక యెక్కడనై న నుండి నీవు 
వేడుకతో మాయింటికి. విచ్చేయంగాను 


వాడుమోము( జూచి నవ్వువచ్చు( గాని కోస 
మేడం దెచ్చుకొన్నరాదు యొక్సైనాం జేయరా 


ఎంత వొద్దు వోయిమెనా యిటుసీవు 
ఓంశలేక మాయింటికి విచ్చేయ (గాను 
చింతతో నీ కెదురు చూచితిC (చెద?) గాని 


యెంతె నా( బాయలేను యెట్టయినా€ జేయగా 


కుంకుమచెక్కు ల 'మెజు(గులతోడ తిరు. 
చేంక లేశ మాయింటికి విచ్చేయంగాను 
వంకలాడి నిను “హడవటె(గాని 


॥ పొదలు ॥ 


॥ పొదలు ॥ 75 


పల వి॥ 
ag) 


11 మచ్చి క] 


|| మచ్చి 1 


యింక నిన్ను( బాయలేను యెట్టయినాC జేయరా. ॥ మచ్చి 11 76 


శృంగార సంకీర్తనలు రతి 
ఆహిరి 


వలపు నిలుపలేని వారము నేమటుగాన 
పలుమారు బట్టుకొన్న( బయికొన వేలరా : 1 పలవి॥ 
రు ౧ 


ఒ త్తి నీవాడినమాటకోరువ( జాలక నే... 
ము త్తరమి తుము గాని ఊరకుండలేమురా 
బత్తి గొట్టానం బెట్టంగ6 బనిలేదు వోరి సీ... 
చి త్తమింతేకాని యి65 6 జెప్పనేమున్నదిరా 1 వలపు 


కాంకలం బెరీగినట్టి కళవళమున నిన్ను. 
దా(కనాడుదుము గాని తడవుండలేమురా 
యే(కట( జెందినయట్టి యింతుల మాటకు సీవృ. 
సో(కోరువవలె( గాక చురుకనరాదురా 1 వలపు ॥ 


సారెకు నీవెడసిన 'నై(చలేము నీవు 
చేరువనలిగి మమ్ము( జేకొన వేరా 
ధీరుండపు కోనేటితిరు వెంక 'పేళశ నన్ను 
గారవించి యిట్లానే కరుణించ( గదరా. ॥ వలపు ॥ 77 


శంకరాభరణం 
అహో సురతవిహారోయం 
సహాజ పరాజయళంకా ఏన || పల్లవి i 
యమునాకూలే! సుమలతాగృ హే 
విమలనైకత వివిధస్థలే 
రమణీరముణా రమత స్తయో 8 
(పమదస్య పరాత్పరం నాస్తి ॥ అహో ॥ 


1. ని, రే, రారా, హితలతాగృహే. (ఈ పాఠమునకు “యెమునాకూలే* అను 
పూర్వార్థపాళము కారణముగా నుండి యుండును,) 2, వరాపరం, 


ర్క శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


రజనీ కొవా ప్రాతః కింవా 
త్యజనం భజనం తత్కి_౦వౌ 
విజయః కోవాపజయః' కోవా 
భుజపరిరంభ స్ఫుటం నాస్తి ॥ అహో ॥ 


చీనాంశుక రంజిత మేఖలాని_ 

తానే జఘనం తరతి సతి 

మానవికలనే మానిసీమణే (12) 

హీనాధిక పరిహృతిం నాస్తి (తీర్నా్తి ?) ॥ అహో ॥ 
కింవా మిళనం కింవాఒ మిళనం 

త్వం" వాఒహంవా తన్నా స్తీ" 

సంవాదో వా సరసః కోవా 

కింవా వాచ్యా (క్రియా నాస్తి ॥ అహో ॥ 


ఆదిదేవ పీతాంశుక బద్దా (1)- 
స్వేద సురభి కాశీ రజలం 
సాదురుంహ్యా (రూవ్యూ?) లజ్ఞావి వశతయా 
భేదేన వచః కించిన్నా ర్తి (ఇ) ॥ అహో ॥ 


వరకుచా(గ సంవ్యానం కరేణ 
హరౌ పరంరీ పరిహారతి సతీ 
సరసలోచనంచల (నాంచల?) వివశతయా 
తరుణ్యాం చెతన్యం నాసి 1 ఆహో ॥ 


 సురతాంత,ళమ సుఖం కింవా 
వరలజక్ఞా సొవా కావా 
పరవళతను వెభవం కింవా 
* నిరతాం తయో నికృతిం నాస్తి (7) ॥ అహో ॥ 


స్ట ఆలి 
1. సా రే.ని శే భజ: 1 2 ని.రే, తంవా. 8. సారే, తంనా న్టి, క, సా.రే, 
ని.రే. క్రియాంనాస్లీ, 5, ని.రే, హరంపరి. శీ ని.రే,లో ఈ చరణము లేదు, 
గ నిరతంయోర్ని కృతిర్నాస్తి? 


శృంగార సంకీ ర్రనలు శ్రర 


పరిమళ భరిత (పచుర సుశీ: ల-_ 
వరమృదువాయౌ వాతి సతి 
తిరు వేంగటగిరిదేవ రాధయో_ 


సృరసళతి సుఖ(శాంతిర్నా సు. ॥1అహో ॥ 706 
lis చేకు. శ్రీరాగం 
విరహమొ సంథోగంబులే వెడుక శృంగార మొ యిది 
సరసిజముఖింగని (పాణము జల్లన( గలంగెడి ని” "వలి 
C౧ గా 


కుటిలాలకి మైంబూసిన కుంకుమగంధపు రసములు 
చిటిపొటి చెమటల బెనంగొని చిప్పిలి రాలంగను 
విటరాయని యలరమ్ములు వీ(పున వెడల(గ నాటిన 
తొట తొటం౭ దొరిగిన నెత్తురుతో. దులదూ(గెడినే |; విరహ ॥ 


మృగలోచన చను(గవపై మె త్తిన కమ్మని తావుల 
మృగమదమంటినచోట్ల 'మెటు6గులు వారెడిని 
చిగురాకున స es 
ఎగసిన పొగలై తోంచీి నే మని చెప్పుదునే nవిగహ॥. 


యోగవియోగంబులచే నొసగూడిన యీ చెలియకు 
నాగరికంబుల చేతలు నటనలు మీర6గను 
శ్రీగురు(డై చెలువొందిన (శ్రీ వేంకటగిరి నిలయుని 
భోగించిన సరిణామపు పొందులు చెలిపెడినే. ॥విరడా॥ 79 


ల దరామ[క్రియ 
'జలియకు విరహపు వేదన సేయని సింగారంబిది 
సౌలవక వలపుల ముద్రల చొప్పులు మాపకుండీ ॥ పల్లవి ॥ 


4116664606 కట6 69649 06 009650 066 ccleaner bdr td ఉం క 0060546486 - 0146 6060 ఉ6లిలి క8 666456 భక 4 బ6 క 8 ఆళి థి కలికిరి క nse 9 అద్ర శశికళ లలి డం ఆలం టిట beens rare క 106640 este: CONT పటల set థి మ($ళఇ64. ting 


lt సా.రే. సఆభోగంభో. 2. ని.రే. ౧౧౪. గరంగెడిని. 8. తోచెడి. 4. గిరి 
“" రాయండు. 5. దలంచెడిని. క. ని.రే, ఇ౯౪. ఈ పల్లవి పొఠము “ఏకు డ6(జేనిన 
_ విదుళును యీ చి త్తజు బాణాజ్జులచే-నొక్కులు దే రెడి కొంతకు నొప్పులు సేయకుందీ అని, 


56 శ్రీ) తాళ్ళపాక అన్నమాచార్యుల 


కిక్కిరిసిన చనుగుబ్బలు గీ(టినం బగిలెడి నయ్యో 
పక్కన గనుకలి దాంకీం బయ్యెద దెరవకు(డీ 
వెక్క_సమగు ముఖకాంతికి వెడవెడ మరు(గై తోంచెడి 
చెక్కుల చెమటలు గందెడి చేతులు వెట్టకు(డీ  ॥ చెలియ! 


అంగన మేనికి. బులకలు అడ్డము దోంచెడి నయ్యో 
బంగరు మొలకలవంటిన్‌ ఇ హె దుడువకు (6డీ 
తొంగలి రెప్పల కెల(కుల కన్నుల మెరు(గులి 
ముంగిట వేసిన చూపులిమురిపెము మానుపుండీ (2) ॥ చెలియ ॥ 


రిరువేంఠకటపతినింతికి. దెచ్చెదమనంగా నయ్యో 
కరుణించినవాండాత (డో కళవళ మందకు(డీ 
తరుణీమణి మా దేవుని దగ గౌ(గిట్‌ సౌఖ్యంబుల 
= పరవశమందినదేమో పలుమరు( బిలువకు(డీ. ॥చెలియ॥ 80 


పాడి 
ఆంత నేయకుండితే నే నాంటదాననా 
సంతవపు నీ బిగు వెల్ల బయట వేయింతునా' || పల్లవి ॥ 


కూరిమి సతుల భీతి గోర "నన్నీ నంటనీక 
సారెకు దప్పించు కొంటా సాము నేసేవు 
యేరా సీకు నింత వెరపిటువంటి నిన్నునే పో 
జీరలు మేనెల్ల ర జేసి సిగ్గు విడిపింతునా * ॥ అంత ॥ 


మొక్కుచు. గెమ్మోవి మీంద మోపనియ్యవేర పల్లు 
వెక్క_ సపు తమకాన విలు వీ(గేవు”' 
చిక్కితి 'వెక్కడికి విచ్చే సేవు నిన్ను న 
దక్క గొని మదన విద్యలనే చొక్కి౦తునా * 1! ఆంత ॥ 





ర రా రా నాన మలాలా దా రారా బలం. 


1.. పలుమరు చేతుల. దుడువకు(డీ, 2, రెప్పల మజ6గుల తొలకరి మెరుగుల 
కన్నుల. 4. ముంగిటనేసెడి(జూపులు, 4. కరుణించెను దేవుడు. 65, యీతనితో 
తగు కౌ(గిటి. 6, ని, రే. ఇళ. కుండిననే, 7. వేయింతును. 8. సారే, గోరు 
నన్నునంట, 9. ని, రే. వొళశ్ళెల్ల, 19. పింతును. 11. వెడవీంగేవు, 12, క్కింతును,' 


శృంగార సంకీర్తనలు. ర్‌ 


ఎక్కువ నామేని జవ్వాదిందరు( దెలి సేరంటా 
మిక్కిలి నీ మేనితావి మెరయించేవు 
చక్కని వేంకటగిరి స్వామి నన్ను. గూడీతివి 
గక్క_న నాచూప్ప నీకు గావలి వెట్టింతునా న ॥ అంత ॥ 81 


నాదరామ[క్రియ 


ఏమొకొ చిగురుటధరమున * యెడనెడ. గస్తురి నిండెను 
భామిని విభునకు (వాసిన ప్మతిక కాదుగదా పల్లవి ॥ 


కలికి చకోరాక్షికి. గడకన్నులు గంపె తోంచిన 
చెలువంబిస్పుడి దేమో చింతింపరె చెలులు 
నలువున( [బాణేశ్వరుపై నాంటిన యాకొన చూపులు* 
నిలువున బెఠుక(గ నంటిన నెత్తురు గాదు గదా ॥ ఎమొ ॥ 


పడ(తికి చనుంగవ మెటు(గులు" పె పె బయ్యెద వెలుపల 
కొడు మించిన విధమేమో కను(గొనరే చెలులు 
ఉడుగని వేడుకతో (బియు( డొత్తిన నఖ శశి రేఖలు 
వెడల(గ వేసవికాలపు వెన్నెల గాదు గదా 1 ఏమొ ॥ 


ముద్దియ చెక్కు_ల కెల(కుల ముత్యపు జల్లుల చేప్పల 
వొద్దికలాగు * లివేమో వూహింపరె చెలులు 
గద్దరి తిరు వేంకటపతి కామిని వదనాంబుజమున 
అద్దిన సురతప్ప( జమటల* అందము గాదు గదా ॥ఏమొ॥ 82 


(శ్రీరాగం 


చిమ్మకువే గోళ్ళంత జీరలయ్యిని 
చిమ్ము( జెమటల'ి నిన్ను( జిక్కించె నతడు ॥ పల్లవి ॥ 
1, ట్టింతును, 2 ని, రే, ౯౩, చిగురట అధరము, రి, నించిన 4. శ్యరుమది నాటంగ, 
జూచిన చూ. 5. పడతుక చనుగవ మెరుంగుం, 6. 'షేమంబునంణబియు, 7. మెరుగు 
లివే $. సారే, పతి కౌంగిటి యధరా మృతముల అద్దిన సురతప్ప వేళల అందము, 
0. ని,రే, ౫౪. జెమ్మటల. 


5కి తాళ్ళపాక అన్నమాచార్యుల 


కులికి నవ్వకు వే కొప్పు వీడీని బెట్టు. 
పలుకకువే మోవి బయలయ్యిని 
వులికి పడకు వే వొళ్ళు నొచ్చీని ని_ 
న్నెలయించి వలపుల నింత నేనె నతిండు ॥ చిమ్మ ॥ 


కన్నుల మొక్కకువే కాంక రేంగిని సీ... 
వన్నెలు చూపకువే వడ చల్లీని 
సన్నల దిట్టకువే చలమెక్కీని నిన్ను 
మన్ననలనే సిగ్గు మరపించె నత(డు ॥ చిమ్మ ॥ 


గుట్టున నడవ వే కొంగు జారీని యింత. 
తట్టుపుణు౮గ(టి కే తల నొచ్చీని 
గటిగ (శ్రీ తకు వేంకటరాయండు నిన్ను. 
లు 
బెట్లని చోట్ల 6౬ బెటి పెద్దనేసె నతండు ॥ చిమ్మ ॥ 88 
యట వ్‌ రు యట 


ఆలారి 


1 లంజకా(డవొదువురా 


లంజకా(6డవౌదువు నీ లాగులెల్ల( గానవచ్చె 
ముంజేత( బెట్టిన సౌమ్ములకదమేలరా ॥పలవి॥ 
"ల ద ౧౧ 


కొంకక యెవ్వతో కాని కోరి నీబుజము మీ6ద 
కంకకికాల చేయి వేసి కొంగిలించం దబోలును' 
పంకలై న వొత్తులెల్ల వడి( గానవచ్చె నింక 
బంక నేమిటికిరా నీ బూమెలల్ల 6 గంటిమి ॥ లంజ ॥ 


ఒద్దిక నెవ్వతో గాని వోరి నీవురము మీంద 
నిద్దిరించ( గంటమాల సీలములొ త్రినది 
తిద్దిన జాణవుగాన తిరిగి తిరిగి మాతో. 
బద్దనేం టికిరా నే( బచ్చిసేయ( జొలను ॥ లంజి ॥ 


కతి ఫల ఏ అక ఏ 064 ఇ9 066004 ట్రఫ6 060600౪241 OO 806 9090 004 6004 కకత 6 $66466 ఇ 0406 6460606446 4206 066 POLLO LLL LLL LL 9064640604 6 0 006 6906604 6866ఇ6 409 00146666 6400066 0068 05440033 LO 


1. సా,రే. లో ఈ పాదములేదు. ని.రే,లా. జలాలలోగలదు. 1. ని.రే. కారా బోలురా, 


శృంగారసంకి ర్తనలు 00 


వేడుక నెవ్వతో తిరువేంక పేశ్వర నిన్ను 
కూడిన నీమేనితావి కొల్ల వటుకొన్నది 
౧౧ 6&6 
తోడనె నాకౌంగిటిలో దొరకొంటి వింక నిన్ను- 
నాడ నేమిటికిరా నా యల పెల్ల( దీరెను ॥ లంజ ॥ 84 


15.వ రేకు. ఆహిరి 


లేంత మాయలు నీకు నింతేసి' 
పూత పిగ్గులే” జాములో వారికి (2) 
యీ౭తవలప్ప చిత్సమ సున నెవ్వరిక్తై న 'దెలుసునే* ॥ పల్లవి || 


కొప్పున6 జిన్ని కొనలు సాగ కురులు దురుమ నే(టికే 

కప్పలు గాగ జెక్కులదాక కుంకుమ వూయనే(టికే 
ముప్పిరి గొన(గ రెప్పల తుదల ముద్దులు గునియ నేంటికే 
విప్పక సెలవి(బార నవ్వుచు వింతలు “నీయనేంటికే. ॥ లేత ॥ 


గుబ్బల మించులు పయ్యెద వెడల కులికి నడవ నేంటికే. 
గబ్బితనము చూపులోని కలికిలాగులే(టికే 
వొబ్పిడియైన చెలులలోన వెొయ్యారములే(టికే 
అబ్బురపడ(? జూచిన వారికొసలు సేయ నేంటికే ॥ లేం! 


కొండల తిమ్మని * జూచి బోలో కుతిల కుడువ నే(టికే 
కొండుక వయసు వారికింత గుట్టున నడవ నే6టి'కే 
యెండయు సీడయు నిపుడె కంటిమెమ్మెలం టొరల నే6టికే 
కొండంత మేలు "నేసిన వారినికొడిమెలెన్న నేంటికే. ॥లేత॥ 85 


తెలు(గు(గాంటోది 
చెట్ట వళ్లే వేరా నన్ను జెంచుదానిని * 


"సృట్దతేనెలారగించి పోకప్పండేవా ॥ పల్లవి || 


1. ని. రే.8. ౫౪, మాయలుకేం నీ కింశేన్‌, శ. ని. లే. ౫౪. సిగ్గులు, శీ. ని, శే 
లోపల ఆకన్వరికిన్నియు( దెణనునే. 4. ని, రే, ౭. తిమ్మయ్య ౫౪, తీిమ్మయ, 
5. వి. రే. ౫౪. వారికి, 6. ని. రే, ౫౪, యీ పుట్ట. |. 


60 శ్రీ) తాళ్ళపాక అన్నమాచార్యుల 


కుదురు గదలని నా గుబ్బలే చూచితి గాని 
గదరు( బుణు6గు కంపు గానవె తివిగా ' 
చిదిమినా నెజంగవు చేరేవు నా పొడగని 
గుదికొన్న మరునమ్ము గుండె దా6కినా. 11 చెట్ట it 


తోరంపు నా మెటుగుల తొడలే చూచితి గాని 

జీరల నా చెమటమై చి త్తగించవా 

కేరేవ నా పొడగని కిందుపడి నీవు నాకు 

యీరాని చనవులెల్లా నియ్యనోపుదా ॥ చెట్టి ॥ 
పిక్కటిల్లు తేనెల నా పెదవే చూచితి గాని 

అర్య జ్జ 

చొక్కుపు నా యెంగిలిని చూడవై తిగా 

ఇక్కువ గర(గి వేంక కేశ నన్ను( గూడితివి 

వొక్కనిమిషమోరువ నోపవై తిగా. [1 చెట్ట ॥ 86 


(శ్రీరాగం 


తేనెయు నేయు  నంపేవృ తీపమాటల 
కానీలే తేనెయు నేయు“ గాదా నీయలుక ॥ పల్లవి ॥ 


కప్పుర మే యంపేపు కటకటా అందుతోనే 
ఆప్పుడై నా నిమ్మపండు నంపవె.తివి 
కప్పురగంధికి | సీ కరుణ లేకుండు కే 
కప్పురము నిమ్మపండు. గాదా నీయలుక ॥ తేన ॥ 


సంపెంగనూనె యంసపేవు సారెసారె నందుతోనె 
అంపవైతి గన్నెరలు అప్పుడై నాను ' 
ఇంపులేని కోమలికి నేటికి సంసపింగనూనేె 
కంపులును గన్నెరలు( గాదా నీయలుక ॥ తేనె ॥ 


నల న. 


1. ని. రే. ౧౧౨, వైతివా, 2- వైతివా, 8. సా, రే. నెయ్యి, 4, నెయ్యింగా, 
ర్‌. గంధికిని సీ, 6. ఆంపరాని గన్నెరలు నంపవైతివి, | 


శృంగార సంక ర్ర్తనలు Gl 


నేరేడు(దింగ్లే యంపేవు నెలంతకు నందుతోనె 
ఆరనియానవాలై నా నంపవె తివి 
కోరి వేంకటేశ యింతి గూడితిగాక లేకుంటే 
నేరేడుంబండ్లు. బాలును నేండేపో సీమలుక ॥ తేనె॥ 87 


కన్నడగొళ 


ఏమున6గలది (క గాలము యింతయు విపరీతములై. 
భామినిదేహము పరితాపంబున 'వేంగెడిని [| పల్లవి || 
కప్పురమియ్యని వీడెము గ కొనకొల్లని కాంతకు 
కప్ఫురమంటిన చోప్లే కదుగడుం దొక్కెడిని 
పుప్పొడివెన్నెల పొళ్ళు ()* పొలంతికి వెన్నెల బాయిలు 
నిప్పుల. దోంగినయ టై నిలువున గాంగెడిని ॥ ఏమన ॥ 
పానుపు పువ్వులం బరవక పవళింపని సతి పూవుల. 
పానుపు కన్నుల. జూచిన బరవశమందెడిని 
లేనగవొదవని మాటలు లేనిలతాంగికి నగవులు 
కానుకవట్టిన * నొల్లక కన్నుల విసి7ెడిని ॥ ఏమన ॥ 
కందర్పుని గురుండనంగాం గలిగిన తిరువేంకటపతి... 
చందము చూప్పల భామిని చనవున నొప్పెడీని 
ఇందు వదనకే దేవుండు యింపులంగడు మన్నించిన 
కందువ పొలయలుకలం దమకము వడి రేంపెడిని ॥ ఏమన ॥ 88 


ముఖారి 
ఆతండేపో చెలియా మాయాతండు 
చేతనే పరము చూపి (పీళ) చెలువైన యాత(డు ॥ పల్లవి॥ 


కీని. రే. 8&౫, ౮౫. లోను 'పొళ్ళు' అనియే. ?. ని. రే. ౮౫. బాయిలి. 
శే. ని, రే. ౭౫. గట్టిన, 


62 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కుప్పలుగా. గస్తూరియు కుంకుమయు మయినిండ-_. 


నప్పళించుకొని యున్న యాత (డు 
గొప్ప గొప్ప ము శ్రేల' కు స ప్ప సవగము పెద్ద-- 
కొప్పుతో. వ. నదెఖ కో మాయాత(డు 


మలయు( జెష్మల నవ్వు మకర కుండలముల 
అలర నిగులె చలే యాతండు 
fy ౧ 3 
బలువై న ముత్యాల పదకాల హారాల 
షోకి సగ చూడవే మూ యాతడు 


సంక జ(క్రపు. జేతుల సందుల బాహుపురుల 
అం కెల( [బభల మించే యాత(డు 
వెంకట నగము మీ(ద విభవంపుం గొంగిలి నా _ 
కుంకువగా నిచ్చె నదెకో మా యాతడు" 


16వ _ రేకు. సాళంగం 


వద్దు నాతో బొంక నిటువలె * నీకు నీ _ 
సుద్దుల కాకల మంట సొద చొచ్చేరా 


కనలి నే నపరాధి(.గానని కలికి నీ _ 
కొనచూప్పలనే యలుగుల( బారేనే 
యెనసి యెవ్యతెకొ మోహింతువని నీ మోవి, 
మనసార నాలిక మడ్డువళ్తే రా 

మజచి యెవ్వతెతో నే మాటాడనని సీ _ 
చిఖునవ్వు నిప్పులు దోసిట ముంచేనే. 
తెజలం గాంగిన* నీ దేహపు టుక్కు. గంబము 
కజితలిన్నిీ యు నని కౌంగిలించేరా 

నని. శే. ౧౪. ముత్యాల, 2, ని. రే. 8౧. వలెనా నీకు, 


1 అత | 


1 ఆత | 


ఆత ॥ 89 


బి 
36 
లా 


॥ వదు ॥ 
(ల 


॥ వదు ॥ 


శృంగార సంకీ రృనలు 


నెలంత 'దక్కితినని నీ వీడెపు రసము 
చలివాయ నిపుడు పోసము దాగేనే 
కలసియు నన్ను వెంకటరాయ కపటాన-_ 
నలయించేవని నీపై నాన వెళ్లురా, 


వరాళి 


పన్నీరు చల్లెరా నీపై పలచని దెవ్వతో 
అన్నువయలపుతోడ నసలాయం ' జెక్కులు 


కప్పురము చల్లె నీపై కలికి యదెవ్వతో 
యిప్ఫుడి సీ వరమెల నెజ నాయను 
౮ ౧౧ (6 
చెప్పరాని మురిపెంపు చేంతలెల్ల నాకును 
_ కప్పిన గప్పంగరాని గతులాయ నిప్పుడు 


మృగనాఖి చల్లె నీపై మెలుంత యదెవ్వతో 
తెగువ నీమోమెల్ల తెల్లనాయను . 
నగవు మేలము గాదు నమ్మరా నా పలుకు 
సగమాయ నిష్పుడే యీ చక్కని సీ దేహము 


కుంకుమ చల్లెర నీపై కోమలి యదెవ్వతో 
సంకె దేరి సీమేనెల్లా చల్ల నాయను 
వేంకట విభుండ నీకు వెచ్చమైతి( * జెప్పరా 
వుంవకుగా నాకు నబ్బె ఉదుటు నీచేంతలు. 


ఆపొరి. 
కుందణంపుమై గొల్లిత తా... 
నెందును బుట్టని యేతరి జాతి 


1. వి, రే. ౪౧, ఆసలాయ, 2. వెచ్చనైతి, 


63 


॥ వదు ॥1 90 
(ట్‌ 


1 పల వి॥ 
aa) 


॥ పన్నీ ॥ 


|| పన్నీ ॥ 


|| పన్నీ 19]. 


1పలవి॥ 
aa) 


mn 


 గ్రిక శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కప్పులు దేరేటి కస్తురి చంకల 
కొప్పెర గుబ్బల గొల్లెత 
చప్పుడు మైల చ న్లీలమ్మెడిని 
అప్పని ముందట హా స్తిణిజొతి 

దుంప వెంటుకల దొడ్డతురుముగల... 
గుంపెన నడపుల గొల్లెత 
జంపుల నటనల. జల్ల లమ్మెడీని 
చెంపల చెమటల చి త్రిణిజొతి 


వీపున నఖములు వెడవెడ నా6టిన 
కోపపు6. జూపుల గొల్లెత 
చా(పున కట్టిగ( జల్లలమ్మెడినీ 
చాంపేటి యెలుగున శంకిణిజాతి 


గారవమున వేంకటపతి కొంగిట 
కూరిమి( బాయని గొల్లిత 
సారెకు నతనితో చల లమ్మెడిని 
a) GG 
భారపుటలప్పల పద్మిణీజాతీ 


ముఖారి ] 
సళ్ళ సతి గర్వమిది సీ తేజము గాదా 
స... అతివ (బేమముతోడ నాదరించవయ్యా 


కనకపు( జమ్మాళిగలు మెట్టియల జ- 
వ్వని గర్వమున నిస్లై వచ్చి వచ్చి 


వెనక వెనక కై* పోయీ వెజచి దేవరంగని - 


కనకసందలము గక్కన నంపవయ్యా 


కుంద ॥ 


॥ కుంద్‌ ॥ 


॥ రుంద | 


- | రుంద॥ 92 


॥ పలవి।ః 
౧ 


॥ సతి 


“ఈ ~~" లాం Te. నా Tr. Sere: 


అడప తొయ్యలి తన ' కాకు 'మడిచియ్యంగా" 
నడపుల* మురిపేన నవ్వుచు వచ్చి 
అడరి నీ పొడగని* ఆకదే తనకు( దానె 
మడుచుకొనెడి సీవె మడి దియ్యవయ్యా 11 సతి 11 


కొప్పున సంపంగి రేకులు గానరా( జరిగి 
కప్పుచు నెరుల నిన్ను. గని కలికి 
యెొప్పుడును. దిరువేంకటేళుండ నీ వెజపెల్ల 


చెప్పరాని తమక మే చిత్తగించవయ్యా ॥ సతి॥ 93 
భైరవి 
గోళ్ళు మీంటుచునుందడె. గొన్నాళ్ళు గొల్ల... 
ప ర 
వీళ్ళ పాలారగించె వండు కొన్నాళ్ళు ॥ పల్లవి ॥ 
౧౧ 


కో డెకాండై తిరిగె గొన్నాళ్ళు తాం 
గోడెల నావుల( గాచెం గొన్నాళ్ళు 
కోడెల వల్లె తాడై గొల్లెతలా తొ 
గూడి పెకొన నుండె. గోరి కొన్నాళ్ళు ॥ గోళ్ళు ॥ 


గుజు రూపము ధరించె. గొన్నాళ్ళు (తా?) 
ణ్‌ ః 
గుజ్జనగూళ్ళారగించె( గొన్నాళ్ళు 
గుజ్జు బాలకి దగిలె( గొన్నాళ్ళు తా 
బొజ్జనె లోకము నించె పొందుగం గొన్నాళ్ళు || గోళ్ళు tl 


కొండ గొడుగుగా( బప గొన్నాళ్ళు తా( 
గొండముచ్చుల నేలెట్‌ గొన్నాళ్ళు 
కొండల కోనేటివాండై కోరికలా తా( 
గొండుక చేంతలు దొంకొనియె. గొన న్నాళ్ళు ॥ గోళ్ళు ॥ 94 


శారదా నాను. వలనా యాల పసుపు డాలుననాతనాబానలాసార ననన ొకుయాంగొనయిడాలునాయలునపనయాడాడాంల లంగా నాాంండా రామును తాసాయునానాన్తుతాతనా గాలుల. 


1. ని.రే, ౩౬, తన్నకాకు. 2, య్యగాను. 8. నడపుల్ల, 4, అడరుచు నినుంగన్ని. 
5.-ని.రే. ౧౫. లనేయే లె. 
9 


&్ర్‌గి 


(థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
ముఖారి 


దొర కై(గా పూజ కందువపూజ నీ. 
విరహపు తనుతావి విరవాదిపూజ 


కలికి నీ కనుచూపు కలువరేకులపూజ 
లలన సీ నగవు మొల్లల' పూజ 
తలపో(త చింత దిత పు గమలపు పూజ 
చలివేండి వపూర్చు సీసంపంగి పూజ 


కనలు( జెక్కున. జేయి కరపల్ల వపు పూజ 
తనుపులకలు జొబిననలపూజ 
తనరు సీవలులు 'దొంతరపూవుల పూజ 
మొనయు6 జెమట మల్లె మొగ్గలపూజ 


చేనకు నీ గోశ్ళే చిటుగేద(గుల పూజి 
గునియ గుబ్బలు పూవుగుత్తుల పూజ 
ఘనతమై( గూడి వేంకటపతి మోము సో... 
కిన నీదుమోవి మంకెనపూవు" పూజ 


17వ రేకు. ముఖారి 


పసులు గాచేటి కోల పసపుంజేల 
పొసగ నీకింతయేల బుద్దుల గోల 


కట్టిన చిక్కపు బుత్రీ కచ్చకాయల తిత్తి 
చుట్టిన పించెపు(బాగ చుంగుల సోగ 


ఇట్ట్‌ సింగారము నేయ నింత సీకు( (వియమాయ 


వెట్టి వీచేేతల మాయ విట్టలరాయ 


॥ పలవి॥। 
౧౧ 


| దొరత్రి॥ 


గదొెొరకె॥ 


1! దొరశకె॥ 9A 


1 పలవి ॥ 
oa) 


1 పసులు | 


1. ని.రే,౬౩, మల్లెల, 2, సారే. చిగురు గేదంగి పూజ. 8. నిశ. ౬౩. పూవంపున 


శృంగార సంకీర్తనలు 67 


"పేయల6 విలుచుకూ(త పిల్ల (గోవి బలుమో6త 
సేయరాని గొల్లైతల సిగ్గులచేంత 
1ఆయెడల6 దలపో(త యమున లోపలి యీ6త 
వేయరాని మోపుళలాయ విట్టలరాయ ॥ పసులు | 


కొంకులేని పొలయాట కూరిములలో తేట 
అంకెల బాలులతోడి యాట పాట 
పొంకపు తుత్తురు కొమ్ము పొలుపైన సీ సొమ్ము య. 


వేంకటనగము చాయ విట్టలరాయ. క పసులు 1906 
భి రవి 
__ఉగు వెటరే వోయమ్మా చె... 
"—™—™— oui Ses Te, తం 
య్యొగ్గీనిదె శికశవేోయమ్మా జపల్లపిణ - 
a లా 


కడుపులోని లోకమ్ములు గదలీ_ 
నొడలూంచకురే వోయమ్మా 
-....తొడికెడి సరుగనం దొలంగందీయరే 
వుడికెడి పాలివి వోయమ్మా ___ ॥ ఉగ్గు ॥ 


న న. 


చప్పలు వట్టుక సన్న పుబాలుని__ 
నుప్పరమె త్రకురో యమ్మా 
అప్పుడె సకలము నదిమీ నోరనోో 
వొప్పదు తియ్య వోయమ్మా 1 ఉగ్గు 11 


తొయ్యలులిటు చేతుల నల(గించక 
వుయ్యల నిడరే వోయమ్మా 
కొయ్య మాటలను కొండల తిమ్మనిీ_ 
నొయ్యన తిట్టకురోరమ్మా. ॥ ఉగ్గు ॥ 97 


వ. శ మ నాననా లాలా ఈ మాం మదనా ఉదయ వెనానాలాబాలునానాలు న రాయటం దాాలాకాయు. ఈ వరాల నాలాజానా నాను. జాజుల. యాలు దానాల అలు. వ. నా! రా 


1. ని. రే. ౪౧. యేయెడ. జూచిన నీ యమున, 2 ని. రే. రాణ. చెయి 


వొగ్గ.. క. ౮౧. పాలిదె, శ. నోరను, శ్‌, తిమ్మయ. 


. 68 


ఫ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
దేసాళం 


కొలవిదో(పరికి గొబ్బిళ్ళో యదు. 
కులము స్వామికిని గొబ్బిళ్ళో 


కొండ గొడుగుగా గోవుల గాచిన 
కొండుక శిశువుకు గొబ్బిళ్ళో 
దుండగంపు దై త్యులకెల్లను తల... 
గులయ గండనికి గొబ్బిళ్ళో 


పాపవిధుల శిశుపాలుని తిట్ల _- 
కోపగానికిని గొబ్బిళ్ళో 
__యేపున( గంసున యిడుమల( బెట్టిన-- 


గోవబాలునికి గొబ్బిళ్ళో 


దండి వై రులను తజిమిన దనుజుల.._ 
గుండె దిగులునకు గొబ్బిళ్ళో 
వెండి. బై (డియగు వేంకటగిరిపై 
కొండలయ్యకును గొబ్బిళ్ళో. 


కాంథోది 


తమ్ములాల అన్నలాల తల్లులాల జ 
నెమ్మనపు హరి. బాసి నిలువనేని(కను 


కొమ్మలాల మరుకోట కొమ్మలాల వో 
యమ్మలాల తొలరె నా యక్కలాల 
తమ్మి రేకు( గన్నుల యాతని( బాస న 
నుమ్మల సొమ్మలచేత నుండ లేని(కను 


చెలులాల కలికి తొయ్యలులాల ర 
యెల జవ్వనముల మోహినులాల 
చెలువంపు హరి. దలంచిన నాకు నే (7)-- 


పరం అలా Wa wh. ere క “oc నా LY 


1 పెలవి ॥ 
గ 


॥ కొలని ॥ 


॥ కొలని ॥ 


$ కొలని॥ 98 


r పలి 
దూ 


11 తమ్ము || 


శృంగార సంకీర్తనలు 


టో(టులాల జవ్వనపు మే(టులాల వో. 
గాంటపు( దురుముల చీ(కటులాల 
వాంటమైన వేంక కేశ్వరు. బాసి నే... 
నా(టదాననై జన్మమందలేని(కను. 


పాడి 
ఏటికి దేరీనేమితండు 
'నాంటించి రతి నన్నేల 


కన్నుల మొక్కీ( గానుకలంపీ_ 
నెన్నటికెన్నండిదేమితండు 
నిన్నట నుండియు నెయ్యమె పెంచీ 
నన్నేలిత(డు నవ్వీనే 


పువ్వుల వేసీ. బొంచుక లాసీ_ 

నెవ్వరికెవ్వరి దేమితండు 
దవ్వుల నున్నా( దాపము రే(చీ 
రవ్వలనే కడు రాసీనే 


కంపులె పూసీ( గౌంగిట మూసీ. 
నింప్పులు చేసీనేమిత(డు 
చెంపల చెమటల (శ్రీ వేంకటేశుడు" 
అంసరాని విభుండాయ. గదే. 


(శ్రీరాగం 


it తమ్ము ॥ 00. 


॥ పలవి ॥। 
జా 


॥ ఏ6టి!। 


॥ ఏ(టి॥ 


॥ ఏంటి ॥ 100 


సామాన్యమా వలపు సతులు బతులనుభవన (ము*)_ 


1 లేమరిన( (బాణంబులేరీతి నుండు 


Pm వనివాలని - వాల నం ఎతకాల 2 am చానా rm వాత టి టం యా ఎన. 


1 ని, రే, ౨౩, వన, యామరిన. 


1 పలవి ॥। 
nae) 


శ మల అనాలా నాకా ల జ అపనింద మటు డాఖాతా నల మాయ ససపటాను. 


70 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కలికి చూపుల మనసు గరంగ కెటువలె నుండు 
ఆలయింతలను దేహమలయ కేలుండు 
దులుపు బిలుపుల మేను పులకించకేలుండు 
మొలకనగవుల యా (నా?) స మొలవశకేలుండు ॥ సామా 


పచ్చిచూపులు ' కా(డి పార కెటువలెనుండు 
వెచ్చనూర్చులు * మనసు 'వేంచ కేలుండు 
మచ్చికల హృదయంబు మరులు గొనకేలుండు 
అచ్చలంబున( గాకలలమ కేలుండు 1 సామా 


దంటమాటల గూర్మి దగుల కెటువలెనుండు 
నంటునను మోహాంబు నా(టకేలుండు 
గొంటుజే(తల (లు?) మనసు కొల గొనకేలుండు 
రెంటలను విరహాగ్ని రేంచకేలుండు ॥ సామా 


కింకలను దమకంబు కెరలకెటువలె నుండు 
జంకెనల( (బేమ కొనసా(గకేలుండు 
వేంకట విభుని గలసి " వెడయలుక యేలుండు 
సంకజానన వాని. బాసియేలుండు. ॥సామా॥ | 


18వరకు. * మంగళకొశిక 
*నేనేలెవ్వరునేల నీకింక లో__ 
లోనె వలపు టో(చీం బోవయ్యా ॥ పల | 


కలువరేకులు నీకు(. గానుక యిచ్చినదట 
చెలగి నీవెందో విచ్చేయ(గాను, 
అలమి కన్నులనె నీ వందుకొంటివని యాశె 
పిలిచీనంటా౬ బిలిచేరు పోవయ్యా 1 నే 








స Pe ల me 


1, పుఆకాండి, 2. నూరుల. 9. సా. రే. వేంకటా[దివిభుంగాంచి వెడ. 


శృంగార సంకీర్తనలు 71 


చిగురుందేనెలు నీపై చిలకించినదట 
నగవు సీ వెందో నగంగాను 
బిగిగా నీ వపుడే చేకొంటివంటా నాషె 
నొగిలినంటా నొగిలేరు పోవయ్యా ॥ నేనే ॥ 


* మోవిపండు నీకు మోవినిచ్చినదంట (7) 
మాపకింద నీవు మలయం.గాను. 
(శ్ర పంక కేశ యిచ్చితివి కౌగిలి నాకు 
నీ వందు వలచినా నేనే పోవయ్యా.  . ॥ నేనే" 102 


గొల్లెతలకేలరా. గోవజవ్వాది. నీకు 
చెల్లుగాక యెటువలె( జేసినా నన్ను (ను?) ॥పల్లవి॥ 
(య : | య 


కట్టినది అంచులతొగరు( జీర సంది. 
బెట్టనది మొలవంక పెద్దగాజు 
మెట్టిన (ది?) కంచుమన్తైల మించుమో(త చేత 
బట్టినది చల్ల చాడె పట్టకురా నన్నును i గొల్లెత 1 


మాసినది తురుము చెపురుకంపు నే 
వేసినది వెండికుప్పె వెంటుకదండ 
వోసికొట్లు గొట్టి కంచుటుంగరాల చేయి 


తీసేవు నీ చెల్లెతోడు తియ్యకురా నన్నును ॥గొల్లైత॥ 
క్‌ ౧ (౧౧ | 
ముంచినవి చెనుటలు మోమునిండ కడు. 


నుంచినచి చూడరా నొవాలు(జూప్పు 
యెంచనేల నన్నుని పై యేలితివి వోరి 
చెంచెతల లంజరకొౌ(6డ శ్రీవేంక పేళుండా. i గొల్దిత n 103 





ద నానా 





ఇ లూజాలాబాఖననాం రాం నా బాల యు ఆసా 


* ' మోవివండు”) ఇది ఒక జొతిపండు. 


72 


(క్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
పాడి 


ఏతులే నెరప వచ్చీనెవ్వండే వీ(డు తన... 
రాతిగుండెతోడ నన్ను రమ్మనీనే చెలియా 


కదిమిన చూపులకు. గన్నుల నవ్వుచు నా__ 

' యమెదురయి నిలుచున్నాండెవ్వండే వీడ 
ఉదుటు మీరి తిరిగీ నొదిగి వీనిమదము 
సదనేసి వడి నణంచంగదె వోచెలియా 


చేరువనె నిలుచుండి చెలితో నవ్వంగను 
యారసములే యాడీ నెవ్వండే వీండు 
వారించకిటువంటివాని( బట్టి కొనగోర( 
జీరలుగా నొడలెల్లం జించంగదె చెలియా 


చెంతనుండి నన్ను వేసీ నేమంతిపూవులనే 


.యెంత' చెప్పినా మానండెవ్వండే వీండు 
ఇంతటి యీ తిరువేంక పేళుండిదె నన్ను6 గూడి 
పంతము నెరపి పోయీ6 బట్టుకొనవే చెలియా. 


అధి : 


నిక్క మే యా మాట నిజమ నేవు 
నిక్కముగాక భొంఠనేర్తుమా బాలు(డా 
కంటివమే వెన్న దియ్య(గా గొలెతా గని. 
ne) 
న్నంటి సూ మా వెన్న వోయనంటిమి గాక 
ఇంటికి నే వచ్చితనపే గొలైతా మా... 


1 పలవి॥ 
ng) 


| ఏతు ॥ 


॥ ఎతు ॥ 


॥ ఏతు॥ 104 


శ! పల పి॥ 
వో 


శృంగార నంకీ ర్తనలు . 
ఏలే మాకు( బాలు' లేవపే గొల్లెతా నీకు... 
నేలలేవు మమ్మునిశ్హై. యేంచేవు గాక 


పాల నేంబండుట దలంపవే గొల్లి తా హీ 
పాలు నీకునేల మా పాొలేకాక బాలుడా . ॥నిక్క॥ 


కల్లలాడ దొరకొంటిగా 'గొల్లెతా యేల 

పల్లదాలు వేంకటాద్రిపె బాలుడా 
చెల (బో నన్నాల్లవకే చిన్నిగొల్లెతా నీకు( 

య : ఉం రం 


జెలునీబ యేమెన. జేయవయ్య బాలుడా. |] నిక్కు. ॥ [05 
na) (A) యెలా 
పాడి 
అప్పటిని చెక్కు నొక్కే వందుకా యిది 
bal కూడితిరి మీరిందుకౌ- యిది ॥ పల్ల వి ॥ 


నపు బొమ్మవలె. గోపగించుకొని. రాయగా _ 

నందలాన. బెట్టుకొంటివందు కొ యిది 

జందెపు ము త్తెప్పుంబేరు సందుఅదండల నిప్టే 

యిందమంటానింతికిచ్చితిందుకొ యిది ౧ అప్ప ॥ 
దీకొని కోమలి నిన్ను. దిట్టుచు దగ్గరి రాగా 

ఆకు మడిచియ్య. జూచేవందుకా యిది 

మీకు మీకే మందటాడి మీరు మీరేమీలోన 

 యేకమై కూడితిరి మీరిందుకా యిది 8 అపు ॥ 
ముద్దుల మోముల మీ మీ మోవుల పె చేంతలెల్ల 

'నద్దములోపల+ జూచేరందుకా యిది 

తిద్దుకొంటిరి రతులు' తిరువేంక కేశ మీ - 

యిద్దరికి నింపులాయ నిందుకా యిది. ॥ఆప్ప, 106 


1 ని రే ౨౪. కొంటిరలవయి. 


74 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పొడి 


చక్కని తల్లికి చాంగుబళా తన. 
చక్కెరమోవికి చాయగుబళా i పల్లవి it 
కులికేటి మురిపెపు. గుమ్మరింపుం దన. 
సళుపు' జూపులకు చా6గుబళొ 
పలుకుల సౌలపుల. బతితో6 గసరెడి* _ 
| చలముల యలుకకు చాయగుబకొ 11 చక్కని 11 


కిన్నెరతో( బతి కెలన నిలుచు. దన __ 
చన్ను మెజంగులకు చాంగుబళా 


సన్నపు నడిమికి చాంగుబళా | ॥ చక్కని ॥ 


జం దెపు ముత్యపు సరులహారముల _ 


_చందనగంధికి చాగుబకా......_ 
విందయి వేంకటవిభు( బెనంచిన తన =. 


సందిదండలకు చాంగుబకా. i చక్కని 11107 
20-వ రేకీ శంకరాభరణం 
ఫోదిగా' నేండతనికే పొలింతి మానము గావ 
“సేదదేరం జెమటలు చిలికించె. జూడరే ॥1 పల్లవి॥ 


కుంతలపు నెరుల చిక్కుల చీంకటులం జిక్కె 
యింతలోనే ముఖచంద్రు(డింతికి నేండు 
చెంత వాయ బతివచ్చి జిగిచన్ను(గొండలప 
పింత చందురుల దండు విడియించె. జూడరే ॥పోది॥ 


క్ట 1, ని, రే, ౨౩, గొనరెడి, 2 కన్నెరపతితో కెలన. శీ, ౧౯-వ రేకు నష 
మైనవానిలో నొకటి. క. ని.రే. ౫8+ పోదుగా. | 





కల్ర౪ ఆ ౧ణ౧అ౨ ంణలు 


ఈతల నిట్టూరుపుల యెండమావులనె వాడె! 
లేంతమోవి చిగురు యీ లేమకు నేండు 
పూ(తగా( దెచ్చి చెలియ పులకలవెల్లి నించె 
మే(తలాడి రమణు(డీ మెలుంత మై. జూడరే 

పుట్టుబోగి సిగ్గుల చూపుల పూవు(దీగెలె 
పిట్టపిడుగాయ సత్మిపేమము నేండు 
గట్టిగ వేంకటపతి కౌంగిటనలమి కొమ్మ 
దిట్టంజేసి భయమెల్ల దిగందోనెం జూ" 


నారణి 


ఏమి సేయ(గవచ్చు నేకాలిమేతోవ 
ఆమీ(ది దైవగతులటుగాక పోదు 


కనుఘమాయ నెన్నడిమికరవుననె లలితాంగి 
పనువుచును( గుచగిరుల పాలాయను 
కనలి లోలోని దొంగలచేత( బోటునడి 
వొనరC( గట్టినచీరయును శిధిలమాయ 


పెడమరలి నునుందురుము పెదచీ(కటినె చెలియ 
బడలి వదనము వంచ. బాలాయను 
వెడందకన్నుల చూపువేడుకల వగలెల్ల 
దడవి హితవైన చిత్తంబు నెరవాయీ 


అరుదైన పరవళంబను అడవిలో. దగిలి 
పరిమళప్ప6 జెమట నదీ పొలాయను 


యిరవైన తిరువేంక సేత కౌంగిటం గూడి 
కురులు సవరించ సిగ్గులును( బగలాయ. 


(0 


॥ పోది ॥ 


; పోది ॥ 108 


॥। పలపి॥ 
na) 


nఎమి॥ 


॥ ఏమి 1 


; ఏమి॥ 109 


Es నా౭డె. 2. మేంతలాండీ (డీ?). కి, ని. రే. ౩౭. నొరాయణి, శీ, త్తందు( 


బగలాయ, 5. నదిచెమట, 


76 శృంగార సంకీర్తనలు 
(శ్రీరాగం 


అంతకంతకు గాలినణ6గునా యనలంబు 
కాంత నిట్టూర్చులా(కలి చెరిచెంగాక it పల్లవి i 


వ. సీట6 గందునా యెందై న 
యకన్నీరిట్ల( జేనెం గాక 
ont పండి చల్లునా రవి యిట్ల 
నల(చి మదనాగ్ని వదనము నొంచె6ంగాక 1 అంత ॥ 


పిములకును( దుమ్మిదలు వెరచునా యెందెన, 
మరుదాణముల నెరులు మల6గ(గాక 
వరుస మంచున. దీగె వాడునా యెందైన 
అరిది 'చెమటలనేె' దేహను నొగిలెం గాక ॥ అంత ॥ 


కుముధహితు (డెందై నం గూడునా జక్కవల 
కొవమ'ఆ గుబ్బలమీ(ద( గూడెం గాక 
తిమిరంటు తిమిరమునం దెమలునా యెందైన 


రమణీ వేంకటవిభుని రతిమజపుగాక. ॥ అంత॥ 110 
ముఖారి. 
ఆపలేక నిను దూరేనంతె కాక 
_ యేంపుచు. గూడేటి' పొందులేలయ్య విభు(డా న పల్లవి 11 


కో.ఎగించుకొన్నచోట కూరిమితో వినయమే 
చూపిన నామాట నీకు సొగసీనకే 
యేపు రే6గి నీకు (బియమెక్క_డనో వుండ(గాను 
తాపమయ్యే పొందు వీకు( దగదయ్య "విభు (డా 11 ఆ6(స ॥ 
నములెన్న (గ నేను నిజములు పలికిన 
చైంములే యౌొంగాక వలపొన కే 
యీరగుదడీయల బేను వచ్చీనింకనేల మాటలు నీ. 
_వాధగము was అడం కుర విభు(డా లప 


cals 


శాం క ఆనన లాలా. క అ కా అంప. చౌంనాలపనువు పదత ల కార ఆయా కాలాలు... జానా. మదా అనుమ అనా. మోనా ఇల అమి. వలల ల ఆక్‌ 


Sts గూడెడి, 


ena 


ననిచి కూడినవారు నమ్మక * (పియునిమీ(ద 
కనలి యాడినమాట కసరొన'పే 
ఘను(డవు తిరువేంకటరాయ మనలోని. 


కినుకలన్నియు నిసై గలుపయ్య వీభు(డా necsu lll 
(౫) | [ 
కాందోది 
అతివ జవ్వనము రాయలకు. బెట్టిన (ట్రని* కోట 
టట 
పతి మదననుఖరాజ్య 7రంబు నిలుప [| పల్లవి ॥ 


కాంతకనుచూపు మేఘంబుతోపలి మెటు(గు 
కాంతుని మనంబు* చీ(కటి వాపను 
ఇంతీ చక్క_నివదన మిందుదింబము విభుని... 
వంత కనుదోయి కలువల? జొక్క_(జేయ ॥ అతివ ॥ 


అలి వేజణిధమ్మి ల్ల మంధకారపు భూమి 

కలికి రమణునకు నెకత మొస(గను 

ఫొలంతికి* బాహువులు పూవు(ందీగెల కొనలు 

పొలసి పాణేశు వలపుల లతల బెనచ 11 అతివ ॥ 
పంకజాననరూపు బంగారులో నిగ్గు 

వేంకచేశ్వరు సిరులు వెదచల్ల (గా 

చింకచూపుల చెలియచే(త మదనునిచే(త 

యింకా నతనినె * మోహించ6 జేయ(గను . ॥ అతివ ॥ 112 


నాదశ్ఞామ[కియ' 
ఏమి నేయుదునమ్మ యిన్ని యును నిటుగూడె' 
తొామసపు( (చేమ 'వేదన( బాయసీదు || పల్లవి ( 





చా లాల ల లా కానాల కల వననలనునుతా. = వాకా. జనల. అనరాదా లా అజాయత జున్ను 


'1, నమ్మికపియు, 2, సారే. మనను, $8. ని.రే, ౭౯. పొలి(తికి, 4. ఇంకా 
నతనిమో, ర్‌. తా, వెం; తం, (ద్ర, కాందోది-జంసెతాళము, 1. తా. వేం. నాతామస, 


78 శ) తాళ్ళపాక అన్నమాచార్యుల 


కినిసి నే సొలసి పలికెద నంటినా యతని. 
నెనయుందడంబాటు నోరె త్తసీదు 
చెనకి యలపార* జూచెద నంటినా యతని... 
కను+గవ జలంబు సరుగన6 జూడసీదు ॥ ఏమి ॥ 


కిందుపడి కదిసి (మొక్కెద నంటినా యతని. 
యంది (నంది 7) పరవశము” చేయాడ నీదు 
డెందంబు మటిచి యుండెద నంటినా యతని, 
జెందిన తలంపు మజచియు మజవనీదు ॥ ఏమి ॥ 


తిరు వేంక పేళు. బొందితినంటినా* యతని... 
దొరతనము నాగరిమ దోంచనీదు 
సిరిదొల6కు రతుల నలసితి* నంటినా యతని. 
సరనంబు వేడుకల(6 జాలించనీదు 1 ఏమి ॥ 118 


|= కు కాంబోది-రచ్చతాళం 
తన మాం (దష్టుం దయా స్తివా 
“ త్రివిధై ర్చునాని తే నామాని ॥ పల్లవి ॥ 


కరరమణీ కంకణ ర్భునకుచ__ 
గిరౌ" సాపిత కిన్నరీయం " 
యు 
సరసం మ్రేచ్చరచనాని త్వయి" 
భా . 
స్థిరా నదయతి తే నామాని ॥ తవ ॥ 


కలవర(రవ*) కంపిత కంఠవిలసనం 
కిలకిలమేళన కిన్నరీయం 
లలనా కావా అంఘిత వాద్యం 
తిలకయతి తదా తే నామాని ॥తవ॥ 


లు అలు గా + TT TIT 


1, తా. వేం. యెలవార. 2, తం, (వ. ఆందినా వరవశత, 38, తం. [వఃతా, వేం 
గల నెద నంటినా. శ. నలనెద నంటి. 6. ని. రే. ఒకా. (తివికేర్సనా. ఈ. గిరియో, 
7. కీన్నెరియాం, 8. త్వేనువిరా. 


శృంగార సంకీర్తనలు 79 
నిరత మూర్చనా నీవిడతాళశరవ]* 
గిరాయోబిత కిన్నరీయం 
తరుణీ రణయతి తదా సమీపే 


తిరువేంకటవర తే నామాని. ॥తవ ॥”" 114 


వరాళి 
సొంపుల నీ వదనపు సోమశిల కనుమ 


యింపులెల్ల ( జేకొనంగ నిల్లు సీపతికి 1 పల్లవి !! 


కలికి నీపిజు6దనే గ ద్రైరాతికనుమ 
మొలనూళ్ళలతల న ముంచుకొన్నది 
కలయ. బోకముడినే కొట్టువడ్డ ది 


అలరువిలుతుదాడికడ్డము సీ పతికి ॥ సొంపు ॥ 


ఇదివొ నీ కెమ్మోవి యెజ్జశిల కనుమ 
కదిసి లే(జిగురుల( గప్పుకొన్నది 
వదలకింతకు( దలవాకిలై నది 


మదనుని బారికి మా(టువో సీ పతికి 1 సొంపు | 


కాంత నీ చిత్తమే దొంగలసాని కనుమ 
యింతటి వేంకటపతికిరవె నది 
పంతప్పు నీ గుబ్బలే గుబ్బలికొండకనుమ 
మంతనాల కనుమాయ మగువ నీ పతికి. "సొంపు 115 


కన్నడగాళ _ అటతాళం 
తురుము నీవియు జార తొయ్యలి వెరగంద 
సిరుల. బరవశము సేసితిగా నీవు 


Wa MB Mad వళళ ల Ne. hE we ee వ en కా 


॥పల వి॥ 
(ag) 


1 Mul A perm 9 mma nC 


ఢ్రీ) తాళ్ళపాక అన్నమాచార్యుల 


కొమ్మ మోని సీకుం బిల్లగోవిగా6గో నిడుకొని 
కుమ్మ రించు(గుత్తుకలో( గులుకుచును ' 
అమ్మ అపు రసము చి తడిగా” 6 గ్లురియుచు 
చమ్మ రేగ రాగము నించితివిగా నీవు ః తురుము ॥ 


. డంతిగుబ్బలు సీకు( చాంచజన్యములుగా 
కశివోని మొనలోలి(. గదియి నొ త్తి 
తద క మదన యుద్దను గొలిచితినంటా 
అతల చెముటలారో ss సివు ॥ తురుము ॥ 


ఉఊసయన నీకు వీణె- వొళవుగా” 

ములుదచొ డీ కొనగోళ్ళ మాపి మోపి 

కలగి కెౌంగిటను వేంకటగిరి విభుండో నీ. 

మెలుపు(గళల తంతి మీ6టితిగా నీవు ॥ తురుము ॥ 116 


కన్నడగొళ' 
రమణీ సురటిగాం జెరంగు వీచీని 
చెనురించెనంటా 6 జెలి దూరీని ॥ పల్లవి ॥ 


కంగంటినంటా కోటుకకనుల నిరు 
వొలక (గా మలగు పై నుసురనీని 
తల నొచ్చీనంటా దంత పుటోవరిలోన 
ఇకదు పిలిచినా( బవ్వళించీని ॥ రమణి ॥ 


తొలంగితినంటా తూ(గుమంచముమీ(6ద 
నెలటి నవ్వులతోడ శిరసూ6చిని 


అసితినంటా నలరు(€బానుప్పు(మీద 
కలమేుసితో. బొంలెడిని (రాజీని 2) ॥ రమణి 1. 


ని, రే, ౯౭, గులుకులను. 2. బిత్తరముగా. క. గమియ. 4. టజార. 
గాం. 6. కటగి రీందు(డ, 7 వి, లే. ౧౧౦, 'తిగదమ్మటతాళం, 8, గుమలు, 


పులక ల 


శృంగార సంకీర్తనలు 


సొరీగితినంటా సురతపరవశాన.. 
నరవిరి కనురెస్పలల్లాడించీవి 
తిరమాయనంటా ( దిరు ప్లేంక సేశ్వరు. 
దరుణి గలసి యింకా దమకించీని. 


ఆపొారి 


చెంగటనె చెలువంపు6 జీ(కటి దవ్వ (గను 


ముంగిట నిధానమబ్బె మొక్కు_దు(గాకికను 


కొండుక వయసు కొమ్మగుబ్బలపై6 * (బేమపు.. 
చెండదా(కి పులకలనెన్ను వెళ్ళుంగా 
బెండుపడి చై_వాలె( బెనుదురుమి(కనేమి 
పండె గోసుకొందుగాక పనులే(టికికను 
చక్కని జవ్వని కన్నుంజాయల పాదరసము 
పుక్కిటి వెచ్చని వూరుపుల నూద(గా 
గక్కన బంగారాయ, కడలేని కోరికలు 
దక్కె( దీసుకొందుగాక తడవేల యి(కను 


వల్లదపు( జెమటల పాల జలనిధి దచ్చి 
వెల్లి గొన సిరులెల్ల 'వేంక పేళు(డా 
పల్ల ర వాధరిచనవు 'పచ్చీదేర వేడు కెల్ల 
కొల్ల చేకొందువుగాక కొంకనేంటికింకను. 


ముఖారి 
ఏలే దగ్గర నియ్యవి పె నన్ను 
గ. యలు 
_ తూలపుచ్చి మరుదారీ(దోయ దొరకొంటివి 


1, ని, రే, ౭౭ గుబ్బ పె. 


81 


-॥ రమణి ॥ 117 


గపలవి॥ 
ag) 


1 చెంగ 1 


॥చెంగ॥ 


1 చెంగ 1 118 


॥ పలవి ॥ 
య 


82 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కొలు దొ(కీ మొక్కే_మయ్యా గబ్బిననేవు * గనక 
యేల దగర విచ్చే నేవి నన్ను 
ON టి 
వాలు(గన్నుల రెప్పలు వంచి వంచి మొక్కేవు 
_ చాలదకే నన్ను నిళై చంపనెత్తుకొంటివి ॥ ఏలే॥ 


తమ్మరసము వడీని " తలవయ్య నీ మీంద 
యెమ్మెలకడ్డము 8 వచ్చేవు యేంటికే * నీవు 
వమ్ముదొలి * మాటలనె (7) (నే*) వొండివసులనె నన్ను 
కుమ్ముచు6 (బాణముని.కై కొనదొరకొంటివి ॥ ఏలే 


గుబ్బలచెమట దా(కీం  గోపగించేవు గనక 
._ అబ్బురంపుం, దిరువేంకటాధీశు(డా. " 
జొబ్బిలు నా చెమటల సోనల నించక యై " 
బొబ్బలుగా నామేనెల్లా( బొక్కిచ దొరకొంటివి ॥ ఏలే ॥ 119 


22_వ రేకు, పళవంజరం 


ఏమిటీకి జింత యిదెనీకు 
(పేమపు బెండ్లి జెరనెంగా నీకు Il పల్లవి ॥ 


కలికి నీ చూపుల కలువదండలు దెచ్చి 

'తలకకాతనిమెడ( దగులవేసి 

మొలక నగవుల నీ ముత్యపునేసలు చల్లి 

తొలంగని పెండ్రి దొరకెంగా నీకు = 1ఏమి॥ 
_చనవు6 గూరిముల కొసరులను గరమిడి 

ఘనమైన కొ(కల( గాలుదొక్కి 

పనివడి వెన్నెల, పాలకూడు గుడిచి 

తనివోని సెండ్రి దగిలెంగా నీకు ॥ ఏమి ॥ 
1. ని, రే, ౧౩. గబ్బివ నేవు. 2. వడిసీ(దల $8. కడ్డాలు, శీ, వచ్చేవేంటికి, 5, దొని, 


6. దా(కికో. 7, ట్యాద్రీకుడా. 8. జొబ్బిలిన నీచెమటల సోనల నించక కోడే, 
Enum MMC IA 3K Aon to 


శృంగార సంక ర్థనలు 


88 
తరుణి నీ హృదయపు. దమ్మిపరపుతోడ - 
నిరవై న సిరులతో నిల్లు నించి 
' తిరువేంకటగిరి దేవునితోంగూడి 
సరనప్ప? బెండ్లి జరగె(గా నీకు. ॥ ఏమి ॥ 120 


కొంథోది 
చెంపల యేరు" ముండ్ల చెంచువారము సీకు.. 
.నింపుగాని * మా పొందులేలయ్యా 


uu పల్ల వి i 
కమ్మనిమామయిి పూత గదరు(విల్లుల' గబ్బు 
యెమ్మెల మాపట్టుచీర యేపెనార * 
సొమ్ములు బెంచపుకన్ను(* జూపులయమ్ములనె 
వొమ్మదు నీ పొందు నాకు" నొల్లమయ్యా " ఇ చెంప ॥ 
కొప్పుగేద(గులు మాకు కొన నమలీకలు 
గొప్పముత్యాలివి మాకు గురీగింజలు 
కప్పురంబు మాకేటి” గడ్డల తెల్లని మన్ను 
వొప్పదు మాకేల యిచ్చేవొల్ల ము నేమయ్యా " నచెంప॥ 


కుంకుమ మా కిపుడు జేగురు(దొడి నుదుటికి 

బింకపు( దిస్లె * మా పియములు | 

కంకిగా(గ నెలయించి కౌగిట గూడితి నన్ను 
చేంకటవిభు(డ యింక వీడవయ్యా, 





॥ చెంప ॥ 121 
వరాళి 
కటకట సతిళ్ళంగారము కన్నులపండువు దో(పుచు 
యిటువలేె నిలిచి చిత్తంబిందరీనే(పెడిని ॥ పల్ల వి ॥ 


1. ని రే. ౧౦౦. చెంపల్లయేదు. 2. గాము.8. పైపూ(త. 4. యేపినార. 5. సొమ్మల( 
బుచ్చేవు నన్ను, 6, మాకు, 7. కవ్పురపు మానికింది, 8. వొల్లమయ్యా. 0. దేంప్తే 


84 


శ్రీ తాళ్ళపాక ఆన్న మాజార్యుల 


కోమలి కొప్పున జెరివిన క్రొవ్విరులాత్మజు శరములు 
' వేమరు( బొదీగొన నా(టిన విధమున నొప్పెడిని 
_ కామిని పూసిన కస్తురి కంతుని బాణారుణిమే 
యీమె బె పె (జేరిన యిటువలె నొప్పెడిని ॥ కొట ౫ 
అతినకు భూషణజాలంబంతయు మరువస్త్రమలకు 
జతనంబగు మైమరువై సరి. జెలువొందెడినీ 
నతి గట్టిన వెలిపుట్టము చం'పెడు మదనుని బారికి 
| సితకరు(డడ్డము చొచ్చిన చెలువము దో౭పెడిని కట జ 


బలుపగు చెలిచనుగుబ్బలపై వేంకటపతి. నించిన... 
లలితపురేఖల బి త్తరిలాగులు దో(పుచును . 
వలరాయని చి(చీ*)రునమ్ములు (7) వడి(దాకిన గంట్ల వలె( 
బొలుపుగ( జూచినవారల టొమ్మరపర పెడీని. ॥కట॥ 122 


ఆహిరి" 


అన్నిజాతులు దానే మైవున్నది | 
-శన్నులకలికి మాయగరచెనో యనంగ ॥ పల్లవి ॥ 


కన్నె శంకిణిజొతి గాంటోలు వీ(పునను 
సన్నపు మదనాంకములు జడి * గొన్నవి 
వన్నెలుగ వలరాజు వలపు తల కెక్కి_ం౦చ 
పన్నినటువంటి సోపానములొ* యనగా ॥అన్ని॥ 


తెజన దలపోయ చి త్తిణిజాతి గా(టోలు 
నెలులు విచ్చుచు వీధి నిలుచున్నది 
సెఅతనము * మరు(డు తను ' నిండనేసిన యంప._ 
గరులిన్ని యనుచు లెక్కలు వెట్టుగతిని అ ॥అన్ని॥ 


1, ని రే, ౨౭. వరాళి. 2. యీకన్నుల, $8, నాంకురములజడ, కీ, పానంబు 


శృంగాత సంకీర్తనలు 85 


కొంత హ స్తిణిజొతి గాంటోలు కరమూలము __ 
లంతకంతకు నలుపులళై యున్నవి 
పంతంప్ప మరుండు తన భండార మిండ్ల కును 
దొంతిగా నిడిన కస్తురి ముద్రలన(గా.. _ అన్ని ॥ 


ఘనత * పద్మిణిజాతి గాంటోలు నీలలన 
' తనువెల్ల పద్మగంధంబై నది. 
మినుకుగా మరుండు తామెరలమ్ములనె * మేను. 
కనలించి వడి బువ్వుగ పైనో యనగా ॥ అన్ని ॥ 


ఇదియు జగదేక మోహిణీ* దానె కా(వోలు 
కదలు కను(గవకెంపు గలిగున్నదీ 
వదలకిటు వేంక కేశ్వరుని కుంకుమపూత 
చెదరి చెలికను(గొనల? బిందెనోయన:గా . ౪ అన్ని ॥ 128 


ఆహిరి 


కెరలి బయట దాంగీ వీ(డు తన... 
వొరపులు చూపుచు నొరగీ వీడు — ॥ పల్లవి ॥, 


కొమ్మ చూడవే కొలిమిగూటిలో.... 

'నమ్మెడి సూదులె యదె వీ(డు 

ఎమ్మెలు నెరపుచు నెక్కడ దిరిగో 

నమ్మికబొంకుల నను సొలసీని ॥ కెరలి॥ 


నా€తిరో చూడవే నవ్వుచు మీలకు-- 
సీంతలు గరపీనీదె వీండు 
కా(తాళలబున( గనలెడి నాపై 
చేతలు చేసీ జెల(గుచు. దాను 1 కెరలి ॥ 


1, మూలమంత......... యు న్నది. 2. నశంబద్మి, 8. యమ్ములనె. 4. మోహిని, 


86 . (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


అల్ల నె చూడవె అడవిమృగములకు ( 
బల్ల ము వేసీ బై ఫీ(డు 
వొల్లని ననునిదె వుల్లమి (ము?) చేకొనె( 
గల్లరి తిరువేంకటపతి వీ6డు, ॥ కెరలి॥ 124 


ఆహిరి 
మూసిన ముత్యాన * కేలే మొరంగులు 
ఆసల చిత్తానకేలే అలవోకలు ॥ పల్లవి ॥ 


కందులేని మోము * కేలే కస్తూరి 
చిందు నీకి కొప్పునకేలే నేమంత్తులు 
మందయానమునకేలే మాకైలమో(త 
గందమేలే పై పె కమ్మని నీ మేనికి ॥ మూసిన ॥ 
. భారపు గుబ్బలకేలే పయ్యెద నీ_ 
వీరపు6 జూపుల"* కేలే పెడ మోము 
జీరల బుజాలకేలే చెమటలు నీ. | 
గోరంట గోళ్ళశేలే కొనవాండ్లు | ॥ మూసిన ॥ 


ముద్దుల మా(టలకేలే ముదములు నీ. 
యద్దపు( జెక్కుఅకేలే ఆరవిరి. 
వొద్దిక మాటల 5 శేలే వూర్చులు నీకు__ 
నద్దమేలే తిరు వేంకటా[దీళు( గూడి ॥ మూసిన ॥ 125. 


23వ రేకు శ్రీరాగం. 


కలకి కాంతాళశములు కౌరింపులా. 
అలితంపు వలపులకు లంచములు గాక 1 పల వి॥. 
| అ aa) 


డా దను ఓ వనన దొమనపునామాచానతుకాంరానేననటాడాననం చానా మానా నా (బంటు మాజాని. చకానాయాంానునాలా వనాలను. వచా అభాసు భయా. వావలయూరిలననభనాణ ళల. 2 


1. ని. రే, ౪౫. ముత్యాల, 2, మేనిశేలే. 8. చిందని........ శావలతులు, 
4, చూపున. 6, కూటమికే. 





న అల బబ ఇ క ఆ తల కవలల సీల్‌ ఆ నల్‌ ఆట కీ | ఇతో 
కొసరు గుంపెనల సిగ్గుల * విళభంబంబులా 


దుసికిలని * మోవహాముల దొంతరలు గాక 1 రలికి ॥ 


అబ్బురములై న పొలయలుక లోలంబులా * 
గబ్బు దమకముల మీ(గడలు గాక* 
గబ్బిమాటల సాళంగంబులవి యేతులా 
గుబ్బతిలు మోహములీ* కుంపెనలు గాక _  _ ॥కలికి ॥ 


కొనబు కొనగోళ్ళ తా(కులవఏ మే (ని) నొప్పులా * 
ననుపులకు నుబ్బు(గవణములు గాక 
వనితకీవేంక * పేళ్వరు సిరులు మరపులా 


మనను మర్మముల తన్మయములవి గార్‌ “కలికి॥ 126. 
భైరవి 
భామ నోచిన నోము ఫలము సఫలనుగాను 
కామతాపంబునకు కాండవము నోమె పల్లవి || 


కొమ్మ చలిమందులకు గొంతిదామెర నోమె 
కమ్మ(దావులకు మును గొరినోమె 
నెమ్మదిని కన్నీట నిండుంగొల(కులు నోమె . 
ముమ్మడించిన వగల ముచ్చింత నోమె ॥భామ॥ 


చెదరు గందంబునకు చిట్టిబొట్లు నోమె 
కదియు పులకలకు మొలకలనోము నోమె 
ముదిత మాటాడకిదె మోనదాగెలు నోమె 
పొదలు చెమటలకు నినుపులనోము నోమె ॥ భామ ॥ 
1. ని, రే. ౧౭. గుంపెనలు మంకుల విడంబం. 2. సా. రే. దునికి లెట్టి 8, సొ, రే, 


లొల్లబులా, 4, ని, రే. గుబ్బు దమకముల గుంపెనలుగాక. 5. కోరికల, 6. సా, రే. 
వనిత తిరువేంక, 7. తనివోని సురతముల తన్మయముగాక, ' * మేనియొక్క ఒప్పులా 


Vol 5-Fi11 , 


88 


శ్రీ ఠా ళ్ళపాక అన్న మాచార్యుల 


నెలత మొగమునకు వెన్నెలమించులటు నోమె 
_ వెలయుంగాంతికి వీధివెలుంగు దా నోమె. 
ఎలమితో. దిరువేంక 'పేళుకొ6గిట6 గూడి 


లలితాంగి నిచ్చక ల్యాణంబు మె | భామ ॥ 127 
సామంతం 
అపురూపమైన మోహము దాంచి యిటువంటి... 
. కపటపు నటనలు గడియించనేలే ॥ పల్లవి ॥ 


కిన్నెరకాయల( టోలు కిక్కి రిసినట్టి గుబ్బ... 
చన్నులపై నును(గొంగు జొరంగ 
కిన్నెర మీ(టుచు మంచి సన్నపు నడపుతో 
కన్నులు దేల(గమేను కదలించేవేలే | అపు॥ 


పీడియు వీడనికొవ్సు వేగస ముడుచుచు 
ఆడెది బి త్తరిమాటలమర(గా 
చూడనొప్పె నీ మంచి నుద్దులు చెప్పంగనెంతే 
వాడక వాడుదురే వై తాళమేలే ॥ ఆపు ॥ 


చెక్కుటద్దములమీంది చమట చి త్తడితోడ 
సొక్కు_లు దేరంగ మేను సుదతికి 
చిక్కించి నిన్ను(గూడె శేషగిరీంద్రుండు సీ పయి 


మక్కు వగలిగి కొంత మనసియ్యం(డేలే . ॥అపు॥ 128 
పొడి 
ఒఅపో మెలుపో వొయ్యారమో నీకు 
- వెజతుమయ్య గోవిందుండా  ' 4 పల్లవి॥ 


కపటమో నిజమో కరుణయొ కోపమో 


వుపచారమో వృపతాపమో 
నిపుణత త ((ద?) నపై నెయ్యమే నేనేవు 
విపరీతము గోవిందు(గా. nL 


శృంగార సంకీర్తనలు 


ననుపో నగవో నయమో (పియమో 
'చనవో చలమో సరసమో ' 
కనుకూరిమియో గయ్యాళికనమొ 
వెనుతగిలేవు గోవిందుండా 


నుంకో. మరుతో మదమో ముదమో. 
జంకో లంకో జగడమో 

శంకలేక నను సరుగన( గూడితి 
వేంకటగిరి గోవిందు(డా 


కా 


ఆబవబారి 


లలితలావణ్య విలాసముతోడ ' 
నెలత ధన్యత గలిగె నేంటితోడ 


కుప్పలుగా మైనసలుకొన్న కస్తూరితోడ 
తొప్పందోగేటి (గెడ 2) 'చెమటతోడ 
అప్పుడటు శశిరేఖలై న చనుంగవతోడ 
దప్పిదేరేటి. (రెడి?) 'మోము(దమ్మి తోడ 


కులుకు గబరీభరము రుంతలంబులతోడ 
తొల6గ6 దోయని (పేమతోడ 
మొలకనవ్వులు దొల(కు ముద్దుంజూపులతోడ 
పలకలు పొడవైన పొలుపుతోడ 

తీరు వేంకటాచలాధిపుని మన్ననతోడ 
సరిలేని దివ్యవాసనలతోడ 


పరికించరాని ఆరవిరభావముతోడ 
సిరీ దొల. (ల౦ 7) కెడి చిన్నిసిగుతోడ 
౧ 


సామంళం 


చింతాపరంసరలు చిత్తంబునకు( దొడవు 
ఇంతి సౌభాగ్యంబులిన్ని టికి. దొడవు 


89 


1 దళలి U 


»eeen 129 


1 లలిత ॥ 
1 ఇలిత ॥ 


i లలిత ॥ 130 


i పల్లవి it 


90 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కలికి నెమ్మోమునకు( గబరీభరము తొడవు 
తశకుంజూపులు చక్క_(దనమునకు( దొడవు 
ఎలమిచెక్కుల మించులిరువంకలకు( దొడవు 
మొలకనగవులు సొబగు మురిపెముల తొడవు 1 చింతా॥ 


కరమూలరుచులు బంగారంబునకు( దొడవు 
గురిగాని కౌందీగె గుబ్బలకు. దొడవు 
సిరిదొల(కు జఘనంబు చిన్నినడపుల తొడవు 
నిరతంపు( బాదములు నిలువునకు( దొడవు 1 చింతా ॥ 


(శ్రీవేంక పేపకృప చెలియకెప్పుడు. దొడవు 
భావసంగతులకును(6 బరవశమె తొడవు 
ఈ వెల(ది నును(బలుకులించువిలుతుని తొడవు 


లావణ్యములకు నీలలన దా( దొడవు 1 చింతా ॥ 181 
24.వ రేకు సాడి 
ఆవి యెటువంటి రహస్యములో 
సవరని సతులకు యుల్హ నె మేను [| పల్లవి il 


కల గని చెలితో కాంత నాయకుని. 
చెలువము చెప్పుచు చిడిముడితో 
పలుకోంగనేరక (భమసిన మాటలు 
తల(చి చెలులు కడు€ దత్తరపదిరి ॥ అవి॥, 
రమణు(ండు కలలో రమణితో ననిన1_ 
(మదపు దై న్యపు పలుకులివి 
చెమరించ(గ విని శిరనులు వంచుక* 
కొమెరలు దలంచిరి కూరిమిపతుల ॥అవి॥ 


1. ఇది ని.రే, 8౬..పాఠము; 2, సా. రే. నగిన. వంపుచు, 


శృంగార సంకీర్తనలు 1. 


చేంకటరమణు(డు వెలందియు( గలలో 
వింకపు6. గూటమి6 బెన(గుటిలు 
అంకెల పొందులు లలనలు విని విని 
కొంకక కనుగొన గురిసిరి నీరు ॥ అవి! 192 


_సామంతం 


కొనచూపులనె వింతకోరికలు దెవార 
సెనగొన్న తమకముల( బెన(గు అన్నండురా 11 పల్లవి it 


కమ్మ (ని) కస్తూ (స్తు ?) రితావి కప్పురపువాసనల-__ 
తమ్ములము నోరిలో6 దగ గులికి కులికి 
ఉమ్మగింతల రతులనుడివోని వేడుకల 
ఇమ్ములను గూడి సుఖియించు 'జన్నండురా ॥కొన ॥ 


బిగువు గాంగిటంజేర్చి బిత్తరపు. జూపులను 
నగవు దేరంగ మనసు నా6టించి మించి 
మొగము మొగమునంజేర్చి ముద్దుమాటలను నును... 
బగడవా తెర గదల( బలుకు టెన్న (డురా 1 కొన ॥ 


కడు మోహమున సిగ్గు గదియుబన్నండు లేక 
యెడలేవి కూటముల యెచ్చరికె లేక 
విడువకిటువలెనె తిరు వేంక పేశుండ నీవు 
వడి( దలంచి నాకడకు వచ్చుటెన్న(డురా ॥ కొన ॥ 183 


(శ్రీరాగం 

చె వకృత మెవ్వరికి. దప్పింపరాదనుచు 
వ్‌ ్ట్‌ 

భావించి జనులాడుపలుకు నిజమాయ i పల్లవి ॥ 
కందునకు( బెడ6బాసి చందురు(డింతి ముఖ... 

చందురు(డై న నది అందును గలిగె | 

కందువగు చెలినొసలి క స్తూరితిలక మను... 

కందు ముఖచం(దునకుC గడునందమాయ i దెవ॥ 


న. 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


జలజములు శశిచేతనులికి యీ కొంతకుచ... ' 
జలజంబులై న నది సరుసనే కలిగె 
లలితమగు ప్‌ ప్రాణవల్ల భుని సురకాంకమున 
విలువ సేయ6గరాని విదియచందురులు 


తీగె బహుజలములకు( దెమలి కామినిమేను(__ 
దీగె యయ్యిన నదియు. దిరుగ మరి కలిగ 
ఈ గతుల. దిరువేంక పేళశ్వరుని సమనురత.__ 
యోగంబువలన ఘర్మోదక(శ్రీలు . 


ముఖారి 


జాొనామ్యహంతే సరసలిలాం 
నానావిధ కపటనాటక సఖత్వమ్‌ 


కిం కరోమి త్వాం కితవ. పరకాంతాన.._ 
భాంకురపకటన మతీవ కురుషే 
శంకాం విసృజ్య మమ సంవ్యాన కరణం 
చు 
కింకారణమిదం తే ఖేలన మిదాసీం 


కిం భాషయసి మాం కృతకమానసతయా 
డాంభికతయా విట విడంబయసి కిం 
గాంభీర్యమావహసి కాతరత్వేన తవ 
సంభోగ .చాతుర్య సాదరతయా కిం 


కిమితి మానునునయసి కృషణ వేంకటశై ల. 
రమణ భవదధిమతనురతమనుభవ 


(ప్రమదేన మత్రియం (పచురయసి మానహర 


మమతయా మదననిర్మాతా నకిం త్వం 


| ॥దైవ॥ 


॥దైవ॥ 134 


| పలవి॥ 
ద 


1 జానా ॥ 


1 జాతా 1; 


॥ జానా ॥ 186 


ఆహిరి 
వట్టిటసలు గాక నాకు 'వలతు ననెడి మాటలెల్ల 
“ నెట్టుకొన్న మోహమైన నిలువనెట్టు వచ్చురా i పల్లవి | 


కొప్పువెట్టుకొనుచునున్న కొమ్మ బాహుమూలమిప్కడు 
చొప్పుదప్ప రెప్పలెత్తి చూడనెట్టు వచ్చురా | 
అప్పుడుపరిసురత వేళలందు( జచ్చి దో(చునట్టి... 
చెప్పరాని సనులవంక( జిత్తగించినా(డవో i వట్టి i 


మొలకనవ్వు నవ్వుచున్న. ముదితముద్దుమోవిమీ(ది-- 
చిలుకవోటు చూచి సన్న నేయనెట్లు వచ్చురా * 
వలను మెరసి సీకునందు వన్నెలె న చేంతలెల్ల( 
గలయ6 జేయుపనికి. గొంత కన్ను వేసినా (డవో | వట్టి ॥ 


తట్టుపుణుంగు శిరసుమీ(ద దై లువారనంటి నొసల. 

బటు వెటుకోరి నన్ను (6 బటనెటు వచ్చురా 
టు లు oo యట 

వెట్టిగాదు వేంకట్యాదివిభుండ నీవు మదనరచన- 

లటు నిటుసేయ నన్నునంగవించినా(డవో. | వటి॥ 136 
టు లు ళు 


మాళవి 


ఏమి సేయంగనగు నెట్టువలసిననౌ 
కాముకుల పూర్వసంకల్పమో కొక 1 పల్లవి ॥ 


కమలలోచనహృదయకమలంబె మరుచేతి._ 
కమలమై తనమనసు గాండి పారినది 
గములై న యాపదలు గదిరినప్పుడు దమ్ము 
తమచేతియమ్ములే తా(కునో కాక ॥ ఏమి ॥ 


04. (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


లోలలోచన మేనిలోనియనలము లోని... 
గాలి గూడ (డు?) క చిచ్చుగాలివలెనాయ 
తాలిమెడతెగి రతులు దప్పినప్పుడు లోని... 
తాలిమే తమకములతాపలో కాక ॥ ఏమి స 


శీ) వేంకటేశ్వరుడు చెలియ( గరుణించినను 
కై వశంబయి( యవియ కడునితవులాయ 
దై వకృప గలిగినను తమకు నాపదలెల్ల 


భావింప నిత్యవై భవములో కాక, ॥ ఏమి॥ 187 
2ర5.వ రేకు, సామంతం 
_ పొద్దికనెన్నండు వొడచునొ పోయినచెలి రాదాయను 
నిదుర గంటికి. దోంపదు నిమిషంబొకయే(డు ॥పలవి॥ 
౧m 


కన్నుల నవ్వెడి నవ్వులు గబ్బితనంబుల మాటలు 
నున్నని యొయ్యారంబులు నొచ్చినచూపులును 
విన్నందనంబుల మజపులు వేడుకమీరిన యలప్పలు 
సన్నపుంజెమటలు( దలంచిన రుల్తనె నామనసు ॥ పొద్దింక ॥ 


ఆంగినరెప్పల నీరును నగ్గలమగు పన్నీటను 
దో6గియు6 దోంగనిభావము దోచిన పయ్యెదయు 
కాంగిన దేహపు సెకలును కప్పిన పువ్వుల సొరబులు (2) 
వేగిన చెలితాపమునకు వెన్నెల మండెడిని |॥ పొద్దిక ॥ 


దేవశిఖామణి తిరుమలదేవుని. దలంచినం బాయక- 
భావించిన యీ కామిని భావములోపలను 
ఆవిభుండే తానుండి(క నాతండె తానెజట(గంగవలె 
నీ వెలందికిం గల విరహంబేమని చెప్పుదము. ॥ పొద్దిళ 1188 


మలవారి 


కంట బుట్టినవా (డు కమలముఖులకడ _ 
కంట ( బుట్టనవా (డు గవగూడి 
జంట వాసిన6 జంపుదుమని లేని_ 
వెంటలు గడియించి వేంచేరే ॥ ఎంద ॥ 


ఈ ఏటా బుప్టెడివా(డు నేడు దెరువులై 
మా(టాడెడివా(డు నొనగూడి 
మా(టమా(6టకు మాయపు మనసులు 
తీంటలు రేంచుక తిరిగేరే ' ॥ ఎంద ॥ 


కొండలరాయండు కోనేటి తిమ్మయ్య 
వుండినచోట నేనుండగా 
వండిన 'మోహాము చాధల( జిత్తము 
మెండైన వేడుక మెచ్చీనే. ॥ ఎంద ॥ 189 


నాట 
చిత్తము నిజమైన? జేరు నేపనుఖై న 
బ త్తి సౌఖ్యమునకు( (బ్రాణము ॥ పలవి ॥ 
ఎని రా 


కన్నుల కలికికిం గలిగెంటో కడం. 
కన్నులమీ(ది బింకపు నవ్వు 
చిన్నిచెక్కులమీ(ది చెమటలు _ మేన... 
నన్నువ మురిపెపుటలపులు. ॥ చిత్త॥ 

తోయజగంధికి దొరకెంటో మన. | 
మాయ నియతితోడి మజపులు 
సోయగమగు మోము సొబగులు. కడు... 
రాయిడి చనుదోయి రచనలు oo ౫చిత్త॥, 


శ వసంతు(డా ? 





ad \ 7 
శ్రీవేంక సేవని చెలుములు 

తావి చల్లిడి కమ్మ (దనములు ఓ షాస్తీ__ 

వతం 'విభుతోడి పొందులు. 1 చిత్త 140 


కాంటోది 


ఒయ్యనె దగ్గరరమ్మ వూడిగాల సతులు 
అయో్య విసరరమ్మ ఆలశున్నవా(డు ... ॥ పలవి॥ 
గం, 


కర6గుంజెమటలతో గందప్ప. బేంట్లతోడ 
జఒరగి పన్వళించున్నాండొ_త్త గిల్లి 
సరనప్ప మాటలతో చాంచిన పాదములతో 
గురియెన సతులతో గోవిండరాజు ॥ ఒయ్య ॥ 


తెల్లని కన్నులతోడ తేనెగారు మోవితోడ 
చెల్లుబడి. బవ్వళించి శేషునిమీంద 
వెల్లి గొను వూర్చులతో వెన్నెల నవ్వులతోడ 
కొల్ల వలపులతోడ గోవిందరాజు ॥ ఒయ్య ॥ 


పూంపకొడుకుతో పుక్కిటి తమ్ముఅముతో..... 
ధొడ్డిన ఠతులతోడ నోలలాడీని 
వేడ్డు వెట్టి కూడెనిదె వేంక పేళుండింతులను 
గొడ్డువోని వరముల గోవిందదాజు.. ॥ ఒయ్య॥ 141 


శ్ర 


ఆడారి 


కామించి నీవరుగ( గలయు నాయకుడు నేం. 
డేమి భాగ్యము సేసెనే తరుణి. ॥ పల్లవి ॥. 


కౌంగిన గుబ్బలమీ(ద కమ్మ(జెమటల? దొప్పం.. 
దో(గిన పయ్యెదకొంగు దూల(గను 
వేంగైన కొప్పున [కొవ్విరులు దురిమి ఏట్ట-- 
వీ(గుచు నీవెటు వొయ్యెవే తరుణిం 1 కొమి ॥ 


శృంగార సంకీ ర్హనలు 


ఓపెన శిరనుమీ ద గుప్పళించిన జవ్వాది 
చిప్పిలి చెక్కుల వెంట జింద6ంగను 
అప్పశీంచిన కప్తూరిలప్పలు రాల(గ నీ... 
విప్పుడెక్కడికి నే/గేవే వోతరుణి 


పీడినది మొలనూలు విరులు చెదరె. గొంత 
వాడినడి కెమ్మోవి వన్నెలై 
యీడులేనీ తిరువేంక పేళుండి దె నిన్నుంగూడె 
యీడం గొత్తలివి యేంటిపే వోతరుణి 


కుదరొమ[క్రియ 
(ఎ 


ఇన్ని రాసులయునీకి యింతి చెలునస్పరాశి 
కన్నె సీరాశికూటమి గలిగినరాశి 


కలిక్రీ టొమనీండ్లుగల కాంతకును ధనురాళి 
మెలయు మీనాక్షికిని మీనరాశి 


కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి 


చెల(గు హారిమధ్య కును సింహొరాశి 


చిన్ని మకరాంకపుం బయ్యెద చేడెకు మకరరాశి 
కన్నెపాయప్పు సతికి కన్నెరాళి 


త్రి 


[॥ కొమిం || 


$ కామిం॥ 142 


1 పలవి ।। 
7 


i ఇన్ని [| 


వన్నెమై పై 6డితులందూంగు వనితకు. దులారాశి 


తిన్ననివాండి గోళ్ళసతికి వృశ్చికరాశి 


ఆముకొను నొరపుల మెరయు నతివకు వృషభరాశి 


_ గామిడీ గుట్టుమా(టల సతి కర్కాటకరాళి 
కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి, 


యేమ వేంకటపతి. గలనె (పియమిథునరాశి 
7 


(1 ఇన్ని / 


॥ ఇన్ని ॥ 148 


98 


శ తాళ్ళపాక అన్నమాచార్యుల 


26.వ రేకు, సామంతం 


ఎట్టు ధరింప(గనగు భువినిట్టి వియోగావస్థల..._ 
నట్టును. నిట్టును విధి దమునారడి జెట్ద(గను [1 పల్ల వి ॥ 


కాంతునిచూపుల€ జిక్కి నకాంత వియోగాగ్నికి( దగ 
శాంతికి. జెంగలువలుపై ( జల్లి రి నెచ్చెలులు 
కాంతు(డు చూచినతొల్లి టి కనుచూపులె బహుళములై 
కొంత శరీరంబంతయు( గప్పిన తెజగాయ [1 ఎట్టు i 


రమణునిమాటలం దగిలిన రమణికి నంగజతాపం.... 
బమర(గ మకరందముపై నలికిరి నెచ్చెలులు 
రమణని తియ్యని మాటలరచనలె కడునగ్గలమై 
కమలదళొఉీకి. బె ఏ గట్టిన తెణిగాయ i ఎట్టు ॥ 


(ప్రాణము సందియమె యీ పడతికి( [బాణము వచ్చెను 
(పాణేశుండు తిరు వేంకటపతి “గరుణించినను 
ఏణాకీకి నొకతెకుం గాదీయఖిలంబున కీ దేవుండు 
(దీయఖిలమునకు దేవుండు 7) 
(పాణము (పాణంబనియెడి పలుకిది'నిజమాయ ॥ ఎట్టు ॥ 144 


కాంభోది 


ఇంతగా జేసితి" నన్ను నింతలోననె వోరి 
సంతవలపుబేరాల జట్టికాండ రారా ॥ పల్లవి ॥ 


గంపంత దురుముతోడి గబ్బిచూపు(గన్నుల' 
గుంపెన గుబ్బలది మేకులు నేయయగా 
ఆంపలేక మాటలాడే వాసో తోడనె వోరి 
జంపు వలపుబేరాల జట్టీకౌండ రారా ॥ ఇంత ॥ 


న్‌ న బా | . నూ 


శృంగార సంకిర్తనలు 


గుద్దలింపు(గులుకుల కొనవంపుచూపుల 1 
అద్దపు. జెక్కులది నిన్నద్దలించంగా 
పెద్దరికా * లాకెతోడ బెరయించేవా వోరి 
చద్దివలపుబేరాల జట్టికొండ రారా 


మెల్ల నె మురిపెములమ్మెడి లేంతమాటల.... 
గొ ల్లైతచిత్తమంతయు. ఓ గొల్ల గొంటివి 
వెల్లి గా నన్ను( గూడితి* వేంక పేళుండా వోరి 
చల్లువలపుబేరాల జట్టికాండ రారా 


సామంతం 


కింగారరాయని దిట్టి జెంచెత వేలి... 
వుంగరాలచేత నన్నొ త్తకు సీవనుచు 


గురువింద పొదమరంగున నుండి విగిసీని 
సిరివరు నెదుటనే చెంచెత 
దొరలకే కాక నెత్తురుమన్ను మాకేల 
బురదచెమటనామై పొలసుకంపనుచు 


గుదిగొన్న మొగలిరేకుల యెన్ను కొనగోరం 
జిదిమి దేప్పనివేసీ(. జెంచెత 
గదరు బిల్లుల నేతికంప్ప నీ వొళ్ళెల్ల 
కదియకు నా మేను కంటగించీననుచు 


కస్పురప్పుః దావి వేంకటపతికె (గిటం 
జెప్పక యేతులే చెప్పీ( జెంచెత 

- దప్పిదేరు తేనెల తనివార నీ మోవి 
యెప్పుడు6. బాయక ఇసై ఇచ్చేవో యనుచు 


1 ఇఠత ॥ 


1 ఇంత 1 145 


; పఠలవి॥। 
ళా 


॥ మంగా ౪ 


11 సింగా ॥॥ 


సింగా ॥ 146 


1. మాంటిల, 2. పా.రే, పెద్దరికలాకె; తం. (ప, గద్దరి క లికితోడ కడుబేరయిం, 


క. శం, (న, పల్లవషాణిచి త్తమ. శీ, వెల్లిగా నన్నేలు తిరు. 


జాబాల లాజరు రారా. ఆ తారా కాలా. 


య 


ఆబెారి 


అయ్యో వీ(డు నన్నణ౭కించీనే వీని_ 
కొయ్యతనాలణ(చక కోపమేల తీరునే “tl పల్లవి [1 


పట్టున వా(డీందు రాగ hes నే ముంగురులు 
పట్టుకొని పరపుపై 6 బడందీసి 
గట్టిగ గుబ్బలమీ+ది కస్తూరిచెమటలనే 
అట్టునిట్టు "సేయక నాయలశే సే ల తీరునే ॥ అయ్యో ॥ 


గక్కున వా(డిందు రాయగా గడెదెట్టి తమకాన 
చెక్కు.దోయి నాకొనచేతనే నొక్కి 
పుక్కిటితమ్ము లమిడిపొదిగొన్న కౌంగిటిలో 
నొక్కినంగానీ నానొగులేల తీరునే it అయ్యో 11 


కూరిమి వాండిందు రాంగా కొంకక నా వాండిగోళ్ళ 
జీరలుగా నొడలెల్ల * జిమ్ముచు( దీసి* 
దీరత వేంకటగిరి దేవుండై న వానీకి నౌ= 
నేరుపెల్ల (జూపక నా నెగులేల తీరునే ti అయ్యో u 147 


దేవగాంధారి 


ఖా ఇట్టిముద్దులా 6డిబాలు6 దేడవాండు వాని. 
బట్ల తెచ్చి పఫొటనిండం బాలు పోయే 1 పలవీ ॥& 
రు టు స. 


గామిడై పారితెంచి కాంగేటివెన్నలలోన 
._ చేమపూవకడియాలచేయి వెట్టి 
చీమ గుక్టైననవి తనచెక్కిటం గన్నీరు జార 
'వేమరు వాహోయె వాని సం ॥ ఇట్టి ॥ 





1. తం, (ప, వడంగదిగిచి: ని, నికే, ౧౨. పడవేని, (ఈ రేకులో ఇది రండవ 
చరణము) £. రే. ౧౨. గద్దెమెట్లి, 8. నురమెల్ల, 4, తం, (వ. వా తేరి, 
త ఈ పొటి, పూర్వమ్ముదణమున తన్పిపోయినది. 


శృంగార సంకీర్తనలు 


ముచ్చువలె వచ్చి తనముం గై మురువులచేయి 
తచ్చేటిపె రుగులోనం దగ బెట్టి 
నొచ్చెనని చేయి దీసి నోరనెల్ల ( జొల్లుగార 
వోచ్చెలి వాపోవువాని నూరడించరే 
యెప్పుడు వచ్చెనో మాయిల్లు చొచ్చి సెషప్టైలోన 
చెప్పరానివుంగరాల చేయి వెట్టి 
అప్పండై నవేంక టే డాసపాలకు(డు గాన 
తప్పకుండ 'పెట్టె వానితల కెత్తరే 


(శ్రీరాగం 


వద్ద వోరా నీవు గడు వచ్చి తడవాయనేరు! 
నిద్దురవుచ్చేవు నేము నీకొల:దివారమా 

గయ్యాళి యెవ్వతో కాని కస్తురివాట్లు చూడ 
నొయ్యారముగా వేసె నుదు-టెన గుబ్బల 
కయ్యప్పుం గూటముల నీ కొంగిలెల్లానంటె సీవ్చ 
పుయ్యుక పూసిన కమ్మ6బూ:త వింతలాయరా 


గొంటెత యెవ్వతోకాని కొదలేని తమకి తా... 
నంట(గాక నిన్ను(గూడె నదిరి" పాటునను 
వెంటనే తెచ్చితివోరి వెడగెంస్పసీరు కోక. 
సంటినది నీవు మమ్ము నంటకి తొట(గరా 


కొండలలో నెలకొన్న కోనేటిరాయ.డ యెందు 
వుండిన నామనసులోనుండి పాయలేవురా 
నిండిన కౌంగిటంజీర్చ నీవు దానై కూడి... 
యుండినట్లనే పొయకుండె నెవ్య తెరా 


101 


il ఇట్ట ॥ 


11 ఇట్టి 1 148 


1పలవి ॥ 
“సట, 


1 వదు! 
(ఎ 


"కదు 
౧ 


వదు ॥ 149 
ద 


1. వి, రే.౪ం. వాయె యేరు. 2. నద్ధరి. $8. సారే. వుండినానున. 


102. (ఖీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
_27.వ రేకు, రామ్మ(కియ 


కొంచెము * మాకులము గుణము చంచలము 
చెంచెతతో నీకు నేల చెప్పవయ్య చలము 11 పల్లవి ॥ 


గదరు6 గస్తూరిమన్ను కమ్మని మె" పూత 
చెదరిన" పట్టునార చీఠపా6త 
పదిలమైన పండు ఫలము మామే(త 
ఇదివో నే మెవ్వరికి నేలయ్య రోత ॥ కొంచె ॥ 


గుబ్బలె వెడజారు గురుగింజ పేరు -. 
సిబ్బపుం జెక్కుల నవ్వు చిక్కు.(జీరు . 
మబ్బు మబ్బు నెరుల దిమ్మరి కొప్పుతీరు 
గబ్బిచూపు కన్నుల" మాకడనేల నోరు 11 కొంచె || 


' అడవి బేంతచిగురదివో” మాపరపు 
వెడ వెడ నగవే మావింత వొరపు 
యెడయక తిరు వేంకటేశ మాపై వెరపు 
గొడవకూటమి నిన్ను. క రడీన మైెమరప్ప ॥కొంచె 1 166 


వరాళి . ఏకతాళి 


తక్కు..లచేతల మాయదారివట బొంకు. 
నిక్కములు సేయనేమి నేరవా యీ సీవృ 11 పబ్లి వి | 


గుట్టున నూ:దిన పిల్ల (గోవి సీ రవమున 
వట్టిమా(కుల నిగురు వెట్టీనట 
సట్టినం గందెడి నామె పైపులకలిగురు- 
వెట్టంగా నన్నింతనేయ ఇ బెట్ట (టా 2) యౌ నష | తక్కు 11 


46005 మ సుల. ఖల mA OTTO COLL LLC LULL TLL LULL La LAL LL భక 30 LL LET Ta LULL LLL Led LL ad 


1. వి.రే. ౧౦౪. కొంచెప్పమూ. .2 మే పూత. 8. సా.రే, చెదరినా, 4, వి,రే. మేమె, 
5. గురివింద. 6. కొనలమా. 7. చిగుడులవివనో. శీ. నమ్నం(యగూ, 


శృంగారసంక ర్తనలు liye 


పాదముజెమటనీరు పరపి దురితముల 
'సేదదేర నిందరిని జేసీనట 
మేదినీధరు(డ నీ మేని చెమటలతావి.... 
నాదరించి నను (గాచుటరుడా యీ నీకు 11 తక్కు 11 


ఆల నీమది (బుట్టిన అంగజుండు లోకులను 
చెలరే(గి కాపురాలు .నేయించీనట 
కలసి వేంకటేశ్వర కందువరతుల నన్ను 
కలకొలమునేలుట ఘనమా యీ సీకు [తక్కు | 151 


సౌరాష గుజరి 
ల) జ 
కన్నులనే నవ్వితే నే గబ్బిదాననా నీవు 
నన్ను నేల యిట్లా సన్నలనే తిస్టైవు 1; పల్ల వి 18 


గొల్లచల్లంటానే యక్కున6 బోయుమనేప్ప 

చెల్ల (టో గొల్ల వారింత చెడంటోయిరా 

గొల్లువేసి యలకల కొప్పున నే ముడిచిన 

మల్లె పూవులేల నీకు మనసాయ నిప్పుడు కన్ను |! 
కొంత కోక నల్ల "నై తే గొరుపడము సవేవు (2) 

అంత నేను సదరమనై తినా నీకు 

పంత గా(డవట్టియాకంబళి నీవు ధరియించి 

ఆంత నింతనుండి యాల 'ఆన్సల(గాచితివి ॥ కన్ను ॥ 


మాటలాడ నేరకుంటి మాయదారిననేవృు 

. వేంటలోన ననునింత వేంచుమంటినా 
 యేంటికింత తిరు వేంకటేశ నన్ను గరంగించి 
పూంట వూంటకింతేసీ బూమైలు "నేసేవు. ॥5న్ను | 152 


1. ని,రే. ఇళ, కొంత నల్ల నై శ. 


Vot 5-F 


(శ్రీ తాళ్ళపాక అన్న మాచార్యుణ 
(శ్రీరాగం 


ఆతడు చొచ్చినవేళ నలరు యడవి 
సతి నీదుమురి పెంపు జవ్వనప్పటడవి 


గురుకుచముగిరుల నెక్కు_.వయెన యడవి 
తరుణంపు బాహులతల 'యడవి 
పురిగొన్న వాలుంజూప్పల తేట (బేటి?) యడవి 
గరిమతో( దనుతావి కప్పురపుటడవి 


గనియైన నెరులచి(కటి పెనుయడవి 
ఘనమైన జఘనకందకములడవి 
నునుపు నడప్పల యేనుక పెద్దయడవి 
చెనకు నట్టనడిమి సింహప్పటడవి 

అతివ నీ వూరుల యరంట్లయడవి 
కత కజపుల చిలుకల యడవి 
(పతిలేని వేంకటపతి యాంక యడవి 
తతి సకుంగానతడు తపమున్న యడవి. 


శంకరొభరణం 


తలపట్లు వెట్లుకొన్న* తరుణీమణి నిన్ను 
యు యు 
నలసి వేనురుదూరు నాకేదో యీ శే 


గొప్పలయిన గుబ్బల పేగుల నలయయ సతులు 
కొప్పులు జొరంగ6 దన్ను. గొలిచి రాయగా 
చెప్పరాని నటినల సింగారప్పం దోంటలోన 
అప్పుడు నిన్ను(6 జూచిన ఆకెనో యీశే 


చచ ఆ నాలు స కనన నానన నాను కాకా వానా ననా వాదా తాపన లాపనాలా శాన నన వమరపలలల పరచెను ంలాబల రసాతల క 


1. ని, దే, ఒ౪*. వేటుకున _ 


1 సలి వి || 
వెళ. 


11 ఆత ౪ 


1 ఆత 1 


1 అత ॥ 188 


॥ సలిపి ॥ 
ne) 


తభ 


శృంగార సంకీ ర్త నలు 


ఛాదపుంబెండేలు (మోయ? బడ(తులిరువంకల 
చేదలు దేరుచు. దనచెంగట రాయగా 
మేదకప్ప తొలుకరి మెయింగరిటూ సీ వస్తు జ 
డాదిగొవి చూచిన ఆకెనో యీ'"కె 


బంగారు చిరంగుచీళ పయ్యెదకొంగు దూలగా 
అంగన వొకతె దనకాకు చుట్టింగా 
ఇంగతమెణిగి వేంక పేశుండ నిన్ను. గలసి 
అంగడినెల్ల ౬ బెట్టిన ఆకెనో యీశె 


ఆహిరి 
* దెక్కులేక పోయెని స్టే దినదినము 
వెక్కసపు లోకమేలే విభుండెవ్వండో 
గు త్తముగా నెల్ల నారు. గుడిచేటి కంచము 
ఎత్తుక లో (బెట్టుకొనె నెవ్వ6ండో దొంగ 
కొత్తగానే యింతి గపేకోక బయట వేసిన 
మెత్త తనిదంటా (6 బట్టి మింగే నెవ్వండో 


ఖంతిగా (గ నెల్ల వారు. బండేటి మంచమూర... 
గుంతలో విరుగందోనె కూళండెవ్వండో 
దొంతుల కడవలోనం? దొరలి దాచిన పెద్ద... 
పోంఠకూటిరుండ గొంటంజోయె నెవ్వండో 


సొరిది సంతలలోని సుద్దులెల్లా విని విని 
విరసములెల్ల ( బాపె “ని(డెవ్వందో 
తిరు వేంకటగిరి దేవుడై యిందరికి( 
గరుణ తోకముగాచె భును(డెన్వ(డో, 


105 


తల 4 


తల ॥ 1654 


1 పల వి 1 
భం 


tt దిక్కు [1 


(1 దిక్కు. 11 


॥దిక్కు.. 1 1665 


1. పా, రే, గంటావిప్పుడా, * దీనిలోనిభావము న్పష్టమగుట లేతు 


106 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల . 
2ికీ=న రేకు, ముఖారి 


చిన్ననా(డు మద్దులు వంచినవా(డు తొ-- 
నున్న వా(డే యిపుడు నాయొడయ డై నేడు |] పల్లవి i 


గోవుల. గాచినవా(డు గొల తల మేనిగబ్బుC... 
దొవుల పెన్ముభ్రమల( దగులువాండడు _ 
కోవిదు( డెట్ర నాయ ( గోమలుల. బదియారు.. 
వేవురను వలపించే వెరవరెట్టాయెనే a చిన్న 1 


వెన్నలారగించువా(డు విడువక వెకలియై 
కన్నచోనే తిరిగేటి గద్దరీండు 
'వన్నెకాండెట్లానాయ వడి గోపవనితల -_ 
నెన్న రాని చేంతలెల్ల ఎట్టు చేసినా ండే ॥ చిన్న ॥ 


కొండలెక్కి దాంటువొ (డు కొండ మోచునట్టివాండు 
కొండలే నెలివుగాం గె గై కొన్నవాండు 
' కొండుక పాయప్పవా(డు గుబురై న తిరుమల... 
కొండమీ (ద నెలకొన్న కోనేటివాండు. ॥ చిన్న ॥ 156 


ముఖారి. 


కలికి కోరికల నుంగరము వెట్టిననాంణె 
చెలువంపు విరహాగ్ని నేనెంగా పెండ్లి 1 పల్ల వి॥ 


గరిమె. * గేయూరకంకణహొ ' స్తముల సతులు 
మురియుచును నిన్ను (6 గరముల( జూపంగా 
తరుణీ నిను జూచినంతటనె మదను డిద్దరికి-_ 
'నరవిరుల  నేసలిడె* నాయెగా పెండ్లి ॥ కలికి ॥ 


త ఆ Ere RS ia} 


పొదరిండ్ర చవికెలో పువ్వు(దేనెల చెమట 
చెదరకిరువంక నభి షేకములుగా 
కొదమ తేంట్ల ((తేంటుల?) విప్రకోటి మిమ్మిదరిని 
యం యె 
పొదలించ6 జి త్రముల పొసంగెంగా పెండ్రి ॥కలికీ1 . 


సోలుచును పేరంటపు కుకపికంబులు మిమ్ము ( 
బాలుపడి నలుగడలఅ6 బొడంగాను 
శేలించి లలితాంగి తిరువేంక'పేశ నీను. 
గాలు దొక్కినదిపుడె కలిగెంగా పెంకి. 1 కలికి! 157 


ర్త న్నడ గళ 


వంచన (పియములవారే కొక 
నించిన కన్నీటి* నేనేల నీకు ॥ పల్ల వి ॥ 


గిలుకు మ"బ్టెలతోడ కిందిచూపులతోడ 
'వెలవి నవ్వులు నీ పై6 జిందంగాగు 
వలతువుగాక యెవ్వతి కై న( జిత్తము 
నిలుప(గనోపని నేనేల సీకు (ను) 1 వంచన ॥ 


గోడచాట్టతోడ కో(కొశ్సనచీ(కటితోడ 
వాడల నెలయించువారేకాక 
వాడుచు లేమావి వడచల్ల వెడమాయ... 
నీడలనెండే నేనేల నీకు ॥ వంచన ॥ 


జగడంబులతోడ సణ(గు సొలపుతోడ 
వగ విన్ను [భమయించువారె కొక 
దిగులులేక నిన్ను తిరువేంక కేకుండ 
నెగులెయింగర కూడు నేనేల నీక ॥ వంచన ॥ 158 


188 శ) భాశ్ళపాక్‌ అన్నమాచార్యుల 
అఆపహపోొరి 


వేడుక నెవ్వతెరా విడువక నిన్నంటి 
వాడుదేరే వలపుల వన్నెలు వెట్టినది 
గద్దరి యెన్వతెరా సీ గారవంపు చెక్కున 
నిద్దంపు చందగేణ నిలిపినది 
అద్దిరా దానిగయ్యాళితన మెట్టిదో 
ముద్దుందన మోము, సీ మొముత రాచినది 
దిపైన యది యెవ్వతెర నీ యధరమందు 
Re 
కొట్టంగొన మరుచిలుకులొ త్తినది 


గట్టిగ. జూడర దానిగబ్బితనమెటిదో తన... 
(యు ర్చి : 


గుకైల నీకు నాకున * వ్రానెంపినది. 
"AF ne) 


చక్కని దెవ్వతెర సీ సరిలేని మేనం దన... 
మిక్కు_టంపు మేనిశావి మేళవించినది 
ఆక్కర గా దిరువేంకటాధీశ కూడితివి' 
మక్కు.నతో నీకు సరిమళములంపినది. 


పొడి 


అలమేలుమంగ నీవఖినవరూపము 
జలజొతుక న్నులకు చవుృలిచ్చేవమ్మా 


గరుడాచలాదీశు ఘన వక్షమున నుండి 
పరమానందసంభరీత వై 
నరతనములు చూపి నిరంతరము నాథునీ 
హారుషించంగ6 జేసితి గదమ్మా 


MOTION కలి ఖ 90 3 బార భలిప అలి శిపు బకాఅలి ఫీ అపి కీ ఓల బాలి కి కి 66 0530 కటక ఫీ 94 9 అభం లకోసిళ రి అది కలి ఫి లిలి జ 49 ల$ LLU LLU LU LLL అల ఇ ead bad ad Lahde 9 ఏకలఖలి adel dE) 


॥ పలి థి (॥ 
బ్రా 


ii జేతు ॥ 


॥ వేడు ॥ 


॥ వేడు! 159 


॥ పల వి 
న్‌. 


$59009 ఇలథ ల$ కత 6 క కాలి బలిలిఖ ఏట LLL 9 కళ 894 


1. ఈ పాదమున యతిళభంగము, *జేపితొంగదమ్మా ' అని యుండ టోలును. 


* (వాసి 1 ఆంపినది. 


శృంగార నంకీ ర్రనలు 108 


అాాంల 


శశీకిరణములకు చలువల చూప్పలు 
విశదముగా మీ6ద వెదచల్లుచు 
రసికత 'పెంప్పనం గర6గించి. యెప్పుడు నీ... 
వశము చేసుకొంటి వల్ల భునోయమ్మా ॥ అల ॥ 


రట్టడి శ్రీ వేంకటరాయనికి నీవు 
పట్టపురాణివై పరంగుచు 
పట్టిమా€కులిగిరించు వలపుమాటల విభు 
జట్టిగొని వరమున సతమైతివమ్మా. ॥ అల ॥ 160 


దేశాక్షి 


ఒడయ+డవు నీనుంబాస యుండవళమా తరుణి 
చిడుముడియలుక చేతిచిలుకల బగచేసె (] పల్లవి శ 


గారవపు జలరాశికన్య సీజ్‌'నలిగి 
ఆరామములతోన నం ,మంగాను 
వైరంపుబాణమై వనఒమిరుమై గాడి 
కః రీతి సీ యలుక యిట్లు పగంజేనె i ఒడ 4 


_ ఎలజవ్వనిటు నీకు నెదురుచూచుచు వెడలి 
చెలంగి వెన్నెలకు విచ్చేయంగాను 
నలువొంద€౬ జం[ద్రకిరణములు మయివడి. టొ కె 
బులుపు. గోపము తోడంబుట్టు( బగచేసె | ఒడ ॥ 


పంతంప్ప (శ్రీసతికి6 ఐతివి వేంకటరమణ 
కాంతహృదయంబెణీంగి కలయంగాను 
ఆఅంతలోననె మదను(డలయించె నిప్పుడిటు 
కొంతవడి సీకనరు కొడుకు బగచేనె. ఒడ ॥ 101 


29.వ రేకు సామంతం 


ఎన్ని నేంశలై నం జేయునీపుడు యీాతంఢు 
కసా వయసువొరినెల * గాళదేర* నీతండు 1; పల వీ ॥ 


110 


శీ) తాళ్ళపాక అన్నమాచార్యుల 


గుబ్బచన్ను దోయి మెటు(గు6 గులుకరించి చెలంగి నడచు 
గబ్బుతావిరమణి చల్లకడవతోడను. 
సిబ్బమైన చెక్కులందు చిన్నీ చెమటగార (6 జనకి 
గబ్బి నేంతలెల్ల (6 జేసె కళలుగరంగ నీతండు ॥ ఎన్నీ i 


వాలుంగన్నుదోయి మెటు(గు వల్లె వేసి వేసి రతికి 
కొలుదవ్వురమణి చల్లకడవతోడను 
కేలుదమ్మి కంకణాలు గిలుకరించి చెల(గి నడచు (వ 2) 
కీలుగొప్పు సడిలి జార గిందుపరిచే నీతండు ॥ ఎన్ని ॥ 


కొదలుదేరు కోవిలెలు(గు కుత్తికందు సొళగించి 
కదలుమోవిరమణి చల్ల కడవతోడను 
ఎదురమెరయు చేంక పేకుండింతి (పేమదీరం జెనకి 

కదిసి మదనకదనమందు కలికింజేనె నీతండు ॥ఎన్నీ॥ 162 


పొడీ 


ఏలేయేలే మరఠ(డలా చాలు(జాలు చాలును 
చాలు నీతోడి సరసతిబు బాన i పల్ల వి ॥ 


గాంటపు గుబ్బలు గదలంగం గులికేవు 
మాటల. దేటల మరదలా 
చీటికి మాటికి. జెనశే చే వట్టి... 
బూటకాలు మాని పోవే బావ ॥ ఏలేళ - 


ఆందిందె నన్ను నదలించి వేనేవు 
మందమేలపు మరందలా 
సందుకో( దిరిగేవు సటకారి వోబావ 
పొందు గాది౮క టోవే బావ 11 ఏలే 1 


మక్కువ నేసిన మరదలా 
గక్కున నను వేంకటపతి ' కూడితి 
దక్కించుకొంటివి తగులై తి బావ _ ॥ఏలే॥ 168 


ఆహిరీ. 


కామిని నీ సౌభాగ్యము గలిగిన ఫలమిది గలిగెను . 
ఆమని వెన్నెలకేంటికి నలయుచు వచ్చెదవే ॥ పల్లవి ॥ 


గుబ్బల చెమటల పయ్యెద కొనగొంగున నల్లార్చుచు 
ఉబ్బున గమనావస్థల నూటా డెదవేలే 
బబ్బిలికౌాయల రవ్‌ములు పదనూప్పురముల. గెలయంగ . 
తద్బీబ్బుగ నునుపాదము తాటించెద వేలే ౫ కామి ॥ 


ఎత్తిన కరమూలపురుచులిరుగడ 'మెజటు(గులు దొల6క6గ 
"త త్త రమందుచు నెవ్వని( దల(పుచు _మొక్కెదవు 
ము త్రెపుసరముల వేంగున మురియుచు నెచ్చరివై' నీ. 
వొ'త్తిలి నిట్టూర్పులతో నొయ్యన పలికెదవే ॥ కామీ ॥ 


తొవులు చల్లెటి దేహము తల(పులుమీరిన హరుషము 
లోవెలుతుల వెడయాసలు లోపలి కోరికలు 
(శ్రీ వేంకటగిరినాథుని చెలువపు కౌంగిటి వుయ్యల 
భావజసౌభ్యాంబుధిలో సలుమరు( జెల(గెదవే ॥కామి॥ 164. 


కొంటోధి 


చెలికి. జక్క (దనము నేసిన యజా(డు భూమి. 
గలవారి కెల్త( (బేమ.గలిగించెం గదవే | పల్లవి ॥ 


గుబ్బలపై కొనగోరిగురుతుఅంటినచోటు... 
లబ్బురమై మృగమదమంటినది చూడవే 
గబ్బికన్నుల కలికి కప్పిన పయ్యదలోన 
అ నిగ్గులు 'వెళ్ళుంబారెనే. ॥ చెలికి ॥ 


112 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కొప్పున( దట్టుపుణు(గు కొల౭దిమీరంగ నంటిన( 
జిప్పిలి చెక్కు.లవెంట( జిందినది చూడవే 
ఒప్పయిన నీ నడపున నొడికపుమట్టియల...- 
చప్పుడు విన్న( జ్నిత్తము జల్లురనెం గదవే ॥ చెలికి ॥ 


చక్కందనములచేత సర్‌లేనివాండు గన 
దిక్కుల వెలసినట్టి తిరువేంక కేకుండు 

_ మక్కువలరంగ నింతి మరగించి (పియమెల్లం 
జక్క_(దనముగ( జేనె. జాలదా యింతయును. ॥ చెలికి ॥ 165 


రీతిగాళ ' 


రాధామాధనరతిచరితమితి ' 

టోధావహం (కుతిభూషణం 1 పల్ల వి॥ 
* గహనే ద్వావపి గత్వా గత్వా 

రహసి రతిం (పేరయతి సతి 

విహరత స్తదా విలసంతౌ ' 

విహతగృహాశా*వివశాతా ॥ రాధా ॥ 


లజ్ఞాశబళ విలాసలీలయా 

కబ్జ్బలనయన వికారేణ 

హృజ్ఞావ్యవహృత (హిత?) హృదయా" రతి | 

స్పా సంభ్రమచపలా జాతా క ౪ రాధా ॥ 
పురతో యాఆతం పురుషం * వకుశె ః 

కురంట3 ర్వా కుటజె. ర్వా 

పరమం [పహరతి పళ్చాల్ల గ్నా 

గిరం వినాపి వికిరతి ముదం శ$రాధా॥ 


. 1 ని, శే, ౧౦౬. చరితం __ బోధా రీ సా, చే; స్క రే. విహితగృహవళొ, 
8. వృదయరతి. 4. జాత. 5, పరుషైర్వప, * బేరంకుడు మదనుండా ? 


ననే యేన పనన మున మన్‌ సమీ ప జాడీ అజా 7 తాళి 


పరిరంభణ సంపాదితపుల ౨ .._ 
స్పృరుచిర్లాతా సుమలతికేవ 
టె 


విధుముఖదర్శన విగళితలజ్జా-- 
త్వధరబింబఫల మాస్వాద్య 
మధురోపాయనమాగ్ధేణ కుచౌ 
నీధివద (ద్ద?) త్వా సరు నుఖభబ్రుతో 


సురుచిరకేతక సుమదళ నఖరై -- 
ర్వరచిబుకం సా పరివృత్య (వర్త ర్య 2) 
తరుణిమసింధౌ తదీయదృగ్గల-_ 
చరయుగళం సంస క్రం చకార 


వచన విలానై ర్వశీకృత (త్య?) తం 
నిచులకుంజ మానిత దేశే 


(పచురనై క్రతే పల్లేజ్హక్షయనే 
రచితరతికళా రాశేణాస 


అభినవకల్యాణాంచితరూపా-. 
వభినివేశ సంయతచితౌ 
బభూవతు_స్తత్సరౌ వేంకట... 
విభుణా (నా ?) సా తద్విధినౌ సతయా 


క స్వ లజ్జా వఏీక్షణో భవతి తం 
కచభరం (ర?) గంధం [ఘాపయతి 
నచలతిచేన్మానవతీ తథాపి 
కుచసంగాదనుకూలయతి 


|| రాధా il 


1 రాధౌ ॥ 


1 రాధా ॥ 


1రాధా॥ ' 


1 రాధా IH 


॥1రాధాౌ॥ 


1. ఇది మొదలు ౫ చరణములు సా. రే, పె. రే. లలో మా(గతముకలవు, ని, రే. లో 


0 


వేలు ౫ చరణములున్నవి. అవి యీ పదము కడవట చేర్చ(బడినని. 2. ఈ చరణము 
మొదలు ౫ చరణములు ని. రే, ౧౦౬ లో నుండునవి, ' 


114 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


అవనత శిరసాప్యతి సుభగం 
వివిధాలా పె ర్వివశయతి 
మ్‌ 
(ప్రవిమల కరరుహరచన విలానై_- 
రృువనపతి (తిం 7) తం భూషయతి 


లఅతాగృహ మేళనం నవనె _ 
కతవై భవ సౌఖ్యం దృష్ట్వా - 
తత_స్తతళ్చరసౌ (శ్చరతస్తా ?) కేలీ_ 
(వతచర్యాం తాం వాం౦ఛంతేె' 
వనకుసుమ విశదవరవాసనయా 
ఘనసారరజోగం ధె శ్చ 
 జనయతి పవనే సపది వికారం 
వనితా పురుషా జనితాళౌ 


ఏనం విచరజా హేలా విముఖ. 
' భీ వేంకటగిరి 'దేవోయం 
పావనరాధాపరిరంభసుఖ... 
శ్రీ వైభవసుస్థిరో భవతి 


90_వ రేకు. ధన్నాసి 


ఎవం దర్శయసి ' హిత మతిరివ 
కేవలంలే పీయసఫీవా తులసీ 

భుటిత మృగమద మృత్తికా స్థాసకం 
పటు శరీరే శే (పబలయతి 
కుటిలతద్ద నభారకుచవిలగ్నంవా 
పిటర స్టలే మృత్రీతా తుళసీ 


1 రాధొా॥ 


11 రాధా 1 


1 రాదో ॥ 


॥రాధా॥ 166 


॥ పలవి ॥ 
ne) 


౫ ఎవం॥ 


. RRR DR ee RE 
1. పె, రే, సా, రే, దర్శయతి ఈ కీర్తనభావము నుగహాము గాదు. 


శృంగార సంకీ ర్తనలు 115 


లలిత నవ ఘర్మలీలా విలసనో... 
జ్ఞ్వలనం తవ తనుం వంచయతి ' 
జల విమలకేలీవశా సతతం 
ఆలిక ఘర్మాంచిత విహారా తులసీ ॥ ఏవం ॥ 


_సఠస నఖచందదలేశా స్తే సదా. 
పరమం లావణ్యం పాలయతి 
తిరు వేంక పేళ తత్కరుణా గుణా వా 
. వరరూప నవచండవదనా తులసీ ॥ ఏవం ॥ 187 


సామంతం 
సారెసారె విన్నవించ( జాలమి(క సీవు 
దారిదప్ప. దిరిగేవు తగవా వోరి ॥ పల్లవి ॥ 


చెప్పరాదు కడు వలచిన వానివలె నా 
కొప్పులోని సవరము కొంట(బోయి 
అప్పుడే వొక్కతికిచ్చితట వోరి నా-- 
తప్పుగాని నీవల్ల (6 దప్పులేదు వోరి ॥సారె॥ 


కడలేని మోహంబు గలవానివలె నా... 
కడితాను (2) చీర నీవు కానెవోసి 

. _ వడిగా నేంగెదవు యవ్వతికియ్యవలెనో* నన్ను . _ .. 
వడి(బెట్టి యింత నేయవలెనా వోరి. 1 సారె॥ 


1. పె. రే. సా. రే. నంచయతి. 2. ని. రే. ౨. సా. రే. పరమలావణ్య 
8. వీ, రే. ౧౧౫. నేంగెద వెవ్వతికినొ. 


(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


ముద్దుల నా వేలనున్న ముద్దుటుంగరము సీవు 
వుద్దండాన( గొంట(టోతి వోరి 

తిద్దలేము సీగుణాలు తిరువేంక పేశ నీవు 
వొద్దికతో నన్నుంబాయకుండరా వోరి 


సామంతం 


తలనొక్క_మాటాడ( దలకెక్కై వలపు దీని... 
తల(పు రేచక మీరు తలరమ్మా 


చిత్తజు నమ్ములు దా(కి జీర వారినందుకు పూ. 


వత్తులు వేయక కాని వాడదమ్మా 
బిత్తిగల వారిందరు పచ్చకప్పురము * మేన 
మె_త్తకకోని మానదు మె త్రరమ్మా 


కంటిచూపు కాయజువి వింటిబాణములు దా(కి* 
గంటిలేని పోటులాయ/( గదరమ్మా 


అంద ముటరాని తాప మగలమెనది ములు. 
ట్‌ fy QQ లం 


ముంట6గాని పోదు మేను మూయరమ్మా 


అప్పుడింత సొబగు లేదతివమొగమునందు 
చొప్పులెల్ల బాగులాయ చూడరమ్మా 


అప్పడు శేషా ద్రిరాయ(డంగన( గలినెం గాన 


యెప్పుడూ( బాయని చనవిచ్చె నమ్మా. 


పొడీ 


చింతల చిగురులె చిచ్చులట 
యింతటిలోనింక నేలాగే 


1సారె॥ 168 


॥ పలవి ॥ 
య 


1తల ॥ 


॥తల॥ 


ion 169 


॥ పలవి ॥ 
na) 


1. సా. రే.తో మమ్ముంగూడుకుండరా. 2, సా.రే. వచ్చకప్పురపుమేన, 8. ని.రే 
౧౦౫. వింటివాణమె మేను, 4. డతివెంగలశీం. 5. సారే, చిగులేచి. 


శృంగార సంకీ ర్తృనలు శై it 


చక్కని మన్మథ సంవత్సరంబున 
చుక్క_లరాజే సూరీయు(డైె మ 
యెక్కువరాశ్రుల యెండగాయునటే. 
యెక్క_డిది(క (బదుకేలాగే ॥ చింత ॥ 


కాంతల నడుముల, గఅవయ్యెడీనట 

అంతట జవ్యనపామనిని 

వింత మీన స (శ?) ని* వెల(దులకన్ను ల... 

నెంత గనమొనా యేలాగే ॥ చింత ॥ 
కుంకుమగుబ్బల కుంభ రాశికిని 


. వంకల చంద్రు(డు వచ్చెనట 
వేంకటరమణు(డు వెల(ది( గూడెనట 


యింక నీ తమక మేలాగే* "చింత ॥ 170 
పాడి 
మారుకు మారు చేయ మజచి సీ వంతలోనే 

నేరములెంచుకొనేవు నేంటిలోనే తప్పెనా , ॥ పల్లవి ॥ 


చొక్క_పు నీ గుబ్బలపై జూజపు* నేంతలవలె 
చిక్కులు జీరలువార. జించెనాత(డు 
తెక్కుల నీ వూరకుండి తెలిగన్నుల నీళ్ళు 
గుక్కేవు నీ చేతులేమి కూరగోయ? బోయెనా (మారు॥! . 


ముసిముసి నగవుల మోవిమీ.ది కెంపులవి | 
కసిగాటు సేతలనే కప్పె నత(డు 
అనురునురై నీవు ఆతని! జేయ(గలేక 


వుసురనేవప్పుడేమి వూరలేక వుంటివా । మారు॥. 
4 వి.రేం ౫౪. ర్మాకులు. యెండలు గాయ(గ. 2. మీనసాని, 8.వింతె గనమాయనే. SED 
శీ వితమకంబేలాగే, ౯౭. తమకమ్మేలాగే. 5. ని.రే. ౯౭-౧౨౦. నీ వింతలోనే, య 
6. ని,రే. ౯౩, బొదప్ప. 7. ౧౨౦. కెంపులు, కనీ, 


18 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కూరిమి నీ కౌంగిటిలోం గూడి నీ చిత్తమనెడి * 
వూరిలోనం గాంపురమైవుండె నాతండు 
వేరులేని మహిమల - వెంక కేశుండతనిమై 
చూరగొంటి వస్ప్సుడేమి జోడువెట్టుకుండెనా * 


కాంభోది 


ఉయ్యాల మంచముమీ(ద నూంచి వేసారితిమి 
__ ముయ్యదించుకయు రెప్ప మూసినా. దెరచును 


చందమామ పాదమాన సతికి వే(గినదా(కా 
యెందును నిదలేదేమి నేతమే * 
గందపుటోవరిలోన( గప్పురంపుటింటిలోన 
యిందుము ఖి పవ్వళించు నింతలోనే లేచును 


సంచసాయకుని పుపష్పబాణమాన యిందా(క 
మంచముషె ( బవ్వశించి మాటలాడదు 
నించిన వాలుగన్నుల నిద్దురంటానుండితిమి 
వంచిన రెప్పలవెంట వడిసీ( గన్నీరు 


వెన్నెలల వేంకటాదివిభుని లేనవ్వులాన 
నన్ను( జూచియైనా౮ే జెలి నవ్వదాయను 
ఇన్నిటాను సంతసిల్లి యీ దేవదేవుని గూడి 


॥మారు॥ 17! 


॥పరలవి॥ 
(ne) 


11 ఉయ్యా [1 


॥ ఉయ్యా ॥ 


మన్ననల యింత (నింత?) లోన మలసీని జెలియ ॥4ఉ॥ 172 


3[_వ రేకు.  కాంఖోది 


ఉండ(బాసీ నడవిలో వొకతె నేను 
ఎండలు నీడలు గాసీ నేమి నేతురా 


'n౫పలవపి॥ 
na) 3 


1. ని.రే, కా౩-౧౫౨౦. గూడిన చి త్రమనెడి, 2, వేంకటేశ్వరుడు విన్ను 
చూరగొనేటవ్పుడేమి జోడు 'వెట్టుకుంటివా, క, ని,రే, ౩. దేషినేతునే, 4. జూచినా(, 


5. మన్నన యింతతో సే మలనీనే, 


నఖ TS అ జ అజ బా జ్‌ అలో అ ww త 
0. SAY 


చిన్నినానడుము చూచి సింహము దగ్గ రెనంటా 
ఉన్నతపు( గుచములకొర'నె( గరి 
మున్నిటి పొందులు వైరమును జేసె మృగవతి 
. ్ష 1 ఎ 
యిన్నిటికి నగ్గమెతి నేమి సేతురా 1 ఉండ ॥ 


నిండు నా నడపు చూచి నెమలి దగ్గరి వచ్చె 
బండు నేసి నారుసూచి పాయదు పాము 
రెండు. జూచి పగయు. గూరిమి దోంచె నింతలోనే 
యిండె వె నిన్నిటికి నేమి నేతురా. 1 (ఉండ ॥ 


కోరి నాపలుకు విని కోవిల దగ్గర వచ్చె 
చేరీ నామోవికిదె చిలుక నేండు 
గారవాన నిన్నియు వేంకటగిరి విభుండా 
యేరా యిటు చేకొంటివేమి చేతురా 1 ఉండ ॥ 1/8 


| శంకరాభరణం 
4 వెక్కసమగు. గుచవిభవములు 
| . జక్కవా (వ?) .పులుగులో జగడములే ॥ పల్లవి ॥ 
చింతచేత నిదె చెలియ నుదుటిపై 
చెంతల( జెదరిన చిరునెరులు 


కాంత కన్నులను గండుమీలకును 
కంతు(డు వేసిన గాలములే ॥ వెక్క i 


తమకంబున( గాంతకు( గరమూలపు... 


చెమటల తొవుల చెలువములు 
మమశతల( బెంచిన మరుని కొంతముల.... 
_ జమళతీ(గెలత జలకములే 1) వెక్క ॥ 


'. 1, వి. రే. ౧౦8. నేనగ్గమైతి, ని.రే-౪. కీ నగలమైతి. 2. దగ్గర. క, ని,రే, 
౧౦౩. రండుంజూచి €భికి. బగయు. దో(చె, 4. వి.రే. తా, జక్కన చూపుల, 


Vol 5-౧ 13 


120 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


తెజమోవిపై * తిరు వేంకటపతి 
గుటుతులు నేసిన కురుంబనలు 
ఒఅగి వివళతల నుండగ సురతపు 


మటఅప్పలు దెలిపిన మర్మములే ॥ వెక్క ॥! 
31వ రేకు* కొండమలవారి 
భోగింద్రకయనుని జోయతి దివ్య 
భోగాలు మరిగిన బోయతి ॥ పల్ల | 


- పొదిగొన్న* పెనుంగొప్పు బోయతి మించు6-- 
బొదలిన గుబ్బల టోయతి 
పొదల(* బూవులు చూచి బోయతి యంప-- 
ఫొది సవి" వెరచెనె బోయతి | ॥ భో/ 


పొడల గందపుమేని బోయతి పచ్చి-- 
పొడికప్పురపుం జూంత బోయతి . 
పొడవైన హరి జూచి బోయతి నేండు 
పుడుకు వేందురుగొన్న దోయతి ॥ బోగ 


ఫొందైన రచనల బోయతి పతి. 
బొందక పొందిన బోయతి 
పొందులెరంగని ' జోయతి రతి." 


బొందె వేంకటపతి బోయతి . ॥థోగ్‌॥1 1 
' ముఖారిపంతు" 
ఎవ్య(డో వీండేల తంగి వచ్చి 
నవీ నవీ. నాతోనే ॥ పలక 
వ్ల ణ్‌ 


1. మోముపై, 2. ఈ ౩౧-వ రేకులోని మిగిలిన 'నాల్లు పాటలు ఎవ సంపుటి 
తుదలో (శ్రీ(ప్రభాక రశాస్త్రిగారిచే పరిళోధింపంబడి చేర్చబడినవి. 8౨-న రేకు మొ, 
౬ం-వ రేకు పఅకు(గల పదములు వారు ఆ సంప్కటమున చేర్చి (ప్రకటించినారు. 5. ని. 
౫౨. పొదిగిన, 4, పొదలు బూ. 6, సా-రే. సవ్వి, 6, ని, రే. పొందులు యరంగ 
7, రతి ఆన్న మాటలేదు, 8. ని,రే. ౮8. ముజాగి 


శృంగార నంకీ ర్తనలు 121 


పచ్చిపాలే పచ్చిపాలే 
పచ్చిపాలే తోడంటు(బాలే 
వచ్చి వచ్చి వాడ వాడల 
జొచ్చియారగించె.. జూడరే . 4 ఎన్వ 


"పెంట సెరుగే పెంట పెరుగే 
“పెంటమంద పెను(బెంట పెరుగే 
ఆంటకంటకు మనంగానే వాండు 
వొంటి నారగించీ నోయమ్మా  ఎవ్వ ॥॥ 


బొంకుగోరో బొంకుగోరో 
టొంకుగోరో కోరో పొల(తులు 
'వేంక-పేళుండు వేసాలరాయండు 
ఆంకెలా నన్ను నలరించెనే* 4 ఎవ్వ॥ 176 


సామంతం 


ఎటువంటి భోగి వీ(డెటువంటి డొణ 
వటసత్రమువ నున్నవాండా వీ(డు i పల్లవి it 


పొదిగొన€ బూచిన పున్నాగతరులలో 
ఫౌదలు బుప్పొళ్ళపై బూ౭దేనె సోనలు 
గదలుచు జడివానకాలంపు బెద పెద్ద... 
నదులై పారనున్నతిని 
కదలని నడిగడ్డ కల్పభూజంబుల 
_ పదిలమైన నీడ బంగారు చవికెలో 
కదిసిన జలరాశి కన్నెకౌంగిటం గూడి" 
వదల కెప్పుడు నున్నవా.డా వీ(డు ॥ ఎటు ॥ 


1, లంశేలా నన్ను నలయించెనే. 2. ని, రే. ౬.౨. కౌగిటిలోన. 


122 శ) తాళ్ళపాక అన్నమాచార్యుల 


వలనగు తావుల వాసంతికలలోన 
కెలంకుల నరమోడ్పు. గెందామరలయందు 
పొలయుచు గొజ్జంగపూవుల దూళితో 
లలితంపు గాలి చల్ల (గను 
కొల(దిమీరిన మంచి కోనేటి పన్నీటి... 
జలములలో నున్న జలజముఖులు( దాను 
అలరుచు. దగనోలలాడుచు న్నేపొద్దు 
వలపులు చల్లి నవాండా వీ(డు ॥ ఎటు ॥ 


లోకము లోపలి లోలలోచనలెల్లా 

జోకైన తనవొలు( జూపులచే. జిక్కి 
యీకడాకడ చూడ నెటి(గక నిజమైన. 
సాకారమునశే ” మెచ్చ(గను 

పెకొన్న సరసపు బలుకుల( గరంగించి 

. యేంకొతమున సౌఖ్యమెల్ల ( జేకొనుచు( దా. 

నీకడం దిరువేంక పేశకు.డై యున్నాడు ' 

చె కుంఠపతియెన వాడా వీండు ॥ ఎటు॥ 177. 


(శ్రీరాగం 
వేవేగన రానివిభునితోడి పొందు 


యేవూరికేవూరు యేవూరే . 1 పల్లవి! 
(పేమమెటి(గి రాయడు పిలిచిన సతితోడ 

యేమందమేమందమేమందమే 

భామిని తను నొవ్వంబలికెననుచు నాడె 

యేమా(టకేమా(ట యిది యీ.టికే 41 వేవే:, 


1 సొకారములక. 


జామాయ నిదె వచ్చి సటలెల్ల (6 బచరీంచి 
మయేమేలుకేమేలు ఇదియేంటికే 
కొమునిశరముల( గాగునింతకు( జెలి 
యేమిటికింక మనమేమిటికే 


దిమ్మరితనముల(" దిరువేంక కేళుని 

రమ్మను రమ్మను రమ్మనవే 
నెమ్మనమలర(గ నేండింతలోననే 
కమ్మర( గమ్మర( గరుణించెనే 


దేసాళం 
నెయ్యములల్లో నే రేళ్ళో 
వొయ్యన వూరెడి వువ్విళ్ళో 
పలచని చెమటల బాహుమూలముల.__ 
చెలమలలోనా( జెలావములే 
థళథళమను ముత్యపు. జెజుంగు సురటి 
మలి'పేటి నీళ్ళతుంపిళ్నో, 
తొటతొట6 గన్నుల. దొరిగేటి నీళ్ళ 
చిటి పొటి యలుకల చిరునగవే 
వటఫలంబు నీ* వన్నెల మోవికి 
గుటుకలలోనా గుక్కిళ్ళో 


గరగరికల వేంకటపతి కౌంగిట, 
పరిమళములలో బచ్చనలు* 
మరునివింటి కమ్మనియంప విరుల... 
గురితాంకులినుపగుగ్గిళ్ళో 


శుద్దవసంతం 
ఎన్ని చేసినా నీకు నిది గొత్తలా 


అన్నిటిలోపల నుండే ఆత(డోదో కావో 


శ వేవే [1 


1 వేవే॥ 178 


[| పల్లవి ॥ 


Hl నెయ్య i 


11 నెయ్య 11 


1 నెయ్య ॥ 179 


పల వి॥ 


1 మిరే, ౬౨. ములతిరువేం, 2. ని.రే, ౮8. లంవు యీ వన్నె. 8. ఐచ్చనలే, 


శ 


124 శ్రీ) తాళ్ళపాక అన్నమాచార్యుల 


వొలఈతి మొయిదీగె.ప్రై పలకలు వొడమించే... 


విల నిన్ను6 దలంపించి యిది గొత్తలా 
తలకొన్న వేణునాదముననె వట్టిమా6కు-2 
లలర? జేసినవాండవొదువో కావో 


గుట్టున. బయ్యెదకొంగు. గుబ్బలనె జారించే-- 
వికె సీ(పేమనే యింతికిది గొత్తలా 


నుట్టుకొని చేణురవమున గొల్లెతల న్‌ు 


అట్టు నిట్టు వదలించి నాత(డొదో కావో 


కొంత కవు(గిటనుి వేంకటగిరి విభుండా సీ... 
వింత మేను మజపించుటిది గొ_త్తలా 


సంతమాడి యడవిలో పసుల నీరాగాల..-* 


రంతులనే మజపించే రాజవవుదో కావో. 


62_వ రేకు. ఆహిరి" 


ఎంతవడి దాశ నీ యెల నై యింపులు 
సంతమై విభునికిటు చనవియ్యరాదా 


పొగరుంగెమ్మోవి గిరుపుల నగవులాండి స 
'వగడవాతెర 'దెరచి పలుకవమ్మా 


విగువుం బొలయలుక మురిపెముల నీ సొబగెల్ల న 


సగమాయ.6 జలమింకం* జాలించరాదా 


కలికి నునుమెలు(గుం బులి” కల గుబ్బలా డి సై 


_సొలపుంగన్నులు దెరచి చూడవమ్మా 
వలపు వసివోడ జవ్వనపు లేందీగతో 
తలంకేవు కోపంబు తల(గించరాదా 


J ఎన్నీ 1 


[1 ఎన్ని [1 


॥ వన్ని ॥ 180 


1పలవి॥ 
౧ 


11 ఎంత | 


1 ఎంత ॥ 


1. ని, రే. ౧౦౧. ముఖారి. 2. నీ వెల, 4. పములనే తనువల్లి 4. జెలి'యింక. 


శృంగార సంకీర్తనలు 125 


లావణ్యముల ,సొబగులా(డి నీ (పియు(డై న. 
కోవిదునివై ( (బేమ గులుకవమ్మా 
(శ్రీ వేంక టేశ్వరు(డు చెలగి నిను మన్నించె... 
"సీ వేండుకలనై న నిట్లుండరాదా. ; ఎంత ॥ 181, 


ఆహిరి 
* శియిత నవ్వులవా(డు శిన్నెకా వీండు 
వెఅపెజంగడు సూడవే సిన్నెకా ॥ పలవి ॥ 
మని, 


పొలసుమేనివా(డు టబోరవీ(పువా(డు 
నెలను మోరవా(డు సిన్నెకా 
గొలసుల వంకల కోరలతో బూమి | 
వెలసిన్గా(డు నూడ'వే సిన్నెకా ॥ శియుత ॥ 


మేటి కుటుచవాండు మెడమీంది గొడ్డలి. 
సీటకొలవాండు సిన్నెకా 
ఆంటదాని( బాసి అడవిలో రాకొళశి.. 
వేంటలాడీ(* జూడవే సిన్నెకా ॥ కియిత ॥ 


దింఠపుమో6(తల పిల్లంగోవివాండు 
సింక సూపులవా(డు సిన్నెకా 
కొంకక కలికియె కొసరి కూడె నన్ను 
వేంక'పేళుండు సూడవే సిన్నెకా. ॥ శిలుత॥ 182 


(శ్రీరాగం 
చెల్ల (బో అలుగ నేండు సిగుగాదా 
వొల్లని వీని బాసి వుడికీ నామనసు [| పల్లవి 1 


క్క, యీ వేడుకలనైన యిట్లు 2. ని, రే. ౪౦. సామంతం, కి, లాడె సూడ, 
* ఇందు దశావతార సమన్వయము కలదు, 


126 | &) తాళ్ళపాక అన్నమాచార్యుల 


సొలసి యీ ప్రాణమి కే పోయినా. బోయ. గాక 
తలవంపు నేనే యి తను వే(టికే! 
కలసియుం గలయని కఠి (నశ) చిత్తుని వీని. 
సొలసి కమ్మర. జూచీ నా మనసు | చెల్ల il 


మరుతాపమున మేను మాడిన -మాం౭డె(గాక 
పరులబారికి (6 జిక్కే(బదుకేంటికే 
విరహాన నొకతెపై వేదన బొరలు వీని... 
కరుణలే కోరీని కష్టపు నామనసు , it చెల్ల il 


సడి(బెట్టి వయసికై చంపిన జంపెంగాక 
వడి బెట్టి వేచే నావయనే6టికే 
కడు జాణ(డై న వేంకటగిరింద్రుండు వాని. 
వొడలు సో(కిన ని-పే వుబ్బెడి నామనసు ॥ చెల్ల ॥ 188 


కాంధోది 
ఇదె మొగంవబిదె యద్దమి6క నే6టి కే మిగుల. 
బదరేవు ఛెలివద్ద 2 బవళించి నీవు | పలవి ॥ 
యm 


పెట్టినది నాయకునీ బిరుదు పెను6బెండెంబు 
కట్టినది యతనిమెడ కంటమాల 
యెట్టు బోంకదవె చెలి యిందా(క్‌ బంగారు 
పృటైమంచముమీ(ద( బవళించి నీవు “౨ (ఇదె! 


పుక్కిటిది నాయకుని పొందైన తమ్ములము 
. చెక్కిటిది పతినొసలి చిన్నిచెమట 
యిక్కు వెరింగియు బొంకని(కనేలె చెలి యతని... 
పక్కనే యిందా(క'( బవళించి నీవు “(ఇదె ॥ 


_ 1 ని, రే, *ఇం, తగులే(టిశే, 2, సా, రే, వతివద్ద 


లచ్చెనలు కొనగోళ్ళలాంచనములు 
ఇచ్చకుని. దిరువేంకసేశుం గూడిలివె చెలి” 
పచ్చలోవరి * లోన? బవళించి నీవు ॥ఇది॥ 184 


(శ్రీరాగం 


పిడికిటి తల(బాల పెండ్రి కూ (తురు కొంత 
ఇ్పీత్రమరలి నవ్వీనె "పడీ కూ (తురు 1పలవి॥ 
aa) య 


సేరుకల జవరాలె పెండ్రికూ(తురు పెద్ద. 
'పేరులముత్యాల మేడ * పెండ్లి కూంతురు 
'పేరంటాండ్త నడిమి సెండ్రికూ(తురు విభు 
బేరు కుచ్చు 3 సిగ్గువడీ( బెండ్లి కూ(తురు 1 పిడీ ॥ 


బిరుదు సెండెము 'వెళ్లైుం బెండ్రికూ(తురు నెర... 

బిరుదు మగనికంబి( బెండ్లికూ (తురు 

పిరిదూ (పిరుందూ?) రినప్పుడె సెండ్లికూంతురు పతిం 

జెరరేంచీ నిదివో 'పెండ్రికూ6తురు ॥ పిడి ॥ 
పె(పైనె * పెద్దతురుము పెండ్లికూ(తురు నేండె 

పెకి (డు చీరలుగ మై బెండ్లి కూతురు 

గట్టిగ వేంకటపతికౌ(గిటను వడి" _ 

వెట్టిన నిధానమైన- సెండ్లికూ(తురు. ॥ పిడి ॥ 185 


బొ 
పెట్టని కోటిందరికి( బెండ్లి కొడుకు బొమ్మ. 
'బెజె నసురలకెల ౬ బెండి కొడుకు ॥ పలవి ॥ 
(౨) ne) cn nam 


~~ 1. ని, రే. ౨౫. “"వెకతని 2. 'ఓళశ్వరునిం గూడితివి, 8. సా. రే. పచ్చల వోవరి 
4. ని. రే. ౨౩, ముత్యాల పెండ్లి. 6, కుచ్చి, 6. సెనైడి 7. కౌంగిటను పెట్టిన. 


18 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


“పెల్లి గించి భూమె త్తీ( : బెండ్రి కొడుకు వాడె 
పిల(గోవి రాగాల పెండి కొడుకు 
య ౧. 
పెల్ళెన యీవుల సెండ్రికొడుకు వాడె 
పిల (దీపు పెన్నుద్ది "పెండ్రి కొడుకు ॥ సెటని 1 
౧ లు 


పెంచెపు శిరసుపాగ పెండ్లి కొడుకు గుం 


పించిన కోపగించీ. బెండ్లి కొడుకు 
సెంచకప్పుడే పెరిగె(* బెండి కొడుకు వల... 


పించెం జక్కనిసిరి( బెండి కొడుకు ॥ పెట్టని 1 


సెంటపెరుగులదొంగ పెండ్లి కొడుకు భూమి, 
బెంటి పోతుల6 గూరిచె. బెండ్లి కొడుకు 
గెంటులేని వేంకటగిరిమీ(దను వాడె 
'పెంట వెట్టుకున్నవాండు పెండ్లికొడుకు ॥ పెట్టని ॥ 186 


69_వ రేకు. ముఖారి ' 


"ప పె దూరక పదరో యింతి 
క + WER ' 
కోపాన బా నెనం గొనీ6 గాని "పలవీ॥ 
గాం na) 


పరివారప్ప( బడ(తులేంటికే 
దొరలనంటపేరు తొలరో 
సరసపు తమ జగడాల నిష్ట 


పరుల దూరేరు పచ్చిగనే 1 పైపై ॥ 
చక్కని విభుని సారెకు జెలులు 

వెక్కసాలాడక విడరో 

దిక్కుల కెల్లాను తెజవ( బాసి తా. 

నొక్కండే విచ్చేయుటొచ్చెమని ॥ పెపె॥ 


1. వి, రే. ౩౨, మెత్తైం బెండ్లి 2, కపుడే పెరిగే సెండ్రి, 


శృంగార సంకీ ర్థనలు 


శ్రీ 'వేంకఠక'పేళు(డు చెలువు. డొక్కండే. 
యీవంక'కే(గిన నేమౌను 
భావించి యురముషపె నున్న కొమ్మదా- 
నేవేవి గడించె నెజు(గరా' 


ఆహిది 
గుటున( గోఠరికలెల( గొల వటి సీ 
ట్‌ య డ్‌ టి 
పటప్పదేవికి నీకు. బలాండు పలాండే 
ట్‌ రా గా 
పచ్చల సందిదండలు బొహుప్పరులు మెళఠయ 
నెచ్చెలి-పె మేను సో(క నిలుచుండి 
త్వా 
పచ్చవిలుకానితల్లి బంగారు దోసిట సీపె 
ళా మ 
బచ్చక పురము చలీ ఐలాండు పలాండే 
ne) ne) - ne) 
మంతనపు మాంటలతో మా(టుగ నిన్ను సొలసి 
కొంత పు గోళ్ళ నిగ్గు గుమ్మరింపుచు 
చెంతల( జెంగలువలు చెలులు చేనందియ్య6గ 


11 ల 
అనా 


129 


పె 187 


॥ సలవి॥ 
గం 


ః గుటు 1 
(a) 


పంతమున సీపె చేసి ప(సింబ 2) లాండు పలాండే ॥గుటు॥ 
య య (A) 


అలరుల మేడలోన అలమేలు మంగ నీ * _ 
యలయిక దీర( బ్రేమ నలరం జేసి 
కలసి వేంకటేశ నీ కౌంగిలి చేకొనీ నిదే 
పలుమారు మీకు మీకు. బల్లాండు పల్లాండే 


మాళవి 


తజచు సూసకష్ప ముత్యపు దల(చాలతో 
నెటుల తుటుము వంచీనే నెలంశ 


1 గుటు 1 188 
టె 


11 పల్ల వి ॥ 


1, సా, రే. నెఆంగదా కి, ని. రే, 83, ప్లేని సీ క, ఇది పె, రే. పొఠము సా, రే, 


ని, శే, మంగ తిదే, 4. ని, రే, చేకొనె నిదే. 
9 


1390 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పచ్చ దోరణము. బలుకులింటికిని 
పచ్చిముత్యాలనే కై బాసికము 
ముచ్చటలేనగవుల ముంగిట ముగ్గులువెట్టి 
నిచ్చకల్యాణములాడీనే నెలత ౪ తటిచు ॥॥ 


బచ్చెనల మెటు(గు గుబ్బఐ అయిరాణి . దెచ్చి 
కుచ్చు బులకల (౧ బూజ * గుండలాయను (7) 
దిచ్చరిమరుని( దెచ్చి తెరమరం౭గెడలించి * 
హెచ్చిన పెండ్రికూ6ంతురే నెలంత ॥ తఆచు ॥ 


మరువింటి పేరింటి మంచిలగ్నమునందు 
పరువంపు( జనుదోయి పరుపుమీద 
తిరు వేంకటగిరి దేవునికౌ6గిట( గూడి 


నిరతంపు సిరులందెనే నెలంత ॥ తజచు॥ 189 
నారణి దేశాక్షి* 
ఎందరికి మోహించి యెందువోతివో సీ... 
'యందప్ప( జే(ంతలు నాతో" నానీతియ్యరాదా i పల్లవి ॥ 


పాదమున నంటిన పచ్చకప్పురములోన 
_ వేదుగా6 దులసితావి విసరీని 
యేదెస( బవ్వళించితి వెవ్వతె పాదములొ శె... 
నాదరముతోడ నాతో నానతియ్యరాదా 1 ఎంద ॥ 
చెలువంపు నొసల నించినీ పచ్చి' కస్తూరి 
తులసి పరిమళము దొల.ీని 
యెలమి నెక్కడకే6గి యెవ్వతెకు మొక్కితివో. 
అలవి దేరంగ* నాతో నానతియ్యరాదా ॥ ఎంద ॥ 


1. ని, రే. ౩౨. లనైరేనిదెచ్చి. 2. బులుకలే బూజి. శి, లించె, శ. ని, రే. 8౨ 
నారాయణి దేళాక్షి, 5. మించిన, 6, దీరగ. ' 


శృంగార సంకీ ర్తనలు 


ము స్లీమాణికాన వొనరిన జవ్వాది 
సరిగా. దులసితావి చల్లీని 

తిరువేంక చేశ పొందితివి నన్నిదె నీ... 
యరవిరి విధమైన నానతియ్యరాదా. 


(శ్రీరాగం 
గాలి వేడేల చల్లీనె కప్పురిపు... 
మలయజము తానేల మండీనే 


పంపు మననేల పారీనే నలుగడల 
చూపేల నలువంక( జూచీనే 
తాపంపుమేనేల తడవీనె పూవింటి__ 
తూపేల చిత్తంబు దూరీనే 


యె త్తి. చిలుకేల వదరీనె పలుమారు 
కోయిలలు దామేల గొణం(గీనే 
రాయడికి నలులేల రాసీనె మాతోను 
కొయజు(డు తానేల కసరీనే 


"౦ంతముననేల యెదురై తినే తనకు 
లోకాధిపతికేల లోనై తినే 

చేకొనిదె మన్నించె శేషాద్రివల్ల భుండు 
పెకొనిదె మమ్మేల పాలించెనే 


వరాళి 


లిచి బిందెల. దోనుకొను(గాక యీ. 
మలయు(గోరికలనెడి మాడలే పండె 


181 


1 ఎంద॥ 190 


॥ పల్లవి ॥ 


ఇచలి॥ 


॥ చలి ॥ 


ud 101 


1పలవీ॥ 
య 


182 ఢీ) తాళ్ళపాక అన్నమాచార్యుల 
పొల 68 సిగ్గులపోడు వొడిచి చిత్తపుటడవి 
తొలుచూప్పు(బదనునన దున్న గాను 
త అహో (త వ్‌త్తంగా తను చెమటవానలనె 
బలువై నో తమక మను బంగారు వండే 


॥ కొలిచి 
ఇచ్చకపు6 జిరునగవులింటిలోపలి తోంట 


వమచ్చు.జీ6క శై పసపలుమరు( దవ్వ6గా 
ఎచ్చుకుందుల సొలపులేతపుజలము వారి 
నచ్చు(గాకల “"పెడినక్కు_లే పండే 


4 కొలిచి ॥ 
తగిలి వేంకటవిభుని తనివోని కౌ౭గిటను 


జగడంపు( గూర్మి సరసము చల్ల (గా 
నిగనిగని వలుకుంచేనియలు వేమజు. బారి 


నిగుడు విరహాగ్నిమాణికములే పండె. ॥ కొలిచి ॥ 192 
[4వ రేకు. శంకరాభరణం 
నాకు€ జెప్పరె వలపు నలుపో .తెలుపో 
నూకి సోవ(గరాదు నుయ్యో కొండో ॥ పల్లవి ॥ 
పొలంతి మరునికి వెరవ పృలియో యెలువో 
వులుకుందుమ్మిదమో6త వురుమో మెరుమో 
తిలకింప( 'జందనము తేరో పామో 
యెొలమి4 గోవిలకూ6€త *యేదో వైర వక్‌ (7) ॥ నాకు! 
ఫొదలిన చలిగాలి పొగయో వగయో 
వదలిన కన్నీరు వాంగో వంతో 
వుదరమున( బన్నీరు వుడుకో మిడుకో 
యెదుట! దలవంచుకొను పెగ్గో సిగ్గో ॥ నాకు ॥ 


అసమశరు పై పరపుటదనో పదనో 
పసగఅవాని మోవి పంచదారో తేనో 
అసమగతి వానిరాక *ఆదోపాదో 
రసికు వేంక'పేళు పొందు రాజ్యమో .లమ్మో, 


వరాళి 


చెలగి కూరాకుగా( జేనేవుసీ... 
తలమీ(దనుండే తరుణింటో నేను 

పిసుకకు పలుమారు పసురువేసీ నంత 
వసివాడుకోర్చిన వనిత గాను 
పస రేయి నీవింత. పాలించు తొల్లి టి_ 
సిసువయిని నీ సెట్టుజెట్ట(టో నేను 

చిదుమకు పరుమారు చెక్కునొచ్చీ*' నీవు 
వదనము నొక్కేటి వనిత గాను 
ఎదురెదురనే 'భూమినెందరు లేరు నీ... 
నిదురవుచ్చినవారు నేనెవ్యతిని 


కందించకు నన్ను( గాంగిట కొంకల 
ఆందునిందును గడు నలముచును 
ఇందిరాపతి వేంకటేశ నీరతుల * 
పొందు నాకిదె మ అపులకెల్ల నెలవు. 


శంకరాభరణం 


బేంతచెమటలనె తెలినె మాకు సీకు 
సీ(తలు మో(తలునై న యింటిలోని సాము 


ఇనాకు॥ 198 


1పరలవి॥ 
య 


1 చెల6గి | 


1 చెలగి ॥ 


॥ చెలంగి ॥ 194 


11 పలవి ౪ 
౧ గ. 


1. ని.రే, ౩౪. శికువనెన. 2, చెక్కులునొచ్చీ. శి. నీ రచనల. 


* అటోఫపాటో అని రేకు. 


104 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పొదలు నీ నిట్టూరుప్పలనె తెలినె మాకు 
తుద మీరు వలరాచతొలిసాము 
చెదరు నీ నెరులు చూచిననె తెలినె మాకు 
వెదచలు కొంకల విరహపు సాము ॥ లేత ॥ 


ఫ్రొలి(తి' సీ చూపువంపులనె తెలినె మాకు 
తలపో(తవగల ని త్తరిసాము 

వలుకకుండిన సీ కోపాననె తెలినె మాకు 

అలవోక నగవు సీ అరవిరిసాము ॥ లేక ॥ 
వొర్దిక( 'గస్తూరితాపులనె తెలినె మాకు 

గద్దరి సీ రతుల చీంకటిసాము 

ముద్దుల సీ నగవుల మోమున. దెలినె మాకు 


విద్దపు వేంకటపతి నెరపిన సాము, | 1 లేం ॥ 195 
(శ్రీరాగం 
ఎనలేని పీరములెండ * మావులు 
ఇనుపగుగ్గిళ్ళ సివేమి'సేసేపే! i పల్ల వి॥ 


పల్ల దపు( గోరికల బలిమి గలుగంబట్టి | 
తల్లడపు6 దమకము. దక్కెఃగాక 
వెల్లి గొను మమత షె విసిగేవు యీ__ 
యిల్లులేని ముంగిలి నీవేమి నేనేవే ॥ వెన ॥ 


_ లేంత నీచిత్తములో6 దాలిమి గలుగంగ. బట్టి 
చేంఠల నీయలుకెల్లం జెళ్లెంగాక 
పూంతమాంటల సొలపుదొంకులనె దూరేవుీ | 
యీ (త లేని చల్లులాట యేమి 'సేసేవే ॥ ఎన ॥ 


1, పేరే ౨8, పొలంతి. ఏ, ని.రే, ౩౨. ములేయెండ, 8. నేసేవు. 


బరతగముల 9 బయ్యుయు గలుగ ంబిట్ర 
తొరలి వేంకటపతి దొరకె(గాక 
తెరవ నీకితనికి. దియ్యపుగూటముల 
యెరుకలేనిమజప్పలేమి నేనేవే. ॥ ఎన॥ 196 


ఆహారి 
బయలీదించేవే గొల్ల పడుచా - నీవె 
బయలీ(దించేవు' లోవలనె కన్నులను ॥ పల్లవి ॥ 


పాలు వోయవుగా గొల్లపడుచో - యీ... 
పాలకుండలివి లోలోపలి” నున్నవి 
పాలుమాలేవేలే గొల్లి పడుచా - మా-_ 
పాలు నీ కేలయ్య పాలవారివా(డవు ॥ బయ ॥ 


పచ్చితేనె దేవే గొల్ల పడుచ ఎ మాకు 

పచ్చితేనె లేదు మోవిపలటనే కాని 

పచ్చిమాటలేలే గొల్లపడుచ = పూవు6-- 

బచ్చితేనెలివివో నీ పలుకుల కొనలు ॥ బయ 1 
పసిళల్ల మ్మే గొల్లపడుచా - నీవె 

పసివడి తిరిగేపు బడివాయక 

పసిబొాలవ పె గొల్లపడుచా - కురు(__ 

బసల వేంకటగిరిపతి నన్నేలితివి. ॥ బయ ॥ 197 


ధన్నాసి 
ఇందూ నందును రుచులెట్లుండునో 
కందు వెరి(గి 'మేలుకై కొందువు ॥ పల్లవి ॥ 


అం. ర దా నాకిని కాను న. = 





1. చేవే, 2, లివి లోవల. ని. లేవేగొల్ల. 


Vol 5-F 14 


186 (శ్రీ) తొళ్ళపాక అన్నమాచార్యుల 


పదివేలు పళ్యాల పళ్ళిభోగము సీ... 
వదన నారగింతువప్పాలతో 
ఫొదవిన యింతేసి పొందైన మతితో సీ... 
సుదతికెమ్మోవినే చొక్కితివిగా' 


సరిలేని కల్పభూజముల పూవుల పూజ 
సిరులుగా సురలచే౭ జేకొందువు 
పరిపరివిధముల పరివముళములనెడీ._.. 
తరుణి పువ్వులతావి( దగిలిత్తిగా 


కొత్తయిన కస్పూరితోం గోరి తట్టుపుణు6గు 
మెత్తుకొందువు నీవు మేనిండను 
ఇ తరి దిరువేంకటేశక యీ చెలి(గూడి 
హత్తిన చెమటలతో నలరితిగా 


[గవ రేకు. . కొంభోది 


కూరిములే కదవమ్మ కోపనుయ్యోని కడు... 
భారమైన పోటుగాదా పచ్చిదేరే పలుకు 


పున్నమచందురుని తో(బుట్లుగై న సీమోము._ 
వెన్నెలలే కదవమ్మ వేంచంజొచ్చీని 
పన్నిన పగల వెలుపటివారికం చెను 
ఎన్నరాని పగగాదా యింటిలోని పోరు 


చి త్తృజుని జనియించ. జేసే మొక్క_లపు నీ_ 
చిత్తమిదే కదవమ్మ సిగ్గు వాసీని 


మి త్రివలె( జెలరేంగి* మీందంగా నే యండకంపే 


నెత్తిమీ(దిచిచ్చుగాదా నీడలోని యెండ 


1 ఇందూ ॥ 


ఇ ఇందూ ॥ 


॥ ఇందూ ॥ 108 


వల వి॥ 
య 


॥ కూరి1॥1. 


॥ కూరి శ 


శృంగార సంకీర్తనలు £87 


* కట్ట[గడ చందనపుగాలికి మీరిన సీ... 
నిట్టూరుపులేకావా నిగ్గుదేరీని 
యస్టే యివె' తిరుపేంక పేశుంగూడంబిట్టి నీకు 
చుట్టపుబగలే మంచిచుట్టములై నవి ॥ కూకమి ॥ 199 


షామం౦తం 


కడు నీకు మోహించుఃగాని చక్కనివిభు-_ 
నెడసి నిమిషమైన నెట్టోరచేవే ॥ పల్లవి ॥ 


పసిండిమంచముమీంద6 ఐవళించి యతనితో' 
క్ర సరులా డెడీయట్టు గాదుచో'. నేండు 
విసిగించె. గదవె యీ. విరహానలము- నిన్ను-- 
సినుమంత దడవైన నెట్లోరిచేవే ౫ కడు ॥ 


అడుగులొత్తుచు నీ యడుగులు" నతవిమై 
కడగి వొత్తినయట్లు గాదువో నేండు 
ఐడలించె. గదవె యీ పరితావమున నిన్ను... 
నెడయెడ యలుకలనెట్టోరిచే వే 11 కడు 11 


ఒరపై న యతనిమై నొరగి యాతనిమతి. 
గరంగించునటువలె. గాదువో నేండు 
వెరవక కలసితి వేంకటపతితోడ... 
నెటీంగెబుంగని చేంతలెట్టోరిచేవే ॥ కడు ॥ 200 


(శ్రీరాగం. 


వనితల గరంగించు వన్నెకొండవ్న యె 
తనివి దీరవేమిటం దగునయ్య విట్టల ॥ వల్ల పః 


COULD ITC LULU 5 క కల 0 6950 ్రికలి ఏ ఇ లిలఆల 66 అ9 3905 999 ఇదికి కా 09 6099 ఇచి 3కి ఏ 009 0609900896 3040 ళం 1 ల59 ఇవివాంల 33 6 60 4 బలం నిల లికి 443 కి 90899 గాం కళని 39 $3 9 90939 64601 LL LLL] క590 09060 La ALL a LLU] (గ 


1 mma. 2 వి EE ౨౨. dh *బందరనమను విదారంము 


108 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పె మైనె యేరమణిగుబ్బలకో యిచ్చితివి నీ-.- 
_వెటెన కరముల వా(డిగోళ్ళు 
దూపిలిన రతితోడం దోయం. (యె 7)డు చేతులతోడ 
యేపుననున్నాండవిపృడే మయ్య విట్టల ॥ వనిత ॥ 


పొందైన యేలలన చూప్పలకొ యిచ్చితివి ey 
విందై న మురిపెప్ప (సీ) వేయిగన్నులు 
అందపు రెండుగన్నులరవిరి నీ మోమున * 
చెందమ్మి రేకుల టోలు. జెల్లునయ్య విట్టల ॥ వనిత ॥ 


కింకల నేసతికో చిక్కెను నీ చిత్తమెల్లను 
అంకెల నన్ను నేలితివబ్బురంబుగా 
పంకంపు( గస్తూరిమేన పండరంగిపతివై న... 


చేంకటనగముమీ(ది వెడమాయ విట్టలా ॥ వనిత ॥ 201 
ముఖారి . ఏకతాళి* 
కలసి కొ6(రల6బెట కనుసన్నలనె తీట 
శి . టె 
చలసట నీకు. జెలే జాణండే యతండు ॥ పలవి ॥ 
టు ౧ య? 


పగటుగుబ్బలురాయ పసి(డి మట్టెలు (మోయ 
నగవృవేన్నెల గాయ నడచేవు 
వగ నిన్ను [భమయించ వలపువారిధి ముంచ 
జగడాలు వచరించ చతురు(డే యళండు ॥ కలసి 1 


చూపులనె పగచాట సొబగుల6 గనుగీంటి( 
దీపు వుపె మీట" దిరిగేవు 
కోపగీంతలనే (స కూరిములు పై(జాంప 
రాపులు పెరరే(ప రసికుడే యతండు _ ౪8 రలసి॥ 


అవ కం నం యన ర 
1 . వి. రే, ౮౩. గన్నుల ఆరవిరి; సారే, గన్నులనరవిరి వీమోము, 1. సా.లే. 
యకకాశి శ, ఇది వి,రే, లోని పాఠము; సారే, దీవుల పెపైమీ(ద, 


శృంగార సంకీర్తనలు 180 


సందుల దండలు జార జవ్వాదిచెమట గార 
నందములు దై వార నల నేవ 
కందువుల నిను6ంగూడి కర(గి సిగ్గులు వీడి 


విందై నీతోడుతనాడే వేంకశేళుండితండు - ॥కలసి॥ 202 
ఆహిరి. 
. ఎంతపని యిది యానతియ్యరాదా యీ.._ 
చింతచే ' నీ మనసు చిముడ బె ప్టైవు [1 పల్లవి i 


పండువెన్నెల బయట. బవళించి వేడుకల... 
నుండి చెలి యేంటికో వునురంటివి 
కొండుకవయను నిడుకోరీకల * నిట్టూర్పు-- 
చెండలనె యీ చిత్తమేల వేయేవు 1 ఎంతో ॥ 


తూగు మంచముమీ(దం దురుము. బయ్యద జొర... 
నూఃగుచును. నే6టికో వృసురంటివి 
కా(గేటి* కుచగిరులు కమ్మ(జెమటలం దొప్ప 
దోంగగా తమకంబు తొలగ దాంచేవే ॥ఎంత॥ 


నిద్దంపు వేడుకల సీవు 'వేంకటవిభుని..._. 
వొద్దికై యేంటికో వుసురంటివి 
నొద్ద "సికెపుడాత(డుండవలె నాతనిని 
వద్దనంగ రాదనుచు వాడ(బా రేవు ॥ వెంత ॥ 208 


బౌళి 


కావరాదా కరుణించి 


140 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పచ్చిటేరునగ్గి బగణగ మండేటి.... 
చిచ్చరకోలల చేతల 
వెచ్చియ వేవని వేదనంే బొరలుచు 
ఆచ్చపుటాసఆ నలసీ( దరుణి 


నీడలేని మాకు నిక్‌..ప్పుచెండల 
తాడులేని కట్టుందగులున' 


గోడలేని "సెద్దకోరిక చితారు 
వాడుచు లోలోనె వాసీ6 ౭ దరుణి 


పొందు *-లేని పొందు భోగప్పం (బ్రియముల 
కొందెడి తనలోని* కరంగుల 
కందువెటింగి వేంకటగిరిపతి నీను. 
బొందిన  తమకాన( బొరలీ* దరుణి 


66_వ రేకు. దేశి! 


ముదిత చిత్తముసకు మొక్కరమ్మా 
తుదలేని పతినిదె తోడితెంచె ” నిపుడు 


పొల6తి గుబ్బలనెడి ఖొడ్రపు గుబ్బలిమీ6ది._ 
మొలకచందురునకు మొక్కరమ్మా 
నెలవుగం దనపతి నిద్దిరించే యింటిలోన 
వెలయు వెన్నెలతీగె వెంటందెచ్చె నిప్పుడు 


వనిత కన్నులనేటి వనజదళముల'పై 
మొన చెంగలువలకు మొక్కరమ్మా 
పెనగొన్న తనవిభు పెదపెద కన్నుల 
గొనకొన్న పొందులెల్ల ( గొంటవచ్చె నిప్పుడు 


క్షే ని, రే. ౭౪౭, వేదనల, -లి. సా. రే. ని, రే, తగులునా, 


॥ కొవ ॥ 


॥కౌవ॥ 


॥ కావ ॥ 204 


॥ పల వీ 4 
య 


॥। ముదిత ॥ 


॥ ముదిత ॥ 


9, సి, దే, పిరందు, 


wOY (19D I 6 ree కటు సీలు Nel) 
ముంచిన మేనితావికి మొక్కరమ్మా 
యెంచరాని తిరువేంక పేళు. గూడి యాతని__ 
లంచపు6 గౌంగిటితావి లంకె. బటి నిపుడు. ॥ముడితః 205 


ముఖారి 


రాడుగాక సరుగన రసికుడు యిస్తే 
నేండే మచ్చికలనే. నిధులు నీలుప(డా 1ప 


(సీమపు సీ యధరమే సెట్టరానిజీతము 
కోమలి నీ తమ్ముఅమే కొంగుభత్యము 
జాము నిన్ను6 గొలిచిన చక్కని నీ విభుండు 
యేమరక వలపులయేక రాజ్య మేల(డా ॥ రాడు | 


పూంత నీ గర్వముల చూపులే వారకములు 
లేంత నీనగవులే పళ్ళెములో కూడు 
పూ6తగాని చిత్తమనే వుప్పరి గెనుండినా 
బాంతి పడి నీ గుబ్బలపైండి కుండలెత్తండా ॥ రాడు ॥ 


పుయ్యని నీ మేనితావి పువ్వుల చప్పరము 
తొయ్యలి సీ కొంగిలిది తూంగుముంచము 
కయ్యపు( 'గూటముల వేంకటగిరివిభుండు 
గయ్యాళి సీ కోరికల గధైమీంద నుండండా* ॥రాండు॥ 206 


ముఖారి 


ఇందరినేలితి వింకనేలే (మే?) నీ_ 
యందప్ప6 'బనులకు నంపుదు గాక ॥1 పల్లవి i 


న. 


1. ని. లే. ౧౨౦. నుండగా. 


142 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పొక్కుచు నిదె వలపుల సింహాసన. 
మెక్కితి వంగన ' యింకనేమే 
పుక్కి టి నిట్టూర్చుల (పసాదములు 
చక్కని చెలులకు. జల్లుదు గాక ॥ ఇంద ॥. 


పరిమళప్ప నుదుట( బట్టున. బట్టము 
ఇరువుగం గట్టితివింనేమే 
తరగని మేని [పప్రతాపొనలమున 
అరుదగు సిగ్గుల నణ(తువు గాక ॥ ఇంద ॥ 


రా(పుల మోహపురతుల రాజ్యమిది 
యేప్పనం జేసితివింకనేమే 
పసె వేంకటపతిరూవ సిరులు 
చేపడె నిన్నిటం జెల(గుదు గాక. ॥ ఇంద ॥ 207 


ముథారి 
వెరవకువే యింత వెరగేలా నీకు 
నెజీ. గురిసీ. గొవ్ఫున నీలాలు? సల్లవి॥ 


పగడాలు వాతెరం బాయక కురియయగ 
మొగి గురిసీ గన్నుల ముత్యాలు 
మగువ నీవిభుని _పేమపుంగూటమి గన్నుల 
మగుడం గురిసీ నింక మాణికాలు 4 వెర ॥ 


'పడ(తి సీప్పట్టాన. బచ్చలు గురియంగా 
వడిసీని సీమేన వజ్రాలు 
కడ(గి సీరమణుని కొ(కల(ం గూడంగ 
తొడరీ నీగోళ్ళతుద( గెంపులు ॥ వెర ॥ 


11సా, రే. ననిశనేమే, 2. ఇది ని, రే. ౧౨. లోనిది, సా. శే, సుశిపీ సీలాలా 


క్‌ి అర లం Wel ౧ & ఇక Te ము జ పట కిట లా. Vea Gay oR ము 


హితవై న తిరువేంక పేశుకౌంగిట మోహం 
రతుల( బొడమె నవరత్నాలు 
వతిలేని లప్పలై న పచ్చి * కస్తూరి శయ్య 
మితిలేక రాలెనే గో మేధికాలు 


ముఖారి _. అటతాళం 


ఎవ్వరిపై నింతేసి యేల దూరేవే 
పువ్వులు నిన్నే తాక టొంచెనటవే 


పండువెన్నెలలు నీవె. గాయంగా నీ. 
కెండలాయెనంటా నేల తికేవే 
నిండిన చందురు(డు నీకు నాతనికి 
కొండుకపాయము రూపు కూడపెక్టై నటవే 


చల్లగాలి నిన్నును జాలి(బెక్టునంటా 
వెల్లిగ నాకేలేలపే విజీచేవే 
మెల్లనే సీవిభుని మేనితాపి యింతేసి 
చల్లుమని గారియేమి చాపెనటవే 


కోవిలలు నిన్ను గోవగించెనంటా 
యీవల నావలనెల్త నేల దూరేవే 
శ్రీ వేంకటేవని చెలియ నీకౌంగిట 
చేవగా( గూడుమని చెప్పెనటవే. 


సాళంగం 
సీవు దురగముమీ(ద నేర్చు మెరయ 
'వేవేలు రూపములు వెదచల్లి తపుడు 
1.సా, రే, వచ్చ, 


న. 


"4 వెర॥ 208 


1 పలవి॥। 
ట్‌. 


[1 ఎవ్వ 1 


it ఎవ్వ 1 


1 ఎవ్వ ॥ 209 


11 వలవబిః। 
(na) 


144 శ్రీ తాళ సాక అన్నమాచార్యుల 


పదిలముగ నీరువంక పసి(డిపింజల యంప-- 
పొదుల తరకసములొరపులు నెరపంగ 
గదయు శంఖంబు.( జక్రము ధనుఃఖద్గములు 
పదివేలు సూర్యచింబములై నవప్పుకు ॥ నీవు ॥ 


సొరిది శేషుని పెద్దచుట్టు పెను(గేవడము 
సిరిదొలంక నొకచేత( జిత్తగించి . 
దురమునకు( దొడవై న ధూమకేతువు చేత... 
నిరవైన బల్లెమై యేచెనందపుడు ॥ నీవు ॥ 


కరకఠజడతో రమాకాంత జయలక్ష్మియై 
తొరలి .కౌంగిట నిన్ను. దొడికి పట్టి 
చరచె వెను వేంకటస్వామి నిను గెలువుమని 


మెరుగు కుచకుంభముల మిసిమితో నప్పుడు. 1 నీవు॥ 210 
67_వ రేకు. కాంథోరధి 
కాంత నీ నెరుల చీకటినత (డు (భథభమయ(గా 
చింత చీంకట్లు ముంచినది యరుదా i పల్లవి ॥ 


ప్రొలంతి' సీ చీబునవ్వు పువ్వులాత (డు గోసి 
కలికి కన్నుల నొ త్తుకొన(గాను 
వలరాయ (డప్పుడు తన వా(డి పువ్వు (వు?) టమ్ము లన 
చలముకొని * మిమ్మ ముంచక మానునా ॥ కొంత ॥ 


నెలంత నీపలుకు(దేనియలాత (డిటు (గోలి 
సొలయుచును మైమరచి చొక్కంగాను - 
తల(ప( గోవిలల యమృతంపు( బలుకుల వెల్లి 
అలర మీమీ(ద( గురియక మానునా ॥ కౌంకఠ ॥ 


శృంగార సంకీర్తనలు 145 


పరగు నీ మెజు(గు గుబ్బలనెడి (నేటి?) గిరుల-వె 
తిరువేంక పేశ్వరు(డు తిరుగంగాను 
పరువంపు వలపు తాపల పెద్దకొండలై 
గరిమతో మీకు. బెరుగక మానునా కొంత ॥ 211 


(శ్రీరాగం 


పతి గలసి మేనెల్ల పరవళశంబగుకంె 
హీతవిరహూమున నెదిరి నెబుగుటే మేలు 1 పలవి ॥ 
ne) 


పరపీడ గావించి బతుకు ఐతుకుటకం టె - 
_పరహితము చేయునాపదఠె మేలు 
సిరుల నడిమికి భయము సేయు చను(గవకంటె 
తరుణి నీ * నెన్నడిమిదైన్యమే మేలు ॥ పతిః 


కాంత నితరులకింద గరువించుకంటె (?) మతిం 
జింతంగందుచు నలయు సిలుగె * మేలు 
కుంతలంబుల కింద గులుకు( జూప్పలకంచె 
చెంతలను నసీతురుము ఇెదరుపే మేలు ॥ పతి ॥ 


తొడరి సరీవారి నోత్తుడుకు నోర్చుటకం కె 
గొడవతో వాండి గైకొనుబ మేలు. 


పడతి నీ వేంకటప్పనిరతి నలయాకం టె 
కెడపి కొనగోళ్ళ సోంకించుపే మేలు nపతి॥ 212 


ముఖారి 
వన్నెమాటల వలతువా నీవు నామనసు 
కన్న పెట్టంగ. గదా కడుబేలనై తి i పల్లవి [1 


1, ని, రే, ౨౨. దతుకోకంచె, 2 రుణీ నెన్న. గీ, నీరులే, 
1౧ ' 


146. శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పట్టుకొని నిన్ను( గోపముదీర చూప్పలనేె 
కట్టివేసినంగదా " గర్వమడంగు 
ఆట్టునిట్టును నీకు నయ్యలునసాదలును 
+ బెపైకా నీచేత బిరివీకులై తి ॥ వనె 


మరిగించి నిన్ను నా మనసార. గుచగిరుల- 
చరుల6 దోసిన6 గదా చలమణ6గును 
అరిది మోహమున నీ యడుగులకు మడుగులే( 
బరచికొ విరహతాపమున( బడవలనె ॥వనె 


చెనకి నిన్నిట్ల నాచేయారం గోరికల 
తనివి దీర్చినంగదా * తగులవుదువు 
ఘనమూర్షివైన వేంకటగిరీశ్వర సీకు- 
నొనర లోనై కదా వొడలెరంగనై తి, ॥ వన్నె ॥ 


ముఖారి 


కొలనిలోన మును గోపికలు 

మొలక నవ్వు (వు?) లతో _మొక్కిరీ సీకు 1 పల్ల 

. పిరుదులు దాటిన పించెపటలకల 

తురుములు వీడగ దొయ్యలులు 

అరిదినితంబములందునె దాంచుక 

మురిషెపుం గరముల మొక్కిరి నీకు కొల 
నిద్దపు మానము నెలంతలు లోంగుచు 

గద్దరి తొడలనె కట్టుచును 

ముద్దుటుంగరంబుల కరములతో . 

ముద్దులు గునియుచు మొక్కిారి నీకు ॥ కొల 


1. వి రే. ౩౧. నినయగాక: 2. ర్చినంగాక,  * బెట్టికా 


శృంగార సంక్రీ ర్తనలు. 


పాలిండ్ల పైనుభారంబుల కర్ర. 
మూలప్ప మెబు(గులు ముంచం:గను 
'వేలపు:. [వియముల వేంకపేళ నిను 


మూలకు6 బిలుచుచు మొక్కిరి నీకు 


రామ్మక్రియ * 


మానరె మాయలు మగువలు నే. 
గాను కౌననుచు. గనలి శికువు 


పాలట* దొంగిలె బాలుండు గో 
పాలుల6 గూడుక పలుమదను * 
ఫోలవీమా(టలు బొంకులు యిది * 
యేలె యేలె మీ రెలజవ్వనులు 


సారెకు వెన్నలు చవులట * ౦0బా-- 
దూరులు మీకి(క “దొనగులు 
చేరువ గరిమలు చెల్లవు మీరు 
సోర పోరె వొరపుల ” నెర సతులు 
కింళలు మీకివి * గెలుపులు నెల... 
వంకలు మీకివి * వన్నెలు 
" వేంకటపతి మీ విభుండట మీరు 
బొంకక బొంకక పొల(తులు మనరే 


ముఖారి 


ఎండలు రేయెండలుగా నిరువంక( జూచువా[డు 
కొండలు గోట్లునయిన గుణములవా(డు 


1. వి. రే. ౫౪. ఆహిరి. ఏ. పె. రే. ౨౪. పాలుదొం, 
మారును. ,.సా. రే. కులు మీ, శే. 5. సారెకు మిక్కిలి చనవులు, 8. వి. రే. 
మీకివి దొనరులు, 7. సా. రే. వొరనరి కీ. సా. రే. మీరినగలు. 9. మీకీవన్నె 


147 


4 కొలని ॥ 214 


పసల వఏ॥ 
పట్‌. 


॥ మాన ॥ 


॥ మాన ॥ 


॥ మాన ॥ 215 


1పలవి॥ 
మనీ, 


కి. సా, రే. వి. రే. 


148 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పాలవెల్లి కొండమీద బల్లేగట్టినవాండు 
పాలలోని పాపండన్న ప్రాణమెనవా(డు 
పాల6బుట్టినట్టికూడు పంచి పెట్టినవాడు 
పాలునేయి' ముచ్చిలించి బదికినవా(డు 1 ఎండ ॥ 


ఆలపోతువానితోడ నంటినమేనివాండు 
ఆల(గాగరులతోడ నాడినవా(డు 
ఆలజాలమైన నీటనలర( దెలినవాండు 
ఆలపోతు కొండమీద ననువై నవాండు 8! ఎండ ॥ 


పాంపరేని మేను దన పానుపు నేసినవాండు 
_ మో(పరయి సకలము మోచినవాండు 
కోపము శాంతములేని కొండలకో నేటివాండు 


పాపము. బుణ్యము లేక బజదికినవా(డు, 1 ఎండ ॥ 216 
68.వ రేకు. శంకరాభరణం * 
'వేంటకాండనంటా నో వెంట బాయవు వోరి 
చీటకపు చెంచెత నాచేతిలా గరంగవా ॥ పల్లవి ॥ 


సొదలో నేనేసిన పులి సీవేసితినని" 
పెద పెద్ద యెలుగు(ల బెదరించేవు 
కుదురుగుబ్బల నిన్ను గుమ్ముదునో వుండేవో మేను 
చిదియ(గా మేటిచెంచెత నన్నెజ(గవా ॥ వేంట ॥ 


చేరువ నామో(టునం జేరిన నామెకములీ 
'నేరుపరినంటా నీవునేసేవు* 
జీరలుగా కొమ్ము గోరం జింతునో వూరకుండేవో 
'పేరుకల చెంచెత నావిరుదులెరంగవా ॥ వేంట ॥ 
1, విరే, ౨౭, వరాళి 2. నంటా వెంట. 9. సారే. పొదతోన నుంటి" 


పులిని వేశితినంటా, కీ, ని.రే. డేవో చిదియా, 5. సారే. చేరి నామాంటున. జేరిన 
మెకముల, క. వి,రే. నీవదయే నేవ. 


శృంగార సంకీర్తనలు 149 


చొల్లెపు చుట్టలతోడ' చూపులకు నడ్డాలు 
చెల్లునంటా వచ్చి చెట్లవ ఫేవు 
(na) ఉ టు 
వొల్లనన(గాి గూడేవు వుద్దండపు వేంకటేశ 
జల్లి వింటి చెంచెత నాచలములెరంగవా ॥ వేంట॥ 217 


భె రవి 


ఈ ఏమీననకు రే యెప్పుడు మీరు _ 
గామిడియె కాలిసన్న( గదలీని విడ(డు nపలవి॥ 
(+ GG ఉన, 


పొలసీననకురే పొదిగి యిందరు(గూండి 
వులికి తలదీసుకవున్న బాలుని 
పలుక(డనకురే బలుమోరతోసు( గోపి 
తల(కి సిబ్బితిగొని త (సీ(ద?) లరమ్మ విడ్డండు || ఏమీ ॥ 


'అడిగీననకురే ఆనదిరదనకురే 
కడగి చలమరియె గాస్వింబెట్టని 
జడలున్న వనకురే జననుతు(డీశిశువు 
కడు దూరీ గిరులకు గమనించి బిడ్డండు ॥ ఏమీ ॥ 


బి త్తలున్నాండనకురే పృథివిలో. బిన్నవాండు 
మత్తులై వున్నవారి మడియించీని 
చి త్తిణివాండనకురే శ్రీ వేంక పేళకుండు | 
యెత్తుక యీరేడులోకాలేలీని దిడ్డండు ॥ ఏమీ ॥ 218 


సామంతం 


అడుగడుగుకు నీ వాడ(గాను మా__ 3 


160 ఢీ) తాళ్ళపాక అన్నమాచార్యుల 


పాది'కెత్తు మెరుంగారు బంగారుగుండు 
' నీదదేఠ మెడ6గట్ట చి త్తగించితి 
యేదెస కానిక దెచ్చి యిచ్చిరి సి కెవ్యరో 
పాదపుగజ్జెలు మోయ పండఠంగిరాయ 


మద్దికాయలు చెవుల మాణికాల పోగులు 
పెద్ద పెద్దముత్యాలు పెంపు మీరయగా 
ముద్దల వెన్నపాలు ముచ్చిలించు 'నేంతఅవి 
బద్దుల పనుఖె పోయ సండరంగిరాయ 


- వెల్లిగొను వేడుకల వేంకటా(ద్రిపతివై 
తెల నికన్నుల నవ్వుతీగె సోగల 
ag) 
గొల్లెతల గుబ్బలపై కూరిమి మెరయంగా 
పల్లకి సీకిప్ప్తుడాయ పండరంగిరాయ. 


మంగళకొౌశిక 


అబ్బురంపు శిశువు ఆకుమీ(6దిశికువు 
దొబ్బుడు రోలశిళువు (త్పువి (త్చుఏ్‌ (త్చువి 


పుట్టు శంఖుచ(క్రముల( బుట్టిన యాశిశువు 
పుట్టక తోల్లే మారుపుట్టువై న శిశువు 
వొట్టుక పాలువెన్నలు నోలలాడు శిశువు 
తొస్రైలలోని శిశువు త్చువి (త్ర్ఫువి (త్చువి 


నిండిన బండి దన్నిన చిన్నిశిశువు 
అండవారీ మదమెల్ల నణ(చిన శిశువు 
కొండలంతేశసురుల( గొట్టిన యా శీకువు 
దుండగంపు శిశువు (త్పువి [త్పువి [త్చువి 


॥ అడు ॥ 


1 అడు ॥ 


» అగు! 219. 


॥ పలవి ॥ 
య 


|] అబ్బు [| 


il అబ్బు it 


శృంగార సంకీ రృనలు 151 


వేం? న వేంకటగిరి వెలసిన శిశువు 
కొంగిటి యిందిర వెల6గవి శిశువు 
ఆగి పాలజలధిలో నందమైన "ెను(బాము 
తూ(గుమంచము శిశువు (త్ప్సువి (తుని త్పువి. ॥ అబ్బు ॥ 220 


ముఖారి * 


పలుకు(దేనియల నుపారమియ్యవే 
ఆలరువాొసనల నీ యధరవింబానకు ॥ పల్లవి ॥ 


పుక్కిటి లేనగవు పొంగు(దాలు చూపవే 
చక్కని సీవదనంపు చందమామకు 
అక్క_రాొ నీవాలు6(గన్ను లా? రతిగా నెత్తవే 
గక్క_న నీచెక్కుతొలుకరి మెరుపులకు" ॥ పలుకు ॥ 


కమ్మని సీమేని* తొవి కానుకగా నియ్యవే 
వుమ్మగింత చల్లెడి సీవూరుపులకు 
చిమ్ముల' నీచెమటల, జేయపవే మజ్జనము 
దిమ్మరి వీమురి= పెపు తీగమేనికి 1 పలుకు ॥ 


పతి వేంక 'పేళుంగూడిీ పరవళమియ్యవే 
యితవై న వీమంచి హృదయానకు 
ఆతనినే తలంచ6గ నానతియ్య(గదవె 
తతితోడ సీలోని తలపో(తలకు. ॥ పలుకు ॥ 221 


ఖైరవి' 


ఆన వెట్టుదువు నీవప్పటి" నానోరణ(చి వోరి 
ప్రీ సీజానరకు నాతో నేండై న మానరా* [1 పల్ల వి ॥ 


1. వి.రే. ౧౦౯. (శ్రీరాగం. 2, వాలు(జూపు ఆర. 8. తొలుకారు మెరుంగులకు, 
4. మెయి. గర్‌. చెమ్మల, శ. పేరా. 7. తల. (ప, ౩౦. (ధువతా౪ంం. 8. తా. వేం, 
౨8౫%; తం-(వ. ఆనగలువెస్పేవు సాం అవ్న; 9. “వోరి” లేదు. 10, తం. ఆనాలు 
సీ కేతోడగురా అదియింకా మానవురా; శా...'వెం,ఆనలు. నీకు తోడారా నేడింక మా నవ్నరా. 


152 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పచ్చడాన జవ్వాది పరిమళమేడదిరా 

పచ్చినేంతలు చెక్కిళ్ళపై నీకేడవిరా. 

గచ్చుమోవిమీందనున్న కసిగాటులేడవిరా 

యిచ్చకు(డ కను(గెంపులేడవి గలిగెరా 1 ఆన॥ 


ముద్దుల చక్క_నీ నీదు మోముకళలేడవిరా 

కొద్దిగాని సందొత్తుగో రేడదిరా* 

గద్దరీండ యీ చిట్లు* గందము నీకేడదిరా 

తిదైను గస్తూరీబొట్టు డిమ్మరి యెవ్వతెరా* ॥ ఆన ॥ 
భీతితో సీవాడేటి* తబ్పిబ్బుమాటలేడవిరా 

రాతిరేడ నుండితి” వెరవక చెప్పరా 

యేతరీండ తిరువేంకపేశ నన్ను నేలితివి 

యేతులతో వలపించ నెంత కలికివిరాి ॥ ఆన ॥ 222 


69_వ రేకు. కన్నడ గౌళ * 


కామయాగము చేసేం గలికి తన... 
(సేమమే దేవతా(పీతిగాను | ॥ పల్లవి ॥ 


పొలుపలర సురతతాంబూలరసపానంబు 
నలినాకి సోమపానంబు గాను 
కలకలంబుల మంచి గళరవంబుల మోత 
తలకొన్న వేదమంత్రములుగాను ॥ కౌమ ॥ 


1. తా-వెం. గెంపులివి యేడవిర. 2, 'తంప్ర. ముద్దుగారేనీ. 8 కొద్దిగా 
నొక్కిన సంది గోశ్ళేడవితా; తా_వేం, కొద్దిగా నూ(దిననంది, శ. తా,వేం. చిట్లిన, 
5, సా.రే. తిద్దినది గోరు జూటుదిమ్మరి యెవ్వతెరా, (త్రా.వెం. లో ఈ చరణము ౧.౨ 
పాదములు తారుమారై నవి) 6. సా. రే, బీతులేక సీవాడే. 7. తా, వెం, ఠాతిరెందు 
వోతివో. 68. తంఒ(ప్ర. ఈ తరి (శ్రీవేంక కేశ యిజ్దె ననుంగూడితివి. 9. ఈ తీరు 
సారె వలపించ యెంత కలికీవిరా: తావెం. ఈతరి చొక్కించితివి యెంత 


02౫ బొయితాను 


శృంగార సంకీర్తనలు 168 


పడ(తి తన విరహతాపమున( బుట్టిన యగ్ని 
అడరి దరికొన్న పశోమాగ్నిగాను 
ఒడంబడిక సమరతుల నుదయించిన చెమటం 
దడియుపే యది యనభృథంబుగాను ॥ రొమ ॥ 


తనరం గుచముల రుచులు దంతా (త?) క్షత (క్రీడ 
ననుపై న పళుబంధనంబుగాను 
యెనసి (శ్రీతిరు వేంక కేశ్వరుని పొందు 
ఘనమైన దివ్యభోగంబుగాను ॥ కామ ॥ 228 


(శ్రీరాగం 
పట్టని(కనోవ నా[పాణంబులు సీ*_ 
పట్టు దైవమె యెరు(గు (బదుక వయ్యా || పల్లవి ॥ 
పడితివిన్నాళ్ళు నిర్భంధమున నాచేత 
కడమొదలు లేని కాంకల సొలప్పల 
బడలె. గడు నామేను పట్టనింకనోవ నీ*_ 


పడ(తులను గూడుకొని (బబదుక వయ్యా i పట్ట 11 
నొగిలితివి నాచేత నొప్పిమాటలనెంతె'* 

వగల( గడు నన్ను విడువ(గనోపక 

జగడమి(క లేదు విరసము మాని సుఖివియై * 

పగటేక యి(కనై న (బదుకవయ్యా 1; పట్ట 1 


ఎంత నొగిలినను నాకేమాయ'” నీకు సీ. 
సంతోషమబ్చినను జాలు(గాక్‌ 
'యింతనేసియు వేంక'పేశ కూడితివి సీ"... 
పంతంబు చెల్లెనింక (బదుక వయ్యా. 11 పట్ట un 224 





1. ని.రే. ౧౦౯. ముఖారి, 2. నాపట్టుదయ్యమెరుంగు. శ. వట్టకిక నీవు వీ 
4. మాటలనె నీ. 5, వెయై. 6. పగదీరెనింక. 7, ఎంత పేనిన నీకు నేమాయ. 8. సా.రే. 


ఆ జాతీ ఇ mr wa dC Wah nO 


154 (శ్రీ) తాళ ఎపాక అన్నమాచార్యుల 
| శ్రీరాగం 


కవయ(గవలెనంటి కా(గలించేవా నీ_ 
వృపిదలం దల(చకవుండనో సేవా 


పారిటాకులు గట్టి పారనోపేవా 
యేరుతెల్ల దాటి కొండ లెక్క.నోపేవా 
యీరీతి వెదురుబియ్యమేరనోపేవా 
పేరినతేనెలు తెచ్చి పెట్టనోపేవా 
యెడమ. గుడిని వింటనేయనో సేవా 
అడవిమెకాల వేంటలాడనో సేవా 
కడంగి చెంచెత నాతో గలజండేవా 
' అడరి నాపొత్తుల నారగించేవా 


యిప్పటి మా(టలు యీడేరించనో'పేవా 

' చెప్పినష్టే కాపురము నేయనో సేవా 
. కష్పురంపుశయ్య పై వేంకటరాయండా 
యెప్పుడు. బాయని చనవియ్యనో షేవా 


మాళవి 
చూడవమ్మ యశోదమ్మ 
వొడల వాడల వరదలివిగో 
పొంచి పులివాలు( బెరుగు" 
_ మించు మించు మీ(గడలు 
వంచి వారలువట్టిన 
_కంచపుటుట్ల కాంగులివిగో 


॥ పలవి | 
(ap) 


॥కవ॥ 


॥కవ॥ 


॥ కవ ॥ 285 


నపల వి॥ 
౧ న 


| చూడ ॥ 


మానాన ద టకప నలత డా దాలల 


1, సె, రే, ౨౪. బెరుగులు, 


శృంగార సంకి ర్హనలు 


సేరీ( బేరని నేతులు 
చూరల వెన్నల జున్నులును 
ఆరగించి యట సగంబాళ్ళు 
పారవేసిన బానలివిగో 


తెల్లని కనుందీగెల సోగల 
చల్ల లమ్మేటి జన్వనుల 
చెల్లి నట్ల నే (శ్రీవేంకటపతి 
| ౧౧ అగి 
కొల్ల లాడిన గురుతులివిగో 


ధన్నాశి 


బండి విరిచి పిన్నపాపలతో నాడి 
దుండగీండు వచ్చె దోబూచి 


పెరుగు వెన్నలు. బియమున వే 

మరు ముచ్చిలించు మాయకా(డు 
వెరవుశ్నా( (వునం?) దనవిధము దాచుకొని 
దొరదొంగ వచ్చె దోబూచి 


పడుచు గుబ్బెత పరపుపె పోక. 
ముడి గొంగు నిద్రముంపునను 
 పడియు( దొ (*)వద బవళించినటి_ 
(యి రు 
తొడుకుదొంగ వచ్చె దోబూచి 


గొలపలెలో యిలి లూ చొచ్చి 
౧౧ ౧౧ ఉంగా 
కొల్ల లాడిన కోడెకా(డు 
యెల్ల యినా వేంకటేశుడు ఇదె 
తొల్లి టిదొంగ వచ్చె దోబూచి 


168 


॥ చూడ ॥ 


।॥ చూడ ॥ 226 


॥ పల వఏ॥ 
ఉన్‌ 


1 దబండీః! 


॥ బండీ 1 


॥ బండి ॥ 227 


166 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
సామంతం 


చల్ల నై కాయంగదొ చందమామా సీ 
"వెల్ల (ల్లీ 7) గాం దిరువేంక చేశునెదుర 
మొల్ల మిగ నమృతంపు వెల్లి గొల్పుచు లోక... 
మెల్ల నీను(6 గొనియాడ(గాను i పల్లి వి ॥ 


పొందై న హితులు నాప్తులఆ రసికులును గక్చలు 
నందమగు నునుమాటలాడ నేర్చిన ఘనులు 
చిందులకు నాడేటి సీమంతిసీ మణులు 
చెలగి యిరుగడ6 గొలువంగాను 


నండిమాగథులు గె వారింప( దనదివ్య-- 
మందిరోపాంత ఘనమార్షమున. గో నేటి... 
ముందటను మంద మందృపయాణములతో.... 
నిందిరాపతి మెరయంగాను 11 చల్లనై |] 


ఏకాంత సుఖ గోష్టినింపొంద మానవా... 
సీకంబులెడం గలసి నిలిచి నేవింపం గాం. 
తాకదంబముల (లు?) హస్తముల కంకణరుణ-- 
త్కారములు నిగుడం జామరములిడంగ 
జోకై న మణిగణస్తోమాంకితంబులై 
సెంపొందు నాలవట్టములు గరముల. దాల్చి 
యేకాంతులిరువంక + నెదిరి కొలువంగ సకల... 
లో కేళ్వరుండు మెరయంగాను ॥ చల్లనై ॥ 


బంగారుపతిమలకు ప్రతులై న దివిజలో_ 
కాంగనలు ఘనవిమానాంగణంబుననుండి 
చెంగలువలును మంచి సేవంతిరేకులును 
చెలగి యిరుగడ( జల్ల (గాను 


శృంగార సంకీ ర్రనలు 157 


మంగళాత్మకములగు మహిత వేదాంత వే... 
దాంగవిద్యలక (పియమంది చేకొనుచు. దిరు._ 
_ వేంగశేశ్వరుండు గడు వేడుకలతోడం దిరు... 


వీధులను విహరించ6గాను 1 చలైనై it 228 
70-వ రేకు. పొడి ] 
మూలమూల నమ్ముడు.జల్ల ఇది 
రేలు బగలు6 గొనరే చల్ల ॥ పల్లవి ॥ 


పిఠ_టిలు చనుల గుబాత బొకతి కడు(.. 
గాక పి. A 
జక్క నిది చిలికిన చల్ల 
అక్కున జమటగార నమ్మీని క యిది 
యెక్కడం బుటైదు గొనరే చల. . [మూల |! 
(9) ne) 


వడచల్లు మేని జవ్వని వొకతి కడు... 
జడియుచు( జిలికిన చల్ల 
తడబడు కమ్మనితావులది మీ... 
రెడయకిపుడు గొనరే చల్ల ॥మూల॥ 


అంకులకరముల వొయ్యారొకతి కడు... 
జంకెనల( జిలికిన చల్ల 
వేంకటగిరిపతి వేడుకది 
యింకానమ్మీ రీ గొనరే చల్ల. ॥1మూల॥ 229 


పొడి 


అదిగాక సౌభాగ్యమదిగాక వలపు 
అదిగాక సుఖమింక నందరికిం గలదా i పల్లవి || 


— 


1. వి. రే, ౭౩. శ్రీరాగం-యేకతాళి, 2, చెమట తారనమ్మెడిది. 8. చూపు జవ్వని, 
4. సొ, రే. లది యిప్పుడెడయకిపుడు. (ఇందంతటను “చల్లా అనియేరూపము) 5, ని.రే 
పతి వేడుకది యిడి, 6. నమ్మెదంగొన. 


199 శ్రీ తాళ్ళపాక అన్న మాకార్యుల 


(ప్రాణవల్ల భుని( బెడ(బాసి తాతల 
 (ప్రొణబాధరి నెగులుపడుపేంటి వలసే 
. ప్రాజేశ్వరుండు దన్ను బాయ+జూదిన యపుడు 
ప్రాణంబు మేనిలో( బాయరగవలదా ॥ అది ॥ 


ఒద్దికై (పియునీతోనొడ(గూడి యుండినపు... 
“డిద్దరై విహరించుటిది యేంటివలపే 
సొద్దువోకలకుం దమపొలయలుకకూటముల 
బుద్దిలో( బరవళము పొందంగవలదా ॥ అది ॥ 


చి త్తంబులోపఅను గ్రీ వేంకటేశ్వరుని 
హత్తించి'వా(డు దానయివృుండవలదా 
కొ త్తయిన యిటువంటి కొదలేని సంగతుల 
త_త్తరము మున్నాడీ తగులంగవలదా ॥ అది ॥ 280 


భూపాళం 


ఎట్టునేయనై న నేర్చు నిందునందు నీతండు 
నెట్టుకొన్న వెధ్యలల్ల నేర్చుంగాన యీతండు ॥పలవి॥ 
22) 


పలుదెర(గుల దొంతులై న పాల పెరుగుకుండలెల్ల ( 
దొల(గ దించి హంగ దొంతివేర్చె నీత(డు 
తొలంగందోసి జగములెల్ల ( దొల్లిటట్ల బహువిధముల 
నలపవుకొలిపి దొంతి వేర్చ నేద్చుంగాన యీత (డు || ఎట్టు i 


పాలమీ(గడెల్ల 6 దిగీచి పలుదెర(గుల దోడనాడు 
బాలులె నవారికెల (6 బంచిపెపె నీతండు 
రా య యలు 
మేలిమైన పాలజలధి మీయగడభిల దేవతలకు 
నోలి(బంచి పెట్టినట్టి యోగిగాన యితడు ఎట్లు ॥ 


శృంగార సంకీర్తనలు 159 


తలుపుదెరచి కన్నె మేలుకొలిపి విభుండు గానివానీ.... 
నెలమి6 గలపినట్టి వేంక పేళుండమ్మ యీత(డు 
తిల(పులోని నాగకన్నె( దెలిపి పరపురుషుని గూడి 
కలయ. జేయనేర్చినట్టి ఘనుడు గాన యీతండు ॥ ఎట్టు ॥ 231 


కాంభోది 


'వెలినుండి లోనుండి వెలితిగాకుండీ 
చెలి తోను పలుమారు వెదకేవె గాలి i పల్లవి || 


సండువెన్నెలలకును( (బాణమగు గాలి 
నిండు(గొల(కులలోన నెలకొన్న గాలి 
బొండుమల్లై లతావి( బొడవై న గాలి 1. 
యెండమావ్పల( టోలితేలయ్య - గాలి 5 | ॥ వెలి ॥ 


కొమ్మావిచవికెలోం గొలువుండు గాలి 
తమ్మికుడుకుల( దేనె దాగేటి గాలి 
యిమ్మయిన చలువలకిరవైన గాలి 
కుమ్మరింపుచు వేండి గురినేవె గాలి వెలి! 


_ తిరువేంకటాదిపై 6 దిరమైన గాలి 

సుఠరతొంతముల జనుల. జొక్కించు గారి 
తొరలి సయ్యదలలో6 దూరేటి గాలి. 
విగహాతురులనింత వేంచకువె గాలి 1 వెలి॥ 282 


సామంతం 


రెప్పవేసి లోకమెల్ల 'రేయు.( బగలు. జేయనేర్చు( 
చెప్పరాని చేంతలెల్ల చెప్పిచూపనేర్చునే ॥పలవి॥ 


100. శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పొలలోను దచ్చి వెన్న పలుదెరంగులం దివియనేర్చు 
రాలువేసి నీరుమీంద6 దేలంజేయ నేర్చును 
గాలిపుంటి సంటి (2) లోనం గాంప్పరకంబు సేయనేర్చు 
_ఆలికట్టు. జీరలోన నాలింబడయ నేర్చును [1 రెప్ప 1 


ముద్దులాండికొడుకుచేత ముజ్జగములు దిప్పనేర్చు 
చద్దికంట వేండికంటం జక్క.(జూడ నేర్చును 
' గగెరాతి కొండవింట గసికయె చెలంగనేర్చు 
(న ర 
సుదులిల మందులన(గ సొంపుమిగులనేర్చును ॥ రప్ప॥॥ 
SS ౧౫ 


పాంపలేని కొండమీందం బంది వేంటలాడ నేర్చు 
గోపసతుల మానమెల్ల కొల్ల లాడనేర్చును 
యేపు మీరినట్టి వేంక పేళుండనెడివాండు పిన్న- 
పా(పడై యశోదయెదుట పరువులిడంగ నేర్చును ॥రెప్ప॥ 288 


బౌల్టీ 


ఏమి సోద్యమిది యెంతయును వెరగాయ 3 
ఈ మగువ విభు. గలయుటుట్ల నో యనుచు | పల్లవి ॥ 


పొలసి నును(జెమటలుబ్బుచు నణంగుచునున్న__ 
చెలియభావము చూచి చెప్ప. వెరపాయ 
కలికి వలరాజు వింకపుృుశరము వాడిగా 
పలుమరును(బదనీడిన భావమో యనుచు ॥ ఏమి ॥ 


చళముకొని జే(డి వెదచల్లు చూపులతోడి 
నెలత గని క క్టైదుర నిలువ వెరపాయ 
చెలంగి లోపలనున్న చి _త్తజానలమెల్ల 
వెలికి వెళ్ళుచు వెల్లి విరినెనో యనుచు ॥ ఏమి ॥ 


శృంగార సంకీర్తనలు 181 


తిరు వేంక పేజ్‌, టోొందిన యింతిచనుదోయి. 
కురునభాంకములు గనుంగొన6గ వెరపాయ 
తరుణినే(పిన విధుండు దైవయోగమువలన 
అరుదయిన శకలంబులాయనో యనుచు. ॥ ఏమి ॥ 284 


71.వ రేకు. కొంభోది 


ఏల రాండమ్మ యింతిరో వాం. 
డేల రాడమ్మ నన్నేలినవాండు _ ॥పలవిః 
ne) 


పచ్చని పులుగుల బండిమీద నుండు... 

సచ్చవిఠిటి పిన్నబాలుని తండ్రి 

పచ్చనిచాయల.: బాయవి బంగారు... 

పచ్చడము గట్ట (న) బాగె నవా(డు n ఏఐ 4 
తిల్లని పులుగుపె ( దిరుగ మరిగినట్ట _ 

తెల్లని సతిపాలి దేవరతం(డి 

తెల్లని పరపుపై( దేలిపొరలు వెట్టు.- 

తెల్లని కన్నుల తేలివె నవా(డు TRE 
కొండవింటివాని గుత్తగొనిన యట్టి... 

కొండుక పాయపు( గూ(తురుతం|డి 


కొండలరాయ(।డు కోనేటి తిమ్మయ్య 
కొండ తలనెత్తి గుటుతై నవా(డు, 1 ఏల ॥ 235 


(శ్రీరాగం 


చంపరాని పగ (మ)! నంబు; చల్లగాలి వేండి; చిగురు- 
టంపకోల దా౭కి దేహమప్పుడెటనోర్కెనే 1 పలవి ॥ 
౧౧ య. ల 





ఆమా ఉల =. 





అ ల. న. 


1. రేకు దెబ్బదిన్నది. ఆక్షరము స్నవ్షముగాదు. 
11 ల 


(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


" పువ్వుటమ్ము దా(కి చెలికి దొక్కె_ మేను విభునిచూపు.. 

.. లివ్వలవలం గా(డినప్పుడెట్లనోర్చెనే . . 

జవ్వనంపు( గుచభరము (మున?) జడినె నడుము కొప్పు వేంగు 
రవ్వదో(ప నడపుచేతి రాయిడెట్లనోర్చెనే ॥ చంప ॥ 


తప్ప 'కెపుడు నతని(జూచి తనివివోని తరుణి నే 
డిప్పుడింత దడవు వాసి యెట్లనోర్చెనే 
. నొప్పికించుకోర్వలేక నొసలంబట్టు వెట్టుకౌంత 
దప్పిదేరునట్లి విరహతాపమెట్లనోర్చెనే ॥ చంప ॥ 
య య 


ఇంచుకంత కప్పురమున జ (నెట్టం?) (బారు తనువృమీ(ద 
నెంచరాని మదన రేఖలెట్లనో ర్చెనే 
మించి: వేంకట్మాదివిభుండు' మీందమీ(దనొరసి కూ (డ 
వం?) చరాని కంటసరులు వనిత యెట్లనోర్చెనే. 1 చంప 1286 


ఆపాొరి 


ఆపదలె సంపదలకాధారమై తోంచె 
స పెనె తమకంబె పరణామమాయ ' ;పలవి॥! 
రెం rae a2) 


పురిగొన్న మదనాగ్ని పుటము దా(కినవలన 
తరుణిదేవాంబు కుందణమువలెనాయ ' 
సురుగక వియోగాగ్ని చొచ్చి వెలువడెం గాన 
మరుజన్మ మై మహామహిమ.( బొగడొందె ॥ ఆప ॥ 


పొలు పెన యిరు (విరు?) లచే. బూవుగట్టిన వలన 
సాలయశే మేను జాజుల పొట్టమాయ 
శెలకొన్న గొజ్జంగనీట దడియంగ(బట్టి 
కలకంటి మేను పులు గడగినట్లాయ 1 ఆప ॥ 


పాకాన ద యతనాఛరానకాయారా ర గానంలా శరన మాంనానకావానానానాంాకానానాయని. 


*ఈ సూచన లేకున్న ఆర్థాన్వయము rT ae యతి భంగ ముకూడ. 


శృంగార సంకీ | ర్హనలు 


అందుపై( ప్ర సల నిజకృపా... 
నందంబు తనకు (బహ్మానందమాయ 
పొంటైన వేడుకలు పొదిగొన్న చెలువంబు-- 
_ నందమయి సౌభాగ్యమగ్గలంబాయ. 


సాళ ంగ నాట 


తనువెల్ల. గోమలము తలంపు వెగలమాయ 
ననితభాగ్యము గంటివా తరుణి 


పోంకలంతేసి ముత్యముల కంటసరులవి 
వే(కపు గుబ్బలమీ (ద వే(గుంగాక మానునా 
కాంకల నడుము చిక్కె(గదె గోరుచుట్టుపె 
రోంకటిపోటాయనమ్మరో తరుణి 


ముమ్మడించినట్టి పెద్దమొగపుల మొలనూలు . 
యిమ్మైన పీరుందుమీంద నింతభారమేంటిశే 


బొమ్మరపోయెడి నవ్వుల బూ6టకూటిమీ (దం 


దమ్మ వుమియంగాదా తరుణి 


సరసరూపవిలాసముల నింతికి నెందు 
తిరు వేంకటాచలాధిపుండెట్ల నిచ్చెనే 
ఆరిదిబంగారునకు నపురూపమగుమణి 
దొరకినట్లాయ. గాదో తరుణి. 


ముఖారి 


ఎవ్వరు గలరీతనికి(క నేమిటికిని వెరవకు మన-- 
నెవ్వరుగలరాత్మరక యేపొద్దును. జేయను 


163 


। ఆప ॥ 287 


॥ పల్లవి ॥ 


॥ తను ॥ 


॥ తను || 


తను ॥ 288 


nపఅవి॥ 
య 


184 


శీ కాళ పాక అన్నమాచార్యుల 


పసిబాలకు బండివిరిగి పడి మేనెల్ల నొచ్చెను. 


కసుగందుకు నీరుపాముకాటున మై గందెను 
నసికొట్ల6గో దెచేత నరుమాయను + శిశువింతయు' 
ననముగాని చను (దావినవఅన( బాపండు వాడెను 11 ఎవ్వరు. il 


_"ెనుమాంకుల వైపాటున బెదరి వెరచెం విన్నవాండు 


ఘనమగు సుడిగాలి 'దా(కి కనుమూయనోప(డు 
అనువున వేంకటగిరిపై నన్నిసంకటములు. బాసి 
మునిజనముల (హృదయ?) గేవాముననుం డెడి దేవృ(డు.॥ ఏ॥2889 


ముఖారి 


ఎంత నేర(డీదై వమిందరికి 
(భాంతి గడు. బుటించి పరము మరపించె ॥ పలవి॥ 
బే ల . Ss 


పాయమనియెడి మవోబహుషూపమిది యొకటి 
కాయముల6 గరంగించీ! గళలనెక్కించి. 
సోయగంబగు కన్నుచూప్పలనియెడు మహా- 
మాయముల? బొరలించి మనసు నాటించె 1 ఎంత ॥ 


చక్కందనమనెడి . వేషంబొకటి మేనిపై 
నిక్కించి యది గోర్కి నెలవుగా (జేసి 
తక్కు_వలు నెక్కువలు' తమకములు నొల్ల ములు 
మక్కువలు గలిగించి మల్లు వెనంగించె | 1 ఎంత ॥ 


ఇట్టి మోహము వేంక పేశళ్వరుండు దనమీ(దం 
బెట్టంచుకొనె నయిన( (బేమగల ఫలము 
నెట్టుకొని తానతని నిజమెటి(గి మేలు చే... 
పృటైనై నను జన్మపరు(డై న ఫలము. ॥ ఎంత ॥ '240 


పుడమిీలోన మగలు గలుగు  పొలంతులకును దిరుగంబానె 
అడవివారినుండనియ్య(డమ్మ సీకొమారు(డు "| పల్లవి it 


భారమైన కుచభరంబుపై చెరంగు జారనోకతె 
జారుంజూపులాండి మంచిసాళగంపుటెలు(గున 
కోరొ చల్లయనుచు మెరుంగుగుచములదర మెట్టినడవ 
_గోరుదీసి పారితెంచె కొమ్మ నీ కుమారుడు . ॥ పుడమి॥ 


నెరులు (*) దొంగలించినట్టి నీలవేణి. యొకతె పెద్ద 
తురుము దురిమి చల్ల కడవతో విలాసమమరంగా 
చెర(గుదూల వా(డిగోళ్ళ చేయివీచి పిలిచి గోప !._ 
తరు(ణి( గొంగువట్టి తీనె తల్లి సీకుమారు(డు ॥ పుడమి ॥ 


కంచుమట్టియల రవంబు గజబజింప( ఐదము దా__ 
టించి గబ్బినడపు నడచు మించుగుబ్బలా(డిని 
ఇంచుకంతవా(డు వేంక కేకుండంటంబట్టి కౌంగి.. 

- లించి మోవి గంటిసేనె నిపుడు నీకుమారు.డు. ॥పుశమి॥ 24! 


శంకరాభరణం 


కొలమున మొదలనె”* గొల్ల వారము యీ... క 
 చలమున( బగ నిన్ను సాదించ నేరుతుమా 11 పల్లవి It. 


బూతుల దిట్టుచు సొలపుల( జూచేవు మేని .._ 
నేతులకంపుల నేము నీ కేలరా 
యతులు రేంపుచు మమ్ము నెలయించేవు యేర 
మాతోనే యింతేసి. నేము మాటలు నేరుతుమా ॥కొల | 


. 1. ని, రే. కతి, నడచు గోవ. ఓ. ని, రే. ౩ మొదలే. 


* నెరులు +- తొంగలించినట్లు 


166 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల. 


| కన్నుల నద్దలింపుచు గయ్యాళించేపు వోరి 
నిన్ను 'మెప్పించ(గలేము నేమేలరా 
వెన్నలు( బాలునమ్మేటి వెజ్టివారము యీ-- 
కిన్నెర మీట్ల ' గిలిగించంగ నేరుతుమా కొల ॥ 


చేరి నన్ను6 బోనీనని చేయివశ్హేవు యేమీ. 
నేరనివారము నీకు నేమేలరా 
గారవపు తిరువేంకటగిరివిభుండ * యీ 
 కూరిమినిపే నిన్నుం గూడంగ నేరుతుమా, ॥ కొల! 242 


(శ్రీరాగం 
ఊరకుం'పే * నన్ను నుండనియ్యవు ఇంత 
పేరుకుచ్చి తిట నన్ను (వియమా నీకు 1పలవి॥ 
ఠం ( . ‘ 


బుజము పై ( జేయి వేసి బుజ్జగించేవు ఇంత... 
నిజమా నామీ(ద నీ కరుణ 
. భజన మెరయ నన్ను దిచ్చి "సేనేవు ఇంత... 
'గజరు-జేంఫతలకోపంగలనా యింకను 11 ఊర 1 


కాలుమీ(ద6 గాలువేసి కరంగించేవ యింత... 
మేలా నాతోడి సమేళములు * 
వాలుకచూపుల నాకు వాడి వెస్టేవు యింత... 
యేలికవై యిటునేయనేలా యిపుడు ॥ ఊర ॥ 


చక్క_(దనమిది నాది జట్టినేనేవు నా 
చెక్కుల రేకలు (వాయ( జి త్తగిరిచేవు 
చక్కని వేంకటగిరిస్వామీ నవ్వ యి_ప్రే 
దక్కిన నన్నింత నేయ దగునా టు ॥ డఊశర ॥ 248 


1. ౯౩, ౩ మీంట్ల 2, కటవిభుండ 8. నిరే, 8౮. ౧౦౯. కుందేనంపే. 
& నో ర ఆరం ఆ ' 


శృంగార సంకీర్తనలు 
చై నాంట 
నల్లనిమేని నగవు. పు 
తెల్లనికన్నుల దేవుండు 


బిరునైన దనుజుల పీచమణ (చినట్టి.. 
తిరుపు(గై దువతోడి దేవుండు 
చరింబడ జగమెల( జక్క (జాయ కు( దెచ్చి 
9 na) - 
తెరువు చూపినట్టి దేవుడు 


నీట. గలసినట్టి నిండిన చదువులు 


తేటపరచినట్టి దేవుండు 
పొటి మాలినట్టి (పొణుల దురితపు-- 
తీ(ట వాపినట్టి దేవుండు 


గురుతు వెట్టంగరాని గుణముల నెలకొన్న. 
తిరువేంకటాాదిపై దేవుండు 
తీరముగ (ధ్రువునికి దివ్యపదంబిచ్చి 
తెరచి రాజన్నట్టి దేవుండు. 


ఖైరవి 


అతనుచే నెట్టయిన నౌదు(గాక యా... 


గతిమాలి సొలనే కాయము నాకే(టికే 


బాస'నేసి యెన గొంత పట్టలేను చి త్రము 
దోసము మాటాడ( దనతో నాకును 
ఆసలా(పలేక చేరి యంటి.* గాక యింత... 
నేసిన యాతనిమోము చెల్లంటో నే(జూతునా 


167 


nపల వి॥ 
a) 


1నలని॥! 
య 


1 నలని ॥ 
తటి. 


1 పలవి ॥ 244 
య 


పల వి॥ 
య 


1 అతను ॥ 


168 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


దగ్గరి నావద్ద. దనతరుణి దల6చినంత 
సిగ్గుపడవలెను నాచి త్తమునందే 
నిగ్గుదేరేకా(కతోడ నిలువలేం గాక్‌ యింత. 
బగ్గన నాదేహమిది పారవేయ సరకా ' ॥ ఆతను ॥ 


దేవుండంటా. దనమీ(ద తెగి సొలపుమాటల 
మోవనాడలేక యింత మొక్కితి( గాని 
(శ్రీ వేంక సేళు(డింత చిత్తిణివిద్యల నాతC.... 
డేవంక కేంగినను మాయింటికి వచ్చే నె( గా, 1 అతను ॥ 245 


శంకరాభరణం 


ఉయ్యాలా బాలునూంచెదరు కడు__ 
నొయ్య నొయ్య నొయ్యనుచు ॥ పలవి ॥ 
౧౧ 


దాలయవ్వనలు పసి(డివుయ్యాల 
బాలుని వద్ద( బాడేరు 
లాలి లాలి లాలి లాలెమ్మ యెల 
రం 


లాలి లాలి లాలి లాలనుచు ॥ ఉయ్యా ॥ 


తమ్మి రేకు గను6దమ్ముల నవ్వుల 
పమ్ముంజూపుల. బాడేరు 
కొమ్మలు మటైల గునుకుల ' నడస్పల 
ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు * ॥ ఉయ్యా ॥ 


చల్లు(జూపుల జవరాండ్రు rej 
పల్లె బాలుని( బాడేరు 
బల్లిదు వేంకటపతి(జేరి యం దెలు 4 
ఘల్లు ఘల్లు ఘల్లనుచు. ॥ ఉయ్యా ॥ 246 


న 
rr 


1. ని, రే 1౨. మనైలుగులుకుల 2. దిమ్ము దిమ్ము దిమ్మనుచు. 


శృంగార సంకీర్తనలు 


79_.వ రేకు. శంకరాభరణం 


సారెకు నంటకురే జడనందురు 
దీరుండాతండున్నతపు దేహియట 


బాయిట( బెట్టకురే పక్షులు పారెడిపొద్దు 
వోయమ్మ బాలులకు నొప్పదందురు 
మాయపుంబులుగొకటి మచ్చికనీబాలుని 
చేయిచ్చి యెక్కించుకొన( జేరీనట 


పంచల? దిప్పకురే పాములు వెళ్ళేటి పొద్దు 
కొంచెపుబాలుల( బై కొనునందురు 
మించిన పామొకటి మెరసి యీ బాలుని 
దించక యెక్కించుకొనం దిరిగీనట 


ఆలమి పట్టక రే ఆంట( గాకుండెడివారు 
తొలరమ్మ బాలులకు దోసమందురు 
కలికి యీ తిరువేంకటపతి( గదిసిన 
చెలగి వేగమే చీరచిక్కీనట. 


(శ్రీరాగం 
.కొప్పుతావి సారె సారె కుప్పళించవలసి 


అప్పటి నీ (టిని *) మారుమొగమయ్యేవాతనికి 


భారపు నీ గుబ్బల సంపద చూపవలసి 
వోరగా నొరగుమీ(ద నొరగేవు 
తోరపు నీకన్నుల యేతులె చూపవలసి 
సారెకు చూపుల. బగచా పేవాతనిని 


169 


॥పలవి॥ 
య? 


॥సారే॥ 


॥సారె॥ * 


సార ॥। 247 


1 పలవి ॥ 
ae) 


11 కొప్పు it 


170 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


త బైైడీ నీమ ప్టైలమో6తలు చూపవలసి. 
పట్టంబట్టంగా నే వుష్పరిగెక్కేవు 
వట్టి సీకోపాన చెలువము చూపవలసి 
పెటినహారముల గుంపెనల( దీనేవు ॥ కొప్పు ॥ 


తొయ్యలి నీ మేని మృదువు చూపవలసి 
కయ్యపు వేంకటపతి. గొంగిలించేవు 
చయ్యననే నీ సరసము చూపవలసి 


చయ్యాటములనె యిస్సై జంపులనేచేవు ॥ కొప్పు ॥ 248 
ఆహార 
కాల (లి?) కడం దెగె. జెలియగర్వంపు. దాలిములు 
కాలగతి యి(కనెంత గాంగలదొ మీ(ద || పల్లవి || 


బలుపు దురుమరజాతి పగలుచీ(కోట్లాయె 
పొలయు(గన్నీట నిప్పులు గురినెను 
చలితాపమున శశియు సవితుం (తృం *)డు. గవ(బొడచె 
ఇం మదన దై వికం బెటుగా6 గలదొ . 1 కాల॥1 


చెడుగు నిట్టూరుపుల చిచ్చు గాలియు( గూడె 
వెడగు. జెమటల ' జలధి వెల్లి విరినె 
కడు(బులకలనె (*) శిథిలి కన్నచోటనె పొడమె 
సుడిసి చెలిసిగెట్ల' చూర(బో౭గలదో 11 కొల॥ 


భామకుచములమీ(ద( (బతిచందురులు వొడచె 
చీమ దొంతర లతల జిగిరించెను 
వామాకి వేంక పేశ్వరుకౌంగిటను గలనె 
(పేమమి(క నిదియెంత పెద్దగా(గలదో, _ ॥కొల॥ 249 


“1, ఇది నీరే. ౨౧ పా; సారే, సిత(తెమటల, 


WIP 
ఇచ్చకాలు రమణికి నెంత "చేసేక నీ_.. 
ముచ్చిమిసే (తలిన్నియు మూసేటి కొఠకా * 


బెట్టుగం బెద్దతురుము పెపేననుచు నింతి... 
తట్టుపుణు(గునెరుల తలదువ్వేవు 
గటిగ నెవ్వతె( గూడో కౌ6గిట(దెచ్చిన క 
తట్టుపుణు (గుల తావి దాంచేటికొరకా *_ 


గబ్బివై “నీపదకము గ-ప్రేననుచుం జెలి... 
గుబ్బల మించు(జెర(గుకొంగు దీ నేవు 
వుబ్బున నెక్క_డనో వుండి నీవిదె వచ్చిన... 
దెబ్బలవాట్ల తప్పు దీరేటికొర కా 

ఇప్పుడిట్ల నే విడెమిచ్చేననుచు నీవు 
కప్పురము ఘనముగ6 గడునిచ్చేవు 
అప్పుడె (శ్రీ తరువేంకటాదదీశ యీ యింతి 
చొప్పుచప్ప రతింగూడి చొక్కించుకొరకా 


ఆ వూరి 
వద్దు మమ్మింత నెవ్వగల నలయించ నిటు 
పొద్దువొద్దునకు నోపుముమా వోరి 
వీరమున నిన్ను” వలపించుకొన నేమంత_ 
వారమా వట్టిగరువములు గాక 
నేరుపే కలిగినను నీచేంతలకు నింత 
దూరుచును కా(క(6గందుదునూ వోరి_ 


1పలవి॥ 
గా 


॥ ఇచ్చ ॥ 


il ఇచ్చ (1' 


॥ ఇచ్చ ॥ 250 


1 పలవి ॥ 
na) 


i వద్దు tl 


1. 1. ని-రే. ౪౪. . నేంశతే(జే"దే. 2 కొరకే ( (ఇఫ్రేముందు చ చరణములందును) 8. 


పెంరే, ౨౫. కొరక (మ ందెల్లిని క్ర), 4. నింరే, గబ్బివే. 6. ని-రే, ౪౪, నన్ను. 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కన్నులనె వలపు చిలుక6ంగ6 జూడ నేమంత_ 
కున్నారమా సీవృదుటు గాక 
వన్నెలను * నిన్ను నేవలపింతునై న స 
వున్నవిధమిటు చూడనోర్తుమా వోరి 


సీ య. జ నీకు నిను. బాయంగల-__ 


కోనేటిరాయ తక్కు లుమానీ మచ్చికల._ 
నూని నాకౌంగిటనె పృండరా వోరి. 


(శ్రీరాగం 


మామనునేత మాగతవానసి * 
కాముక విద్యాకల చలరే 


భిల్ల వధూకుచ పీడన కుతుకో_ 
త్చుల్లక రాంబుజ భూషణ 
పల్లవ గోపక సరివృత శఠజన- 
వల్లభ రతిపరవశ చలరే 


గోపీజన కుచకుంకుము పంక వి__ 
లేపన మిళిత లలిత దేహ 
తాపకరణ సంతత బహువీనయా " _ 
లాస రూపమేళన చలరే 


పరవనితామణి పరతం(తత్వా._. 
త్సరుష నథాంకిత పతిరసికిష్‌ ' 

కరనకభూరు హో కుంజగృహంతే 
_తీరువేంకటనగాధిప చలరే 


OLLI 2044 LLL LLL LOLOL ELIE LEAL LEELA TYLERLLEREREELEEEP TETRIS TYEE 09640 4460962 LLY 


॥ వదు ॥ 
a) 


1 వదు॥ 25! 
ది 


॥ పలవి॥ 
య 


॥ మాసు ॥ 


1 మామ ॥ 


॥ మామ ॥ 252 


eet 50 4640 (9599409604 05494 


1. వెన్నెలను. 2 . ఊహించిన పాఠ మిది; సాంరే, పెంరే, మామనురేత్వం 


రేకు. (౬ కుద్ద దేశి 


నర పెంచర ప కటకటా బిడ్డలను " 
నేను మీవలెనే కంటి నెయ్యమైన బిగ్లని 


యిట బొరవేసిన సాలు వెన్నలును 
చేయినెటకుందురా చిన్నీబిడలు 

రు : a) 
మీయిండ్డు జతనాలు మీరు సేసికొనక 
పాయక దూరేరెలే ప్రతిలేని బిడ్డని 


ూసీన కా6గుల నేయీ ముంగిటి “సెరుగులూ 
ఆసపడకుందురా అడే బిడ్డలు 
వోసరించి మోసపోక వృండబేక మీరు 
నేనేరింతేసి దూరు చెప్పఠాని బిడ్డని 


"క్కమైన కొసప్పెరలజాన్నులు జిన్నులును 
వ తరుతురా చిన్నిబిడ్డలు 
మిక్కిలి పూజలు 'సేసి 'మెచ్చించ. దగదొ 
యెక్కువైన తిర్తువేంక పేకండై న బిడ్డని 


కౌంథోది 


గుల జంద్యాలు చేసి “పెంచపునమలివురి 
పొగగా( జుట్టిన నావాంపనయ్య ఫీ(డినో 


శృలె పరువులిడి పిన్నటోడితలతోడ 
కొ _త్తబొమ్మచారియై గోచిగప్టైను 
నెత్తు రుదానమునేసి విండిన జడలతోడ' 


బత్తు (డైన న చక్కని నాతల వ్‌: 


1, ని, ర తిష . విడ్డలనేను. . 


[1 వథఖవి॥॥ 
భ్‌ 


; కొన ॥| 


కొన ( 


॥ తాన ॥ 259 


/(సలవి॥। 
గ 


174 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కఠవిద్యబా(పనిచే గజచె నేరుపులెల్ల 
._ గుటుతుబా6పని6 గనె గొడుకు(గాను 
తణితోడ సందెపొద్దు దప్పనీక జలధిలో. 
బజఅప్పగా6 ఐండిన నాబా(సనయ్య వఏీండివో 1 సేగు ॥1 


పచ్చియిజ్లి తోలుచొచ్చి బడలి చొరనిచోటు 
చొచ్చి తెచ్చె వేదాలు చూడరమ్మా 
మచ్చిక వేంకటగిరి మరిగి నాకౌంగిట 
పచ్చనిదోవతి నాబాపనయ్య వీండివే. | పేగు! 254 


సామంతం 


ఏకాలమేది దన కెట్ల సుఖ మైయుండు... 
నాకొాలవళత6 దానటుండవలనే ॥పలవి॥ 


బలువియోగోగ్ని దలంపంగ నెట్టిదొకాని 
చలిగాలి యెండనుచు జాలి. బడవలసె 
- వనలరొజుకోపమెటువంటిదో పడ(తులకు 
తలిరాకు చేందనుచు. దలపోయవలనె | ఏకా ॥ 


భావంబు తలపోంత బలిమెట్టిదోకాని 
నోవి దోంపనిచోట నొచ్చెననవలనె 
ఈ విరహపరితాపమి65నెట్టిదో కాని 
కోవిలల కూ(తలకుం గోపించవలనె 1 ఏకా ॥ 


తిరు వేంక 'పేశుకృప తియ్య మెట్టిదొ కాని 
చిరునవ్వు మోపప్రై6 జెరలాడవలనె 
సురత సౌభాగ్యముల సొంపులెట్టినొ కాని 
మురిపెంపు( గనుచూప్ప ముయ్య(గావలనె ॥ ఏకా ॥ 255 


శృంగార సంకీర్తనలు 
శంకరాభరణం 


అప్పండు వజ్జ్ఞనమా డీనంగన( గూడి 
కుస్పలు( దెప్పలుగా( గుమ్మరించరో 


బంగారుకొ ప్పెరల పన్నీరు నించి 
రంగైన పచ్చకప్పురపు ధూళొ త్తి 
చెంగట. గస్తూరిధూళి చికిలి గావించి 
పొంగారు6దట్టుపుణుంగు పోయరో గిన్నెలను 


పటికంప్పు(6 గాంగుల వరినుళాలెల్లా 
ఘటియించి కుంకుమతో గడు- మేదించి 
అటునిటు గొజ్జంగసీరందంద నించి 
కుటిలకుంజటలులు పె (గుమ్మరిచరో 


బలుపింగాణుల(6 గదఎబయు గంధణును 
కలపము గావించి గంబూరముతో 
వెలయ మజ్జనమాడిీ వేంకటాదివిభు(డు 


చెలగి యింతులు చేరి సేన చల్ల రో 


భూపాళం 


కలిమి నిందరిని దగ్గరుకొరకే-వీండె 
సులభు6దై తిరిగీని చూడరమ్మా 


భంగపెట్లి గొల్ల వారి పాలువెన్నలు 
లు c౧ J 
దొంగిలి.చు కొరకే తోవలనెల్లా 
చెంగలించి చేతులెత్తి చెలంగుచును- ఏండె 
దొంగి దొంగి తిరిగీని తోలరమ్మా 


1పలవి॥ 
(aa) 


i ఆప్ప i 


i అప్ప il 


1 అప్ప ॥ 256 


౫పలవి॥ 
cc 


1 రలిమ ॥ 


(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


గుటుదీర రేపలైకొమ్మలనెల్లా 
లు ౧౧ గం 
రట్లు సేయుకొరకే రచ్చలనెల్ల 
లట ae) 
గట్టిగా జొటెడి మొలగంటలతోడ-ఏండె 


చుట్టపుదాలునివలె( జూడరమ్మా ॥ కలిమి ॥ 


చెప్పరాని తనమాయచేత నిందరిని( 
గప్పెడికొరకే చేంకటవిభు(డు 
కప్పెడి నల్లనియలకలనుదురు.వీ (డె 


గుప్పెడి ముద్దులు యెత్తుకొనరమ్మా ॥ కలిమి ॥ 257 


ఆహిరి. 
వలతునందువు నాకు వడినెప్పుడును నే(-] 
డెలమి నొకచో భావి మెట్లుండె నీకు 


1 పలపవి ॥ 
భా 


బరువైన మదనతాపందబునకు వెరవకీటు 
పుర వేదనలను * నేంటొరలంగాను 
సరసమున సీవచట సతులకొంగిటనుండి 


యిరవుకొనన పుడు * మన నెట్టుండె సీక్షు 1 వలతు ॥ 


వదలిన తురుముతోడ వాడువదనముతోడ 
వొదిగినేనిటు చింతనుండగాను 
సదమదముగా(గ నొకసతిని గౌంగిటి రతులంీ 


గదియంగ (6 జి త్త మేగతి నుండె నీకు 1 వలతు ॥ 


1. ని, రే, ౭9, నెపుడును-యెల. 2, చో(బాదమెట్టు. 8. దననలను, 4, కొని 


శృంగార సంకీ ర్హనలు 177 

జమలి మొలనూళ్ళతో జవ్వాది మేనితో! 
నమరి యీరీతి' నేనలరంగాను 5 

_ కతొమరొంద. గూడితివి కోనేటిరాయ నీ... 


తమక మెందా.(క' నెంతటినుండి నీకు. ॥ వలతు ॥ 258 


-వ రేక... ముఖారి 
చెప్పరాదీయింతి సిరులు _ దీని. 
వొప్పులిన్ని య( జూడ వొరప్పలోకాని ॥ పల్లవి ॥ 
ముదితజఘనముమీంది మొలనూలిగంటలవి 
' కదలు రవమెట్లుండె గంటిరే చెలులు. 
మదనుండుండెడి హేమమంది రము దిరీగిరా 
గదిసి _యోనెడి పారిఘంటటో కానీ | చెప్ప Il 
కొ మ్మపయ్యెదలోని కుచమూలరుచి వెలికి. 
జీమ్ముటది యెట్లుండె6 జెప్పరే చెలులు' 
యిమ్మైన మరుధనములెల్ల రాసులు వోసి 


కమ్ముకొని చెంగావి గప్పిరో కొని i చెప్ప 11 


లత కంఠము నందు నీలమణిహారములు 
అలరు పెట్టుండు కొవియాడరే చెలులు 
అలితాంగి ప్రాజవల్లభుండు 'వేంకటవిభుండు. 
నెలకొన్న కొంగిటనె నిలిచెనో కాని, (+ చెప్ప nu 259 
_అపొరి. 
"ననీండు పుంటినోవి మరంది వీంజే 


నూనముపై. జేయి చాణీ మందవారిమరంది 
పూతతో, 2 సారే, మిందాంక.' 





1 పలవి॥ 
ళా 
8. విందే, ౧౧౪. సెట్టుండె(గొని, 


178 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


మంచమెక్కి. వావిచూచీ మరది వీండే 
మంచినీటి చెలమల' మరది. 
మంచు గుంచాన( గొలిచి మరంది వీండే 
పించెపు శిరసు పాగ పిన్ననా(టి మరంది ॥మాన॥ 


మంద మిరియాలు చల్తే మరది వీండే 
మందు నూరీ మాటలనే మరంది 
మందుమాయ నేతల మరది వీండే 
కుందణప్పు వన్నెదట్టికొంగు జారే మరంది ॥ మాన ॥ 


మక్క_శించే వలపుల మరది వీండే 
మక్కువ నాకౌ(గిట మరంది 
మక్కువల6 గరంగించే మరఈది వీండే 
వ వేంకటాద్రిమీ.ది చిన్ననా(టి మరంది. ॥ ss 1 260 


_ సామంతం 
చెలువపు నేంతల శిన్నెకా" పెద 
వలపువేదనల వాడీనయ్యో ॥ పల్లవి ॥ 


మొగమునకెగరెడి మొనవా(డి గుబ్బల... 

చిగురు(బెదవులా౭డి శిన్నెకా 

నిగనిగ మెరిచేటి సీలిమేవివాని... 

సొగను చూచి వాని సొలశీనయ్యో  ॥చెలు! 
మొగ్గల మొలకల ముఠిపెపు గన్నుల... 

శిగ్గుల చిరునవ్వు శిన్నెకా 


ఉగ్గున రేపల్లి వునురు గొనేటివాని 
దగ్గరి తమకాన( దడవీనయో చెలం ॥ 


4 తవా “మీ _ my త యం న నర a గ్‌ వా తాన్‌ ళ్‌ 2 భు ఆన్ని హం. 


చంకల బంగారు చల్లిన మెలుంగుల 
చింకబెదరులా6డి శిన్నెకా 
వేంకటపతి గూడి వేడుక తోడుత. 
సుంకుల సోగల సొలశీనయ్యో, 


శ్రీరాగం 
మరుని నగరిదండ మాయిల్లి అి(గవా 
విరుల తావులు వెల్ల విరినేటి చోటు 


మజంగు మూంక చింతల మాయిల్లెజి(గవా 
గులుతె న బంగారుకొండలి సంది 
మజపు( దెలివి యిక్క మాయిల్తి అంగవా 
'వెజవక మదను6డు వేంటాడేచోటు 


నుదనుని* శేదసంత మాయిల్లె జ(గవా 
చెదరియు * జెదరని చిమ్మలీ జీంకటి 
మదిలోన సీవుండేటి మాయిల్లెజంగవా 
కొదలేక మమతలు కొలువృందేచోటు 


మరులుమ్మెతల'” తోంట మాయిల్లెబింగవౌ 
తిరువేంకటగిరిదేవు(డ సీవృ 
మరుముదల వాకిలీ మాయిల్లెఅంగవా 
నిరతము నీ సిరులు నించేటిచోటు. 


ఆహీొరి 
ఏందా(కొ జొగిదీ యేలే _ తన__ 
అందములచటనే అయ్యి(గాక 


1 చెలు!॥ ౨6] 


1 పలవి॥। 
aa) 


1 మరు | 


॥ మరు ॥ - 


॥ మరు ॥ 262 


1పల వి॥ 
య 


1. వి-రే, ౧౦౫. చింతల్లంమా. 2, కొండల్ల, క. మదనున్ని. 4. చెదరియ్యు. 


ర్‌, నిరే. ౧౧౫, చిమ్ము6. 6. ౧౦౫. మదనుడు. 7. తల్ల, 
౧౦ జారిది. 10, సారే. అచ్చటనే, 


8. వాకిలి, 0. నిం 
లి 


188. శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


నమృగమదమీతండు మె త్రీనిదె మై' 
_ధగధగమనంగా. దనశేలే 
మగువకుచముల చెముటి నంటిన యా-* 
పొగరుంబరిమళమె పూసీ( గాక 1 ఎందా ॥ 


బెడిదప్ప( దురుమిదె పెట్టీనీతండు 
తడవుగ నలరులు తనకేలే 
పడంతి శిరసునను పైపై జెరిగిన... * 
జదీవాన విరులు జారీ(గాక ॥ వందా ॥ 


'చిమ్ముచు వీడెము నేసీనీతండు 
తమ్ములముమియ(డు తనకేలే 
కొమ్మ వీడెమి(క* కోనేటప్ప(డు 
తమ్మి వదనమున దా(చీ6 గాక. ॥ ఎందా॥ 263 


(క్రీరాగం 


విగ గాంగలించుకో వే పిరితీయక 
“విగ్గుల యాతనిమేను నేండే నొచ్చీనా 11 పల్లవి tt 


మందరమె త్తినవా(డు మల్లుల మొ త్తినవాండు 
ఆందపు నీ గుబ్బల వే(గానళి లే(డా 
గొందినున్న కుచములు కొనవాం డ్లైతేను 
చెందిన యాతని మేను, చిల్లులయ్యోనా i బిగి [1 


భూమెల్ల మో(చినవా(డు పొడవు దాంచినవా6ండు 
భామీ నీ మొలనూలు భారమనీనా 
 చోమక యాతనితోడి వుపరిసురతానకు 
యేమని వేండుకొనిన యేల లోంగేవే | బిగ॥ 


_వింరే. ౧౦. త్తీనూరశె. 2. చెమ్మటల. 8. ని-రే, ౬.౩. నంటినయ్యా. 4, ౧౦ 
mH క్‌ విశియమిడె గడ nd = nn mM CA 7 nd వా nme 


శృంగార సంకీర్తనలు 


చేంకటనగమువా6డు వెన్నెలమొగమువా(డు 
కింకల నీ చేతలకు గిందుపడీనా' 
పంకజవదన నీకు. బాయలేక చెనకిన 
కుంకునుగుబ్బల చెనకులకోప(డా. 


76వ రేకు. దేశాక్షి 
అవ్వలిమాటలే హితవవు(గాక 
రవ్వలై సీకింక నిందు రా6దీరునా 


మందలించి మధురలో మగువల మాటలే 
విందుగాక చెవులకు విందులుగాను 
మందల మగువల మా మాటలు చెప్పులకు గో... 
విందుండా మాసుద్దులి(క వినందీరునా 


వాసనగా( బువ్వులింటివారితోడి పొందులే 
నేసి నీవు మమ్ము నీవు చెనకే వింక 
దోసాలు గావుగద మాతోడి పొందులివి (శ్రీని__ 
వాసు(డా మాచే(తలను వడదీరునా 

మాయలు మందులునేనే మానినుల పొందులే 
రేయు(బగలును నీకు రేసులుగాక 


_ పాయక కూడితి నన్ను బాపురే వేంకటగిరి... 
రాయ(డా మాకొంగిటి రట్టుకోపుదా. 


శంకరాభరణం 


ఇంతి భువన మోహినియెన ఫలము 
. కాంతుని దలంచి పగల జిక్కె_నిపుడు 


902006020 940 శ9ి జి ళిని శిగ ౨ బి పలల 9 9 (ధరా కద తి 0 శ ల బిల ఫి నస 42౨2 లిశిడ 0 0 00 040 0 4 ఉలి పరచింది 42 వ లి కిషన చ సబశి ఛిధయాడిలీ 5 04కి అని 4640 0609 ఇది ఇడి ఉల్బప్రశిటార మమురాాయిోణాటకాముంిన 9 4.౨ వధ ఛి వె దిశి లీ 9 క ఏ 29 నినన ఫామిలీ వాలిన భి థెధాశ్నా 


181 


D7» 264 
గీ 


1; అవ్య 1! 


1 అవ్వ! 


11 అవ్య 1 265. 


1; పల్లవి || 


_ 1. అంకెల నినుంగూడుట ఆరుదా నేండు (సా, రే.లో ఈ పాఠమే కొయబోలు మొదలు 


వ్రానీ గీచివేని పై పాఠము చెక్కినట్లున్నది). 


182 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


మెలు(తకన్నులు గండుమీలై న ఫలము 
తొల(కురెప్పల నీరు దొరకె నే(డు' 
లలనమై నవపుష్పలత మైన ఫలము 
వలపు చెమట నీట వడిం దోంగ నిపుడు. 1! ఇంతి | 


మెబజు(గారు నెరులు తుమ్మిదలైన ఫలము 

నెణీ( దమ్మి మోముపై నెలకొన్నవి 

పజచు జక్క_వలు గుబ్బలై న ఫలము 

తొజలి తాపపురవితో। గూడె నిప్పుడు (1 ఇంతి || 
పలు (బలు 2) వన్నిమోవి బింబమైన ఫలము 

చిలుక చోట్లచేత( జెలువొందెను 

కలికి వేంకటపతి గలసిన ఫలము 


సొలసినాడనె* నిత్యసుఖమబ్బె నిపుడు. 11 ఇంతి 1 266 
ఆహిరి 
ముచ్చటకెవ్వరు లేరు మోహమిది బలుదూరు 
యెచ్చట నెన్వరులేరు యే(టికే నాపేరు 11 పల్లవి ।। 


మంచము పై నుండరాదు మలంగుపై( బొద్దువోదు 
నించిన వుయ్యాలలోనా నిద్దుర రాదు 
అంచెల గన్నుల సీరు ఆ(పరాదాకనింబాసి 
యించుకంత నీలువలే నెట్లు ధరియింతునే _ ॥ముచ్చ॥, 
పవ్వళించేటిల్లు చూచి ప్రాణము నిలుపరాదు 
' దివ్వెచూచి తాలిమైన(" దిస్పంగరాదు 
దువ్వటపుంబయ్యద పై 6 దోంగిన తట్టు పృుణు(గు 
'పువ్వుటమ్ము బాసటమై పొక్కెనేమి సేళునే* ॥ముచ్చ॥ 


. 1. నిరే, 8౫4, రా౫, దొల(కెనిందు. 2, సొలనీయాడనె, 9, ఇదిని.ల. ౧౦౨, లో, 
సారే, తాలిమె దిన, క, ని, రే, సేతుమే. 


శృంగార సంకీర్తనలు 183 


*చింతతో ధరించరాదు చెల్ల (బో మేనై నం బోదు 
ఇంతట. జెలులకైన యెలుక లేదు 
ఇంతలో నె వేంకపేళుండింతి మరు(గుననుండి 
యెంత సేసె. గలికి వీండేమని చెప్పుదునే. ॥ ముచ్చ ॥ 287 


మీ(చబోళి 


*శిన్నెక తేవే శెలువుని తా 
వెన్నలు సవిగొను వెన్నుని తా ॥ పలవి॥ 


మూటల్‌ మాటల్‌ మూరల్‌ బారల్‌ 
బాటల్‌ సదివే బాపలు తా 
'వేటల్‌ వీపుల్‌ వేలుపు గుడుపుల్‌ 
తేటలు మరగిన దేవుని తా ॥ శిన్నెక ॥ 


వాకుల్‌ చీకుల్‌ వాదుల్‌ పోదుల్‌ 
సోకప్ప తొల్లి టి సుద్దుల్‌ థా 
ఫోకులు లోకుల్‌ పొగడగ మనిపెడి 
కేకిగరుల తల కిష్ణుని తా ॥ శిన్నెక ॥ 


బగ్గుల్‌ నగ్గుల్‌ బావుల్‌ సారె (ర?)గా 
దగ్గర సెరపగు తపసుల తా 
సిగుల్‌ వాపెడి (శ్రీ వేంకటపతి... 
fy శ 
నగ్గపు సొమ్ములయాతని తా 1 శిన్నెక ॥ 268 


ముఖారి 


బావమెర(గని పడుచా వోసపి 


184 ఢీ) తాళ్ళపాక అన్న మాచార్యుల 


మొరంగు మరంగు వింత కరంగుదేనెల- 
పరచుమాటల పడుచా 
చురుకు మెరుపు వాలు(జూపుల కన్నుల 
C. బొడిచి గిలిగించేవే పడుచా ॥ భావ ॥ 


కెలపు మలపు( జయి(డి గిలుకుల మైల... 
బలుపుమో(తల పడుచా 
అలపు సొలపు ముద్దులొలుకు నవ్వుల 
జలుకువలపు మీ6ద. జల్లే వే వడుచదొ ॥ భావ !! 


వెదకి వెదకి తిరువేంక పేశ్వరు( 
బదరి కూడిన పడుచా 
కదలు గుబ్బల కలికిచేంతల 
వుదుటు నడపులనె వొరగేవే పడుచా. ॥ భావ ॥। 209 


శంకరాభరణం 


దిమ్మరివలె నిటుల6 దిరుగకువే 
చిమ్ముల వలపు సీపె( జిలికించీ( గృషు(ండు 1 పలవి॥ 
౧. ణి ఉం 


మెల్లనే వుద్దాలు మెట్టి మీరిన తురుము వెట్టి 
౧౫ యట లట లు 
తెల్లని ముత్యాలు గట్లి తిరుగకువే 
భం ల 
చల్లల మ్మేనంటా నీవు చక్కని గొల్లెతవు 
వల్లె వేసీ, జూప్పలనే వన్నెకా(డు కృష్ణు (డు ॥ దిమ్మ ॥ 


మశ్లైలనే గిలుకొట్టి మణుల సెండెమువెట్టి 
దిట్టనడపుల వీధి. దిరుగకు వే 
జట్టిగొనుచూపుల జంకెన గొల్లె తవు 
పె బ్రెడు( జిక్కుల నిన్ను విత్తరీండు కృష్ణుండు | దిమ్మ || 


శృంగార సంకీర్తనలు 185 


_ చెక్కులదా€కా6 గస్తూరి చెలగి నొసల ట్య! 
దిక్కులు చూచుచునంత తిరుగకువే 
గక్కు.న (శ్రీ వేంకటాద్రి] ఘనుడు కొంగిటను 
చొక్కుల( బెష్టిడి నిన్ను చూరకొండు కృష్ణుండు. ॥ దిమ్మ 270 


77-వ రేకు. వరాళి 
మోప్పుల చిగురుల చిమ్ముల వేదము 
ఆవుల మందలలోని ఆవేదము ॥పలవి: 
( na) 


మంచముచై ( జదివేది మరవకుమీ 
" కొంచెపు లేంబలుకుల కొనవేదము 
పించెపు శిరసుతోడ. విన్ననాండే చదివిన 
తుంచి తుంచిన మాటల! తొలువేదము ॥ మోవు ॥ 


చల్లలమ్మే గొలెతల చక్కనిజంకెనలకు 
గా య | 
గొలపళెలోన దొరకొన్న వేదము 
౧౧ 22. 
తల్లి విడలనక యందరినొక్క_ వావిగా 
౧a 
పిల్ల (గోవి నేరిపిన "పెను వేదము ॥ మోవు ॥ 
పంకజభవాదుల బడిఐడి( జదివించే 
లంకెలు చెల6గిన* మేలపువేదము. 


 వేంకటనగముమీ(ద వెలయ నిందిర(గూడి 
కొంకక చదివిన చొక్కుల వేదము. ॥ మోవు ॥ 271 


_ వరాళి 
నిండిన చేడుక'లెల్ల సీకె గాక 
. అండనె తకు చల్ల! నమరెగా నాకు 11 పల్లవి 1 


1, ని-రే. ణొం, క 2, నీ-రే.౬8. మా:టతొలు, ఏ, చెల. 
గించే, 4* కా-వె, ౧౧ళా నిండైన, 6, సారే. చల్లే, ' 


186 శీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


మగువకన్నుల మొక్కు. మెల పాదపుం దొక్కు 
నిగుడు వాతెరనొక్కు నీకె కాక 
అగడునెరుల చిక్కు ఆరచేత్సిపె చెక్కు 
వగల గుక్కును* మిక్కు వన్నెగా నాకు 


తొయ్యలి. గూడినరట్టు తుదచెమటల్లమెట్టు 
నెయ్యపుమాటల గుట్టు నీకె కాక 
పయ్యద జారినకట్టు భారంపు నొసలిపట్టు 
కయ్యపుటలుక తిట్టు గలిగెంగా నాకు”, 


మొగలిపువ్వులకావి ముంచినకన్నులకాఫప్‌ 
నిగనిగ నగుమోవి సీ3 కాక 
సగము జౌరిన నీవి చనవుల నీదేవి _ 
నగుట వేంకమేశ నేండబ్చెంగా నాకు* 


(శ్రీరాగ 0 


ఆలవట్టములు * వ ప్టేరవ ఛరించ గదోగ "పెద... 
పాలిండ్ల బరవున భామీ బడలితివి 


మజ్జనమవధరింతు దుగువ విచ్చేయనో 
"గొజ్జంగ క స్తూరినీ ట( గుంకుమసీట 
గజ్జల గరుడునిపై కలికి విభునింగూడి 
ముజ్జగముల( దిరిగి మొగినలసీతీవి 


.బోనము వెట్టినారిదె” పొల(తి విచ్చేయవో 
ఐనకూరలెల్ల ( జల్ల నొరీనిదే 
కేనెలూరెడి ' కెమ్మోవిత్రీపులు సీ విభునకు( 
గానుకగా నిచ్చియిచ్చి కడునలసితివి 


॥ నిండిన ॥ 


॥ నిండీన॥ 


i నిండిన 1 272 


1 ఆల ॥। 


11 ఆల ।। 


గ జక్కరు మక్క. 2 సే Mw సీకు, 8, నీకు ; నీరే లా ణి న్‌ 


నాకునూ, క. ని-రే. ౯, వట్టము, ర. రించంగ పెద్ద, 8. 
7, వడ్డినదిదె. 


బరవున బడలితివి, 


శృంగార సంకీర్తనలు 


చప్పరమంచముపైకి సరుగ విచ్చేయవో 
అప్ప(6డు వేంకటరాయ(డలరీ వాండే 
కొప్పెరగుబ్బలమీ(ది కొనగోరిరచనల 
కప్పురము మె త్తిమె త్తి కడునలసితివి. 


హిందోశవసంతం 


జగడపు( జనవుల జాజర 
సగినల మంచపు జాజర 


మొల్లలు దురుముల ముడిచిన బరువున 
మొల్లపు సరసపు మురిపెమున 
జల్ల న బుప్పొడి జార(గ( బతిపై 
చల్లేరతివలు జాజర 

భారప్పు(గుచముల పైపై! గడు సిం-- 
గారము నెరపేటి గందవొడి 
చేరువ పతిపె చింద6(గ6 బిడ(తులు 
సారెకు( జళ్లేరు జొజర 


బింకప్పం గూటిమ సపెనంగేటి చెమటల... 
పంకపు(6 బూ6తల పరిమళము 
వేంకటపతి పై వెల(దులు నించేరు' 


సంకుమదంబుల జొజర, 


ముఖొరి 


* పొద్దువోకలివి నీకు భువిలో నెన్నంగ నీ_ 
సుద్దులు చెప్పెదమన్న చూడ(జూడ? గొత్తలు 


187 


ive) 273 


గపలవి॥ 
గా 


1 జగ ॥ 


1 జగ | 


॥ జగ ॥ 274 


; పలవి ॥ 
న. 


1. ని-రే, ౯ వెలందులప్పళించేరు. * ఇందు దశావతార సమన్వయము గలదు, 


188 శ్రీ) తాళ్ళపాక అన్నమాచార్యుల 


మోంతనీటిలోని యీ(త మూంపున బుట్టిన * మేంత 
మూతిమీ6ది క త్తికోంత మొనగోరివాలత ' 
' బాయశిలేని దారవో(త పాపముచూడనిచేంత 
నాశిమీ౭ది తలపోత నాంగేటిగింత it పొద్దు [ 


వలపు చల్లి నలాగు వాజినెక్కి_నబాగు 
వలసి నొల్ల ములై న వలవనిజాగు 
తెలిసికిమి దెనేండు తిరు వేంక పేశ్వర 
తల 


అ(పు ప్రాణులమీ6ద దగులు పేలాగు*, [1 పొద్దు 1275 
(శ్రీరాగం 
'నేనెందు వోయె తా (యే. దా?) నెందు వోయీ 
రాసీలే రానీలే రాసీలే EE |] పల్లవి ॥ 


మీనైన నాంలటి తన మిడు కెల్ల దిగవలె 
కాసీలే కానీలే కాసీలే* ॥నేనెం॥ 


తలచూపేనా(టి తలల పెల్లి దిగవలె 
 తల(చనీ శలంచని తలంచనీనే ॥ నేనెం॥ 


కిరియైన నా6టి ఓటు కెల్ల దిగవలె _... 
తిరుగనీ తిరుగసీ తిరుగనీవే ॥ నేనెం ॥ 


హరియైన నా6టి అద కెల్ల దిగవలె 
జగగనీ జరగసీ జరగనీచే ॥ నేనెం ॥ 


వడు గై న నాంటి వన విడువ6గ వలె 
తడవకు తడవను రడవకు వే ॥ నేనెం ॥ 


కలుషించే నా(టి కడమెల్ల దిగవలె 
Bens త్‌. ఆలుగనీవే ॥ నేనెం ॥ 


ఎ. లాం 


' J; విడకే, | రారా, అ. బెట్టిన; న తా_చెం. ౧౫౫. మోతు. 2 "2, ని-రే, (వాత, 


nn తవ అన్‌ యి నలో త: జో ఇ nm _ ఈఈ | ఊఉ వనీ 


శృంగార సంకీర్తనలు [89 


సతి. బాగెనాయణటి చలమెల దిగవలె 
గా 
తతిగాసీ తతిగాస ఆరిగాసీవే Ted 


ముసలై న నాటి ముసు 'పెల్ల 1 గిగవతె 


విసుగసీ వీసుడ్లన విసుగసీ'వే ॥ నేనెం ॥ 
జ మానై న నాంటి మదమెల్ల దిగవలేె 
ఫోనీశే లోప పోనీచే ॥ నేనెం॥ 
కలిర్రె న నాటి గజ రెల్ల దిగవలె 
కైలంగనీ చఇెల6గనీ . చెలంగనీవే | 1 నేనెం ॥ 
వేడుకతో నా(టీ * వేంకట;తి నన్ను. 
గూడనీ కూడనీ కూడసివే ॥ నేనం॥ 276 
18_వ రేకు. భూపాళం 
ఎందరు వలె నీకింకొను . యీ _ 
యిందరు చాలర యింకాను [| పల్ల వ i 


మోహపు సతితో ముచ్చట గలసిన_ 

దేహము మనసునిదియ కాదా 

సాహసమున నది చాలక మదిలో 

యీహాల( దిరిగే వింకాను 1 ఎంద |! 
కసరుల మురిపెపు గయ్యాళిసతులతో '( గయ్యాళులతో ? ) 

ఆసురుసురుబతో నలసితివి 

కొసరుచు నాతో గూటమి నేసే 

ఎసరె త్తకుమీ యుంకొను 5 ఎంద ॥ 
కాంకల నటనల6 గరగింపుచు నను 

దేంకువం గూడితి దిమ్మరివై 

వేపు వలవుల వేంకపేళ సీ_ 

యే(కట దీరదు యింకాను /; ఎంద్‌ ॥ 271 


1. ని-దే. రాతి, ముశి సెత్లి 2. వేడుక నా(టి, . మానువంటివాఃడుబుద్దు(డా లేక్ష 





100 శ్రీ) తాళ్ళపాక అన్నమాచార్యుల 


ఆహిరి 


ఇమే నామది గోపమెచ్చరించేవు 


వటి వలపే నాసె 'వారించ పలెనొో | పలవి ॥ 
లె య్‌ వో 


మోహపు సంకుటుంగరముల వెలిగోర నా 
దేహముపై నును రేక దియ్య(జూచేవు 
సాహసివిరా వోరి వెచ్చపు నీవలపులోని_ 
దాహమెల్లా నాతోనే యింతట( జూపవలెనా. || ఇమే | 


తళుకుబంగారంచుల దట్టి చీరకొంగు * _ 

లలర నీమేను నాపై నప్పళించేవు, 

వలదు వోరి వెచ్చపువలప్ప న దెల్లాను 

పలుమారునిట్ల నాపై( బూయవల (లె?) నా || ఇమే i 
సన్నపుమణుల కుప్పెసవరము * కొప్పు నా 

కన్నులు దాంకంగ నాపై(6 గడు వీ(గేవు 


కన్నుల కలికి వేంకటరాయ నీకౌంగిటి 
వన్నెలెల్ల నాపె నిటువలె. జేయవలెనా ॥ ఇమే ॥ 278 
౧ చా న్‌ 


(శ్రీరాగం స్ట 


ఉండ వర్దా యిటువంటి చొడికాలను * చను __ 
గొండలపై నుగయించెక గొండుక చందురుడు [1 పల్లవి ॥ 


మింటిమీ(ది చందురుండు మేదినిపై కలువల. 
నంటు నేనెనట యేటి నాటకములే 
కంటిచూపు * కలువల కలకకోరిచె. బై (డి-- 
వంటిమేని జవరాలి వదన చందురు(డు ॥ ఉండ ॥ 


న. 


1. వి-రే. ౪ం. కొంగువెలి అలక, 2, పె-రే, ౨౫. సరము, 8. ని-రే. ౨౪, 
౨౭, ముఖారి, శ, వొద్దికలను, 'కీ, నీ-రే కంటిదోయి. | 


% 


జ్‌ 1, పి_రే, ౨౫. నీపయి(గో. 2, పె-రే. వంచీ. 


“ల ఇన పల్టీ అల్‌ WO ty అలలో Whe అఆ ఆ అం టల అ అల Wel జ UW 


జలజములకు నేటి శాంతములే 
మెలుంత మోమై నేడు మె తనికరళలము__ 
జలజొన( బవళించె( జక్క_ని చందురుడు 


చింకచందురు,డు కందు(జీ65టి మైచీంక పే 
యింక (జేసి పొారందోలీనేంటిపొందులే 
వెంక పేశుని కౌంగిట వెలందిమోమై నేండు 
వంక నెరిచీ(కటి వల(చె జందురు(డు 


దేవగాంధారి 


ఎంతటీవా(డపు నిన్ను నమందును యిక 
సంత మైతిపింతితోడ చాలదా నీకు 


మాణికపుటుంగరాల మగువ దా వాయించేటి.... 
వీణలోనే చల్లీ. దనవిర హమెల్లను 
ఏణనయన నింతేసి యెలయించినట్టి స 
జాణతనమె యింత చాలదా నీకు 


గిలుకు(గంకణముల కీరవాణి కిన్నెరలో 
కులికీనిదె పె * కోపమెల్లాను 
సొలపుంజూప్పలని "పే సుదతినింలేసి నీ 
చలము సొదించితివి చాలదా నీకు 

కుంకుమగుబ్బలతోడి కోమలిచెక్కు చెమట నా 
వంకనే వచ్చీ "నీపై వలపెళ్లను 
'వేంకటగిరిర మణ వేడుక నీలలితాంగి 
సంకెదేరం గూడితివి చాలదా నీకు. 


* 


1 ఉండ ॥ 


॥ఉండ ॥ 279 


11 పల్లవి | 


11 ఎంత ॥ 


n ఎంత ॥ 


॥ ఎంత ॥ 280 


TE తానా ల Hgts A tT IRR A, 


[0౨ @) తాళ్ళపాక అన్న మాచార్యుల. 
శ్రీరాగం 


ఫువ్వుగట్టినట్టి మేనం బుక్కిలించీ. చెమట నీ... 
జవ్వనపు మదమె. పో చలపట్టని 


మొలకనవ్వు చిగురుమోవి మోపనీక ' నీ 
పలుకు(గోవిలలె పో పగచాటీని . 
తిలకపుమోమునకు( దేంట్ల రానీక నీ... 
యలకల చెదర పో యదలించీని 


చనవున సీముఖచందురుని వంక * సీ... 
చనుజక్క-_ వలె స్థ చాడిచెప్పీని 
“మనసు చీంకట్ల నీమదనతాపపు( జింత 
కను(గవఠతె* పో గాదెటోసీని 

దట్టపుదమక పు మైదావానలానకు 
నిట్టూపురులె ఖో నీడవెట్టని 
గుట్టుతోనుండిన కూరిమిపంప్పలే పో సీ... 
పట్టపు వెంకటపతి. బట్టి తెచ్చీని. 


భూపాళం 
ఇన్నిచేంతలును జేనెనిందుకొరకే _ వీండు 
కన్నులనె పొద్దుపుచ్చీ. గదవె నీకొరకే 
మీనమాయం జెమటల మేను ముంచుకొరశే 


తానే క మఠమునాయ దా(గుకొరరే 
ఆనుకొని కిటియాయ నదలించుకొర కే 


మానడు కంబముచాటు మారుషూముకొరశే 


లా గాజా. ల భాద. 


౧ పలవి॥ 
౧౧ 


॥ పువ్వు ॥ 


11 పువ్వు || 


Il పువ్వు 1 281 


1 పలవి ॥ 
ర్‌ 


టు టంట on : 
We tsa + 
న్‌ గ 


1, ఇది పె-రే, ౨౫, పా; సారే, ని-శే, ౫8. మో(పని(ంక., ఈ. సితే ఫం: 


. నిరే, గలువలె, 


శృంగార సంకీర్తనలు 


కాబుచాంచె నేలమీద గమనించుకొరకే 
డాలింబెద్రై చేంతలనే చంపుకొర కే 
యేలికాయ విరహులనేంపెడికొర కే 
శైెలమె తె సీకుచములె త్తే * కొరకే 

కలవెల్ల నిరసించె. గదవె సీక్రొరకే 
కలికియాయెను నీసంగతికొర కే 
వలపుల వేంకటేశ్వరుడు లోకమున 
చెలువముతో మెరనెను నీకొరకే 


70వ రేకు. 'కేదారగొాళ 


రమ్మనవే వాని రమ్మనవే - తహ 
తమ్మికను(గొనల తళుకులవాని 


'మెలుపున నేశు మేడమీద యో... 
చిలుక బేరుకొని పిలువ(గను 
ఆలప్పన వీథిం దానరుగుచును ౪౫౫ 
వీలిచిఛినంటా( బలికినవాసి 


కేరడమైన కిన్నరలో (యో 
నారణీ ముట్టుచు సబుగడను 
పపవల తాంజెలంగుచును యిటు 
'ఫేర్రుకొనుచు నను బిలిచినవాసి 


గం మై నేం బానుపున యీ. 
గిరికుచముల నొడ్డగిల(గాను 
తిరు వేంకటఘనగిరిపతి నను. - = = 
సిరులుగ ననునిటు చెనకినవి-:. 


సనన ac న Es 
1, నింరే, లాం, లెత్తుకొర శే. ల్‌ నందే. జాం, 


యనుచును, 
13 


11 ఇన్ని || 


॥ ఇన్ని ॥ 282 


॥ పథివి ॥ 
Cag) 


[| రమ్మ 11 


॥రమ్మ॥ 


11 రమ్మ uci 


నలరంయంగను, గర్హి + 


191 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
ముకారి . ఆటతొళం 


చేయరాని చేత లెల్ల జేసితివి యింత 
పాయరాని సతిమీద భయము నీకెట్టిదో il పల్ల వి॥ 


ము శ్రేల " సెండెమిది ముదితది ఆ "-_ 
గు త్తపు( బాదమునకు( గొలందై నది 
బిత్తరపు ముంజేశనే పెట్టితిఏి యీ-- 
మత్తగజగమనషపై మన్నన నీకెట్టిదో ॥ చేయ ॥ 


కుందనంపు మ'టైలివి కోమలివి మో(త- ' 
లందెలతో జగడించనందమైనవి 
యిందు నీకు నుంగరాలై యేచినవి యీ * __ 
'యిందుముభి మీ(దిమోహామెంత * నీకు నెట్టిదో. । చేయ ॥ 


గట్టివలి సెపు చం[దకావి యిది యింతి 
కటి విడీచిన నేంటికమ్మ(దావిది 
కటి కాసించితివి వేంకటరాయా యీ. 
బెళ్చున చెలిమీ(దిపేమము నీకెట్టిదో ॥ చేయ ॥ 284 


టు 


టి 
యట్‌ 
టి 
ట 


ముఖారి 


నెల్లునంటా నేమైన చేయవచ్చేవు నే_ 
నొల్లనిన్ను సక్కసాయ * నుండేవో వుండవో Freer 


మేసవారి పిన్నదాని మేకు సేసి యింటిలోన( 
దోసుకొంటివెజంగవా' దుండగీండ 
ఆసల. 'బెశ్హువు నన్ను నట్టి నే యింతేసి. 
చవేసాల(టబోక కొంగు వీడేవో * వీడవో i నెల [1 


న ద స. మద. 


1, ని=లే. టా; ముత్యాల. 2. ఆ. అ. ఆ. ఆ, 8. యీ=యా. 4 మిశనీ. 5. విందే. 


శృంగార సంకీర్తనలు 


పాయపు వలప్పలనే * పైడివంటి గొల్లెతల 
సాయసంపి తొల(గవా సటకాండ 
మాయల. బెట్టుచు సీవ్ప మంచునీరు కుంచాల. 
బోయచు నన్నేంపక పోయీవో పోవో 


గౌాంటమెన గుబ్బల చక్కనిదాని నమ్మనంటా 
సా 
ఆ(టదాని బాశగొనేవడవిలో నే 
నాంటకపు వేంక పేశ నన్ను గూడితిని యిిమై 
మా(టనెందూనాడక మానేవో మానవో 


ఆహారి 


ఇన్నియు( జేసితివి(కనేలా. నీ_ 
చిన్ని నగవు మూసెర సీచేంత 


మణవకరా నీమాటలు ని... 
_న్నెలు(గుదు నిన్నియు ని(కసనేలా 
మొజింగకులా సీమోహాము నా. 
చెణంగు మాసెనిదె చెల్లె నీచేత. 


చిందకురా నీ ఇలువములు ఇప్ప _ 
డిందరునున్నారి(క నేలా 
'కందకురా నీ కాంకలను యిటు 
కిందుపడితినిదె గెలిచె నీచేంత 


నొంపకురా నే నొగుల(గా నీ. 
యింప్కలు నెరపేవి(కనేలా 
జంపుల వేంకటకై లపతీ నా. 
కెంపుమోవి (కి) దక్కెర నీచేత. 
1. వల్లపులన్నే. ' 


196 


|| నెలం॥ 
2g) 


॥ నెలు॥ 285 
దా a 


1 పల.వి ॥ 
తన. 


(1 ఇన్ని i 


1 ఇన్నీ i 


i ఇన్ని it 286 


196 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
బొళి-ఏక తాళి 


ఎవ్వరు గలరమ్మ యి(క నాకు 
నెవ్వగలలో+ జి తము నెలకొన్న దిపుడు. 1 పలవి ॥ 
అయిన శ య? 


మనసుకోరిక దీని మానిపెదనంటినా. 
వొనగూడి మనసు నావొద్దలేదు 
సెనంగి తమకము వా" పెదనంటినా మేన 
అనయము వెరవు దానై * యున్నదిపుడు ॥ ఎవ్వరు ॥ 


చింత తాలిముల ముంచెదనంటినా మేన 
సంతాపములు నేయ జలపాపైను 
అంతరంగము నాదియంటినా నెలవున 
సంతతమునాత(డే జట్టిగొనె నిప్పుడు 11 ఎవ్వరు tt 


సింగారపుమేను నాచేతికి లోనంటినా 
ఆంగ వించి పరవశమై యున్నది 
యింగిత మెరిగి చేంక-పేశ(రు నాకంటినా 
'కంగి నన్ను. గార్రించి కలనెనిపుడు ॥ ఎవ్వరు ॥ 287 


వరాళి 


వెలయు నీకల్యాణ వేదిగా మతినుండి 
. కలికి జవ్వనపు యాగము 'నేనెనతండు ॥ పల్లవి ॥ 
మలయు సీనాభిహోమపు గుండమునను * 
నెలకొన్న విరహాగ్ని నిండా. బోసి 
పొలయు నీ నిట్టూరుపుల విసరుచును 
వొలుకు6 'ఇెమటల నాహుతి వోనె నతండు ॥ వెలయు ॥ 


1. నర. ౯, మునాసపె. 2 పింరే, ౨౫. కానై నయున్న. 9. ని-రే, 8ఒమున 


శృంగార సంకీర్తనలు 


- కదిసి నీనెన్నడిమి గగనమునందు 
పొదలిన యారనే పొగ నిండంగా . 
మదిరాక్షి సీమంచి మానపు6 బళువు 

. నదనెరి6గి వేలిచె నతివ నీకతండు 


కొటుకకన్నుల నిన్ను. గడునలయించి 
బూటకముల చిటిపొటి సిగ్గుల 
గాంటప్పంగరుణ వేంకటగిరివిభుండు 
కోటిహోమము 'నేనెం గూడి నిన్నతండు 


80 _వ రేకు. (శ్రీరాగం : 


అంజలిరంజలిరయం తే 
కిం జనయసి మమ ఖేదం వచనైః 


మాం కిం భజనే మయా కింతే 
త్వం కోవా మే తవ కాఒహం 
కిం కార్యమితో గేహే మమ తే 
శంకాం వినా కిం సమాగతోసి 


నను వినయో క్రర్న యోగ్యాఒహం 
పునః పున స్త్వం పూజ్యోసి 
దినదిన కలహవిధినా తే కిం 
మనసిజజనక రమారమణ 
దెవం బలవత్తరం భువనే. 
నైవ రోచతే నర్మ మయి 
ఏవమేవ భవదిష్టం కురు కురు 
' శ్రీవేంకటాద్రి శ్రీనివాస, 


శ విశే ౪౩ రాగము చేరా ననేదు. 


197 


 nనnవెలయ॥ 


॥ వెలయు ॥ 288 


1 పలవి ॥ 
aa) 


1 ఆంణలి!! 


” ఆంజలి॥ 


1 అంజలి ॥ 289 


198 


న 


"1, నిఎరే. ౧౦౯, లావుల, 2, ఇది ని=రే, పాఠము; సాంరే, గడ్డరి తీరు వేంక 


(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
సామంతం 


విరహాన నినుంబాసి వే(గేను 
తరుణి నేను నిన్ను( దప్ప. దోయ6గలనా 1! పల్లవి 1 


మున్ను సీవు రేపల్లైను ముచ్చిలించుకొన్న పాలు... 
వెన్నలునారగించి విజ్ఞవీ(గేవు 
సన్నపు నడిమితోడి జవ్వనాన నలయుచు..._ 
నున్నదాన సీతోడ నోప్పదునా పెన(గ || విర || 


నేరుపునం బాలజలనిధిలో నమృతమెల్ల-. 
నారగించి లావున ' నన్నప్పళించేవు 
వీరమున. బిగురాకు(బెదవితో. గనుచూప్పం_ 
గూరిమి నేనుం(వుం)డి నిన్ను6 గుచ్చి పట్ట[గలనా ॥విత॥। 


గుద్దలించి దనుజుని గోరం జెనకిన నిమ్న 
ఆద్దలించి చెనక సీయంతదాననా 
గద్దరివి * తిరువేంకటగిరివిభుండ సీ. 
నిద్దపు( గస్తూరి మేను నేనాంగగలనా. 1 ఏర ॥ 280 


ముఖారి 


ఎక్కుడిది6క6 బరిణామము యీామదనానలమున( (బీయ.._ 
మెక్కుడు దో(ప(గ ధై ర్యంబింతయు( దీరెడిని  పల్లవి॥ 


మనసున( దలచిన తలపులు మాటల వెడల(గ నాడిన 
గొనకొని కన్నుల నీళ్ళు గుత్తుకవ ప్రెడిని 
కను;గవ చూచినచూపులు కౌ6గిటం జేర్పంగంటోయిన 
. పనివడి హృదయంబంత యు బరనశమయ్యెడిని ॥ ఎక్కడి ॥ 


rr 








శృంగార. సంకీర్తనలు 199 


తనువున నాటినమాటలు తప్పక మతి. జింతించిన 
అనువుగనది పరితాపంబె సెరరేంపెడిని 
వెనకదినంబుఅ కూటమి వేడుకలని తలపోసిన 
'పెనగొన పూంటకు(బూటకు _పేమము వెరిగెడిని ॥ ఎక్కడి ॥ 


తిరు వేంకటగిరినాథుని దేవో త్రము గూడిన మది 
యెరగొని దేహవికారములెరవై తోంపెడిని 
పరమాత్మునికరుణారస పానము నేసిన జిహ్వకు 
అరుదుగ నితరపదార్థములన్నియు రోనెడిని ॥ ఎక్కడి ॥ 291 


శ్రీరాగం" 


'తానట” (పాణేశుండట తమకము తమకము[.గూడ.(గ 
వేనలి జారిన దల.(కని వేడుక లెట్టివొకో ॥ పల్లవి ॥ 


మీ6టినం బగిలెడిగుబ్బలమీ(ద నలందిన గందపు._. 
'వేటులతళుకులు పయ్యెద వెలుపల బొలయంగను 
నాటిన మదనునిశరముల నల(కువనొయ్యన తోంపంగ 
మాటకు మా(టాడదు చెలిమర్మంబెట్టిదొకో ॥ తానట ॥ 


మించిన తొడల మెజుంగుల మెలు(తుక గట్టిన పుట్టము 
చించుక వెడలిన నిగ్గులు సిగ్గులు దొల6కగను 
వంచినరెప్పల కన్నుల వడియు జలంబులు చెక్కుల 
నించిన బలుకనిభావపు నెవ్వగలెట్టివొకో 1 తొనటి ॥ 


కమ్మనితావుల చెమటల గారికి నొయ్యన మెచ్చుచు 
సొమ్మల. దేలెడి మరపుల సొక్కులం దేలుచును 
దిమ్మరికో నేటప్పని తిరువేంకటపతి( గూడిన 
కొమ్మకు మీందటియాసల కోరికలెటివొకో. ॥। తానట ॥ 292 


న. 





శలాక ఇలు ౩2 


కే రా-వపెం. ౧౪౩, ముఖారి. 2, తాను ప్రాత, 8 మెచ్చును. 


శవము సుముాలా నాదం దా మలయ 


Vol 5-F 18: 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
నాదనామ్మకియ 


మలసిన తుమ్మిద మగవాడు 
నిలిచి నాకు వెరవ నీకేలయ్యా 


మగువలు నురతపు మజపున6 గుచముల( 
దగిలిన రేకలతరి( జెల(గి 
పగటున సిగ్గులు పడుదురుగాకిటు 
నిగిడిన సిగ్గులు సీకేలయ్యా 


వనితలు రతిపరవశమున మురిపెపు- 
కను(గవచూపుల(. గర6ంగుచును 
జునుగుల చూపులు చూతురుగాకిటు 
యెనసినెనయములు యి(కనేలయ్యా 


లోలో మముటోంట్లు వనితలు వగ. 
దూలుచు జడమౌదురు గాక 
తేలించితి రతి తిరువేంకటపతి 
నాలికొండ సీనగవేలయ్యా 


దేశాల్ని. 
ఏడనున్నదో యీతరుణి 
చూడక చూచిన చూపులలోన 
మేంతలు మరీగిన మీల పిల్లలకు- 
నీ(తలు నేరిపి (పీ*) యోతరుణి 
కా(తాళించిన కన్నుల నీళ్ళ. 
చేతల నిండిన చెరువులలోన 


ముత్తెపునవ్వుల మురిపెపుంబువ్వుల 
యెతు లె కట్టి(ట్లే*) యూతరుణి 
చాటే లఅ+ఈటు 
ల త్రిక మోఏకి లంచముగా మై 
_ మెత్తిన దంతపు మెరు(గులటోన 


1 ఫల వి 4 
తన. 


॥ మలసి॥ ' 


|; మలసి ॥ 


॥ మలసి ॥ 293 


॥। పలవి॥ 
(a2) 


॥ ఏడ ॥ 


॥ ఏడ ॥ 


శృంగార సంకీర్తనలు 

పసని చీ(కట్ల పలుమరు( దవ్వి (వ్వీళ) 
యిసుక పా(తరలె యీతరుణి 
కసిగాట్ల వేంకటపతి కొంగిటి. 
రసములొలుక నేరములెన్ను చును. 


81.వ రేకు. లలిత 


*త్రెస్పగా మళ్లే కు మీ (ద దేలాడువాండు 
ఎప్పుడు లోకములెల్ల నేరేటివాండు 

మో(తసీటి మడుగులో యీ6తగరచినవాండు 
పా(తగిలే నూతికిందడ(బాయనివా (డు 
మూతి దోసిపట్టి మంటిముద్ద 'పెల్లగించువాండు 
రోంతయైన సేగులపేరులం గలవాండు 


కోడికూ(తనోరివాని కుల్హుతమ్ము (డై నవాండు 
బూడీది పూసినవాని బుద్దులవాండు 
మాడవన్నె లేటివెంట మాయల దగిలినవా(డు 
దూడల నావులల6 గాచి దొరయైనవా(డు 


ఆకసాన( చారేవూరి అతివల మానములు. 
కాకు సేయువా(డు తురగముపైవాండు 
ఏకమై వేంకటగిరి నిండిరారమణి( గూడి 
యేకాలము( బాయని యెనలేనివా(డు. 


సామంతం 


పెద్దపిన్నవరుస( బెరుగవలసి తా... 
నిద్దరై న యాత (డీత(డు 


MAL 684800 6466666060 6 054060 1086603644 20246 6206409046 0606 వశీ DOERR 64 446 9064 Lecter 60080 6660 056 960096 00606 966 900 50009 9099600684. 


* దశావతార సమన్వయము గలదు, 


201 


॥ఏడ॥ 294 


1 పలవి॥:-' 
వ్‌. 


॥ తెప్ప i 


॥ తెప్ప. 


11 తెప్ప! 295 


అవక అవీ సీ లిం లీల లలి శివి లలి కిటి రిటిదిది లలి శి రీ వ లం టిం తిక 20 జె 


202 _& తాళ్ళపాక అన్నమాచార్యుల 


మెరు6ంగు రక్కల పెద్ద మేని పులుగునెక్కి. 
యిరులుకొ నెడీ యాతండీశండు 
ఎరమంటలెగయంగ నేచిన పురముల-_ 


నెరియించిన యాత(డీతండు ॥ పెద్ద ii 
చల్లని చూపుల సతికి వలచి పోయి 

యిల్లిటమున్న వా(డీత(డు 
౧ 

తెల నీబీపె దిక్కులు వెలుగ. 
oa) a 

నిలుగటిన యాత (డీత[డు nh సెద॥ 
రాట ద 


చూచిన చూపుల సుఖదుఃఖముల(జేయ. 
నేచిన పెనుదై వమీత(డు 
ఆచందముల వేంకొటాద్రిపై నెలకొని 
యీచోటనున్న వాండీతండు. 11 పెద్ద u 298 


ముఖారి 


కంటిమి నీలాగులెల్ల 6 గన్నుల యా(కలి దీర 
బంది (2) (బంటు తనమేల మాతో. బంతమింత 
చాలదా ॥ పల్లవి i 
మింటిమీ(ది కంటిచూపు వంటలేని కూడు సీకు 
గుంటిమీ (ది తోడ (బుట్టు గొల్ల వారికలిమి 
ఒంటిగాక లోకమెర్తి లనొక్క మైన మేను మంచి... 
జుంటితోడి( బుటినాలు సుకమింత చాలదా | కం౦టి ॥ 


నాలుగు మోములబిడ్డ నవ్వుల సంసారము 
వేలు మోపరానియిల్లు వింతవింతచెలువు 


కాలిగోర. బుటినట్టి గద్దరికూ(తురు మంచి 
పాలమీ(దిపడుక సి (బదుకింత చాలదా ॥ కంటి ॥ 


ద మ ద 


బంటు కౌవచ్చును, శాకున్న (ప్రానళంగము. 


శృంగార సంకీర్తనలు 208 


- ఎల్లనాండు నురముమీ(ద నెండగాయు కొవిరాయి 
"'గుల్లకూ(తతోడినోరు కొనగోరుబలిమి 
చెల్లురా నీకింత వట్టు శ్రీవేంక శేళ్వ్యరు(డ 


మల్లువారితోడి పోడుమానవింత చాలదా ॥ కంటి ॥ 7 
ముఖారి] 
కడగంటనే* కెంపు గదురణాను 
పడ(తి మురిపెపనటన( బాయ'* దేమియును ॥ పల్లవి ॥ 


మగువ ము త్రియవు( గమ్మల వెన్నెలలు జిన్నీ__. 
నగవువెన్నెలలు నున్నతి. బొలయ (గాను 
జగడించి విభుని విరసంబులనె సొాలయ.గా 
మొగమునను(6 గోపంబు మొలవదేమియును 1 కడ ॥ 


రమణికుచకుంభభారమును మొలనూళ్ళ భా__ 
రమును నెన్నడిమి సన్నము దెలుపంగా 
(పమదంపు విభుని. బెడ(బాసి చెనకుచు లోని. 
కమకంప్త సంభ్రమము తరగదేమియును  1కోడ॥ 


ముదిత మై సింగారములు( జక్క_దనములును 
' పదివేలు విధములై పరంగంగాను 
కదిసి వేంకటవిఖుని కమ్మ గౌంగిటి రతుల. 
జెదరు నలకల * సిరులు చెదరవేమియును ॥కడ॥ 208. 


బళ 
బహుకర్మ భో గంపు* పనులెల నిటనే 
(aa) aa) | 
యిహనుఖంబిందరికి నెట్లనో కాని ॥ పల్లవి ॥ 


1. వింరే, ౧౧౦. శంకరాభతణం.. 2. కడగన్నులనె. రు నటన పొయ. 
4. అలంజీన్ని. 5. సారే, చెదరనలకఠఅ. 6. పె-రే. ౨౬. లోరంపు. 


“ 204 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


_ మెలు(€త విభు బాసియును మితిలేని వేదనల. 
నలరి యాతనింగూడు నభిరతుల నలనె 
ఆలిగినను గూడినను కలిగె వలపులు దనకు. 
నెలమి( దనసుఖములి(క నెప్పుడో కాని. 


ఉడుగని వియోగాగ్ని నూర్పు గడు వేండాయ 
కడు రతులతో నూర్పు గా(గి వేండాయ 
_ కడ6గిననుతాపంబె కప్పె * మె తాపంబిె (7) 
' యెడలేని తమి యింత నెప్పుడో కాని 


తిరు వేంకటాచలాధిపుని. బాసినయపుడు 
తరుణి యాతనినీపుడు తగ6 గూడినపుడు 
పరవశము దజచాయ పైపెనె ఘనమాయ 
యిరవై న యెరుకలింక నెప్పుడో కాని 


ముఖారి ] 
కుంకుమచెమటలంటా గొణగేవృు మరు... 
దొంకెన తామరల నెత్తురుచారలమ్మా 


కోవిదునిమీ(ద నేల కోపగించేవతని కె_ 
మ్మోవి కప్పు మరునియమ్ములతా(కులే 
లొపుల వింతలకు( గాంతాళించేవతనివై 
భావజువింటి పూవు” బారి. బడెనమ్మా 

నొసలి కస్తూరంటా నొగిలేవాతని పె" 
కసటు(గాకల కందుగందము చూచి 
యెసగ గందవొడంటా యెట్డ (బారేవాతని'పై - 
పసని మదనుదాడి బలుదుమ్ములమ్మా 











1. ని-రే. ౧. కోంభోది 2 పూవుల. క, వాతనిమీ(ద. 


| లు అం ద. 


1 దబదిహు 11. 


బహు ॥ 


॥$ బహు 1 299 


॥1పలవి॥ 
నెర 


॥ రుంకు ॥1 


i కుంకు HW 


మై ఠరాపమై ? 


శృంగార సంకీర్తనలు 205 


"ఆంటదాని గోరితాకులశోనేవాతని పై శ 
నా(టినచందురుని సన్నపు" రేకలే 
. గా(టపుయగా(గిటను వేంకటపతి నీకు దక్కె_ 
యేఃటికి నాతనినింకా" నెసలెన్నేవమ్మా. ॥ కుంకు ॥ 800 


. 


82._.వ రేకు. (శ్రీరాగం 


(పతిలేని పూజ దల(ప(గం గోటిమణు6ంగులై 
అతివ పరవశము (బహ్మానందమాయ u పల్ల వి it 


'మానినీమణి మనసు మంచియాసనమాయ-_ ' 
నానందభాష్పజలమర్జ్యాదులాయ..._ 
మీనాకీకనుదోయి మించుదీసములాయ.... 
నాననసుధారసంబభి షేక మాయ ॥ (పతి ॥' 


మగువ చిరునవ్వులే మంచి(క్రొవ్విరులాయ 
తగుమేనితావి చందనమల(దుటాయ 
నిగనిగని తనుకాంతి నీరాజనంబాయ 
జగడంపుటలుకీలుపచారంబులాయ ॥ (పతి ॥ 


ననుపెన పొందులే నై వేద్యతతులాయ 
తనివోని వేడుకలు తాంబూలమాయ 
వనిత తిరు వేంక కేశ్వరుని కౌంగిటంజేయు._. 
వినయవివరంబులరవిరి మొక్కులాయ. 1 పతి ॥ 801 


ఆపొరి 
మోాహంప్పరతినుదము ముద్దు(జూపుల మదము 
దేహంపు సొబగెల్ల ( దెలిపే సదమదము ఇ పల్ల * 


కనన నట న న 
అలల కా కామారా నా చు నులు. అ 


 అడూవవాళ్యాయనమోనగాలాయానలా లస యాయదానుతు తాల వనమున లానారానాడనారడారానరా వనరు వా నావను తా. శ 
నా ల ము పే వాన్‌ మని లా వ Pe గ as pee. ప స అలు 


208 (థీ తాళ్ళషాక అన్నమాచార్యుల 


మించుమ్మపైల గిలుకు మెళుఃంగుగుబ్బలి కులుకు 
పంచు(జాప్పల చిలుకు వసివాడుంబలుతు 
మంచు( జెమటల తళుకు మనసులోపలి యళుకు 
ఆంచుటధరప్పబెణకు *ఆలమే(టి జణకు' ॥ మోహం ౫ 


కరమూలముల( గరంగు* కదలు(బయ్యెద చెరంగు 
సిరులచెలువపుమొర;గు చెక్కు.పె మరంగు 
గరగరికి తతులెరుంగు ఘాతలంటిన తెర(యగు్‌ 
గరిమెతో చెలియునికి కప్పురప్పటర6గు ॥ మోహం ॥ 


కలికితనముఆ పోగు కమ్మ దావులవే(గు 
వలపుతమకముల పరవశము . పెనుజాగు 
*కంకంటిబాగు' వేంకటపతికిం జెలరే6గు 
చెలియ'* సమరతుల మింఛిన వింత బాగు. ॥ మోహం ॥ 80 


పొడి 
ముద్దులు మోమున ముంచ(గను 
నిద్దప్పం గూరిమి నించీని i పల్లవి it 


మొల చిరుఘలటలు మున్వలు గజ్జలు 
ఘలఘలమన6గా6 గదల(గను 
ఎలనవ్వులతో నీతండు వచ్చి 
జలజప్పచేతులు చా(చీని | ॥ ముద్దు ॥ 


ఆచ్చప్పం గుచ్చుముత్యాల హారములు * 
పచ్చల చందాభరణములు 
తచ్చన చేతుల తానె దైవమని . 
అచ్చట, నిచ్చట శాడీని i ముద్దు 11 


1. ధరప్పు నవ్వులలమేటియజకు. 2. లకరంగు. - క. గరగరికైలకు తెరంగు 
ఘాతలంటీన వెజంగు. 4, ఇది ని-రే, పాఠము; సారే, పెలరే, ౨౬. చెలి 


నేలకు నింగికి నెరింబొడవై 
చాలించి (చాల 2) చేంకటాచలపతి దై 
మేలిమిసే(తల మించీసి 


రామ్మక్రియ 
చూడంమ్మ యిటువంటి సుదతులు లేరెందు 
యేడనై న నిటువంటి యింతులు వుట్టుదురా 


ముదితనడపులలోని మురిసెమే వెయి సేసు 
కొదమగుజ్బలతీరు కోటివేలు సేసు 
నుదతిబి త్తరిచూపు * సొన్నాటంకాలే "నేసు 
ఆదరబింబముతీరు ఆరువేలు 'నేసు 


సన్నపు నడుము “లోని సైకమే లక్షనేసు 
పన్నుగా( విరుందువన్నె పదివేలు సేసు 
యెన్నిక మెలుంగుందొడలెంతధనమైనం జేసు 
నున్నంగా దువ్వినకొప్పు నూరువేలు నేసునే 

ఆంగనభాగ్యమెట్టిదో ఆతిమోహమై తిరు. 
వెంగళరాయనికృప వేవేలు నేనునే 
బంగారుచవికెలో. బడ(తి( గూడిన సొంపు 
రంగుగా జెలియరూపు రాజ్యమెల్ల6 జేనునే, 


ఆహొరి 


జవ్వనంపృమదమున జడి నేటి తరుణి 
పువ్వుల పానుపుమీందం బౌరలీ( జూడరే 


క. 


1, సపె-రే, ౨౬. నడప్కలోని. 


1 ముదు ॥ ౧.0 
ద్‌ 


1 సపలపి ॥ 
- గొ 


చూడ ॥ 


[చూడ ॥ 


॥ చూడ ॥ 904 


॥ పల” 
లా శా! 


౪ 'శ్వర్ణటంక ? సమా నైక దేశము 'కప్పురగంధి” వలె తదృవమైనది. ' 


శ్రీ) తాళ్ళపాక అన్నమాచార్యుల 


ము త్తేలకంకణాల మురిసేటి కరము 
చిత్తగించు చలి నేండు చెక్కుమీ (దను 
కొ త్తనెత్రావి విరుల కొమరై న తురుము 
వత్తుల నెరులకోడ వదలీ( జూడరే ॥ జవ్వ ॥ 


_పయ్యెదవెలి మించు పగటెన గుబ్బలు 

ముయ్యరాని ''పెనుతాపమున6 గాంగీని 

వొయ్యారపు రచనలతో వొరమపైన చూపులు 

వొయ్యనె కన్ను లనీట వులికీ. జూడరే ॥ జవ ॥ 


కప్పురపుతావితోడ కరంగేటి తనువు 
వొప్పెన కస్తూరిచేత నొరక్రైనది 
యా వాటి న్‌ా 
యిప్పుడి బై తిరు వేంక పేళుంగూడి యా యింతి 
చెప్పరాని వేడుకల: జెల(గీం జూడరే. 1 జవ్వ ॥ 903 


కన్నడగాళ 


ఏలా యూ. యనుమానములింతి మనంబున6 బాయని 
తాలిమి తప్పుందెరువున దా(గెంగదోయమ్మా ॥సల వి॥ 
ఇతి, 


మాయపుమంటలు చల్లెడు మందమారుతము 
పాయము దిరుగచారెడు పండు(జందురు6డు 
కాయము తల్ల డపర పెడు గండుగోయిలలు 
యేయెడనోర్వదు చెలిలా గేలాగోయమ్మా ॥ ఏలా ॥ 


ఇంట బుట్టిన యాతండే యింట. బుట్టిన యమ్ముల 
యింట బలుమరు నేయ6గ నేమందునోయమ్మా 
వింట6 బొసిన శరముల వెంట. దగిలెడు నారిని 
యంటిన మదనానలమి(క నారుపరాదమ్మా ॥ ఏలా ॥ 


1. పె-రే. ౨౬.. ముయ్యగాని, 


శృంగార సంకీర్తనలు 209 


కొండలరాయండు చెలిచను (గొండల నించిన గురుతులు 
కొండుకచందురులై నవి కొ_త్తగదోయమ్మ 


నిండిన పఏిరహంచింతయు నే(డిదె యమృతంబాయను 
పంటథగ తమరము మేలై సని యాం కోఎఈ దూ he sn 06 


88వ రేకు. రామ్మడియ 
కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు 


(పమదంబులు  నీంతంతనీ పలుకంగా రాదు || పల్లవి i 


మించిన చొక్కు_లు మీరనయాసలు 
పంచేంద్రియముల భాగ్యములు 
యెంచిన తల(పులు యడపని వలప్పలు 
పంద” ణుని సరిణత (తు?) లూ ఇకమలా॥ 


కనుంగన జలములు కమ్మనిచెమటలు 
అనయము( చెబులరు నాడికలు 
బల్‌ బె 


తనుస్పన గ జపులు తప్పనీ ౧౬స్పులు 
విసుకలీ “ముకి "వేడుకలు 1; కమలా ॥ 


మోవి మెరుంగులు * ముద్దుల నగవులు 


(శ్రీ వేంకటపతిచి త్రములు 
తొవుల పూ(తలు దర్చకు [వాంతలు 
ఆ భు గూడిన యలసములు. ॥ కమలా ॥ 807 
పొడి" 
విభుని వినయములు వినవమ్మా నిను -- 
నభయంబడిగీ నయ్యో తాను I పల్లవి | 
“1. సెరే ౨౫. వ్రమదంబున, 2. మెలుంగులు, 8. ని-రే రాకా, పురుష 
విరహం. 


14 


శీ తాళోపాక అన మాచారు 
mee (తళ అన్నమౌచాల్యుల 


రవాస్యమున (శ్రీరమణు(డు పంపిన 
విహరణలేకలు' వినవమ్మా 
అహిషతిశయనం బతితాపంబై 
లయ ఆచేదణర అనాం తాక ॥ విభుని ॥ 
_ఆదిమపతి సీ యడుగుల కెరగిన __ 
_వేదాంతరచన వినవమ్మా 
నీదయగానక నిమిషమె యుగమై 
ఛేదంబున నల(గినట తాను ॥ విభుని ॥ 


కింకరు(డట నీ కినుక సేతలకు క 
వేంకటపతిగతి వినవమ్మా 
సం కెలేక * సేచనవున జగములు 
కొంకకిపుడె చేకొనెనట తాను ॥ విభుని ॥ 806 


ముఖారి 


ఎఆ(గవితని చంద మిట్టివాండనుచు నింతి 
తెజవల నీమీ6ద6 దేనోపు. జుమ్మీ ॥ పల్లవి ॥ 


రంగుమీరిన మంచిరత్నాలు దాచిన ఉక 
వృంగరాలచేత 6. బాదమొ త్తకువమ్మా 
అంగన వుకైను' బాదమంటి శిలను దొల్లి 
కంగి నీకు (బ్రతిమొన గడియించీ. జుమ్మీ ॥ ఎజింగ్‌ ॥ 


కొమ్మ సీదు వాలారుగోళ్ళ నితనికిని 
యిమ్ముల: దొడలు సో(కనియ్యకు * వమ్మా 
దొమ్ముల * సిరుల గోర. దొడనింతి( బుట్టించె 
కమ్మర నీకు “నిటై కలిగించీ. జుమ్మీ ॥ ఎఆంగ ॥ 


1. లేఖలు, 2, కినుక చూపులకు, 8. సంశెదేరె, శ, నింరే. ౩౬, నీకు 
నమ్మా. 6. కొమ్ములనిరు, శి. నీకునుని.ై. . 


శృంగార సంకీర్తనలు 211 


నొక్కుచు. జెమటల పానుపున వేంకటపతి. 
నుక్కున నీచను(గొండలొ తకువమ్మా 
పక్కనను గొండవేసి పానుపుజలధి, దచ్చె 


. చక్కని తరుణి నిమె సడింబెట్రీం జుమ్మీ  ॥ ఎఅంగ॥ 309 
రు లు 
భె రవి 
కూరీమెరి(గి 'కై కోవ .._ నీ_ 
వీరములే నెర పేవు ॥ పల్లవి ॥ 


*రంతులె సేసిటు రావు _ యెంతై నాం జవవీవు 
చెంతలె కడు. దలంచేవు _.. ఇంతలోనె ' రవయ్యేవు ఒఖకూరి॥ - 


పొలయుచు నూరకి పోవు -_ గిలిగింపుచు. దిరిగేవు | 
చెల(గుచు వడి మురినేవు __ నిలధా యించుక నీవు ॥కూరి॥ 


_బొంకుచు నూరకె పోవు _ తెంకికి నెవ్వతె6 దేవు 
వేంకటపతి న వ్వేవు = పొంక మైతివి(క( టోవు ॥కూరి ॥ 310 


పొడీ 
సత్యభామ సరసపు నగవు 
నిత్యము హరిమదినే నెలవాయ | | పల్లవి ॥ 
రుకుమిణి దేవికి రూపయవ్వనికి 
సకల ఏభవముల సౌఖ్యతలు 


చికురాంబరమున( జెదరిన యలకలు * 
విక చాబ్బముఖము వెయివేలాయ ॥ సత్య ॥ 


తొడవుల (శ్రీసతీ తొలుమెలుంగులమై . 
నడపుల మురిపెపు నగుమోము 
తడయక వారిధి దచ్చిన హరికిని 
బడలిక వాపను పరమంబాయ ॥ సత్య ॥ 


tesa 040 ఇబ 9 0 90000220040 066096౨604 ధరిదిలిల ఫటల అల 3060 10 తలి ర కివి టలి 00 96 స ధుల లి 99 969 “3 ఏ2 09 0 ఫిసింటల 60 0690 ఇల 0ి వలని త ఏక 6నెలిసీది 3564 90 946 0632 669 9294 విదిత 00 65 90 4000 45 చ బలల సిజి సల విషు ల తట రిఫలి లల గోబి బటల సివి లి శ 4 ఫటిటిడిథె 9 అతిథి: 


1, వి-రే. ౫౨. ఇంతనె యెరవ. 2. విలరాయా౭చక (2). శీ. ఇది పెరే. 
౨&౬... పాఠము; సా--రే. అలకలు. 
* చిన్నవగుటచే ఈ ౩ చరణములు రెండు రెండు పంక్తులలో నొదిగినవి. 


212 


పోవే పోవే అత్తయ్యా, పొందులునీతో(జొలును 


(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


ఆనుదినమును సీ యలమేలుమంగ 
కనుంగవ జంకెన గర్వములు 
దినదినంబులును తిరు వేంకటపతి... 
చనస్పల సొబగుల సంపదలాయ. 


(శ్రీరాగం 
ఎటు * నె(తువె వలపు యింతి పరులు 
బట ర 
రట్టు నేయ6గ మిగుల రాయపవునె కొంత 
రాక విభు(డేంపేటి రాజసంబొక కొంత 
నీకాకు పడ(జేయు చింత దొకకొంరత 
పెకొన్న చిత్తంబు పట్టరానిది గొంత 
" మేఠకులకు. జెలులాడు మేలమొకకొంత 
పలుమారు నలయించు పరవశంబొోకకొంత 
ఫొలయలుకలను బొడము బూకలొకకొంత 


కలికి కన్నుల బొలయు కా(తాళమొకకొంత 
కొల(దిమీరిన మంచికోపమొక కొంత 


గరగరీక వేడుకల కలప్పకోలొకకొంత 
వరుస( గోమలమైన వయసులొకకొంత 
తిరు వేంకటా(ద్రిశు దివ్యమహిమలు గొంత 
సరిలెని పొందికల చనవులొకకొంత. 


పొడి. 
రావే కోడల రట్టడీ కోడల 


4 న్‌ y=! మదా. ఖ్‌ 


॥ సత్య .! 311 


పల ని॥ 
య 


TINNY) |! 
ఫ్‌ 


i ఎటు I. 
లు 


1 ఎటు 1 ౧. 
ఉఠా 


;పలవీి॥' 
ag 


శృంగార సంకీ ర్రనలు 


రంకెలు వేయుచు 6-జులదుట నీవు 
కొంకు గౌసరు లేని కోడల 
పంకజముఖి నీవు పలుదొడ్డవారిండ్ల 
అంకెల? దిరిగేవు అత్తయ్యా 


ఈడాడ నలుగురు నేగురు మొగలతో 
కూడి సిగ్గులేని కోడల 
వౌడకు( బదుగురి వలపించుకొని సీకృ 
ఆడాడ? దిరిగేవు అత్తయ్యా 


బొడ్డున. బుట్టిన పూ(పనికే నిన్ను 
౮ ని 
గొడ్డెరు తెస్తినే కోడల 
గుడ్డముపయినున్న కోనేటిరాయని... 
నడ్డగించుకొంటివ_త్తయ్యా,. 


84వ రేకు, సామంతం 


ఎచ్చరించెదననిన యీజగంబన(గాను 
నచ్చరిత్రుడ నీకు సరకా వోరి 


రుచుల నారాయణ. సరో జ్యోతి యని 
పచరించి నిను ళుతులు పలుక6గాను 
వచియింపరాని యిటువంటి నీ యెదుట నా__ 
కుచకుంభములకాంతి కొలుపునా వోరి 


రమణ నారాయణ పరబహ్మమని 
(పమదమున నిను (కుతులు'పలుక(గాను 
తమకమున నను సీవు తగిలితివి యీసుఖము 
నిమిషమాసుఖము గానేర్చునా వోరి 


2189 


॥ రావే॥ 


।రావే॥ 


॥రావే॥ 818. 


"పల వి॥ 
గొ 


i ఎచ్చ 1 


1 ఎచ్చ 1] 


శ్రీ) తాళ్ళపాక అన్న మాచార్యుల 


అరయ నారాయణ పరాత్సరంబని నిన్ను 
సరసవిద్యలు [శుతులు చాట(గాను 
సిరుల నను(గూడితివి (శ్రీ వేంకటేశ నీ. | 
కరుణకిటు నేనోర్వ(గలనా వోరి. | ఎచ్చె! 814 


భి రవి 


వేంకటా దివిభుని(బాసి విరహియైన రమణి జూచి 
రంకెలు వేయనే(టికమ్మ రాజసమునను [1 పల్లవి ॥ 


విసవ (పు?) కోత 'సోంకినపుడె వేండిలేవి చందమామ 
మిసిమిగలుగు వేండిచూపు మింట మలయునే 
నొసలికంటికాంకనణ(గి నొగిలినపుడె తొడుగలేక 
కుసుమశరము మదను(డతివకొరకు దాంచెనే ॥ వేంక।। 


చిగురు మేంతకొం గ్లెల్ల చెలగి మావికొమ్మలెక్కి 
మగువమీ(దగూ(తరే(చి మరునింగూడిరే 
తగవరైన దశర థేం్యద్రుతనయు శాపమొస(గినపుడె 
తెగువమీ(ద(గూ(తరేచ తెరంగులెరంగరా 1; వేంక 1 


నెయ్యమలర మంచివిరులళయ్య వేంకటాదివిభుండు 
లియ్యమైనచెలికి. జనవులియ్య( దొణ౭గెనే 
కుయ్యవెరచె. గోవిలలును కుంకె. జందమామకళలు 
తియ్యవింటివాండు వెనకతియ్యందొడంగెనే.  ॥ వేంక । 815 


శంకరాభరణం 


జవ్వాది మెత్తినది తగ. 
జవ్వనమే జన్నెవట్టినది 11 పల్లవి 1. 


శృంగార సంకీర్తనలు 


ముద్దుల మా(టలది చెక్కు... 
టద్దముల కొంతినలరినది 
గద్దరిచూపులది తన__ ' 
వొద్ది చెలియమీ(ద నొరగున్నది 


పు తడి బోలినది తన... . 
చిత్తము నీసొమ్ము చేసినది 
గుత్తపు గుబ్బలది ఆల... 
చి_త్రజుని లెక్క నేయనిది 


ఎమ్మెలు యెజ(గనీది తన. 
కెమ్మోవి( జిరునవ్వు గెరలున్నది 
కమ్ముకొన(గ వెంకటరాయా సీ... 
కమ్మనికౌఃగిటం గలకున్నది, 


ఆహిరి 


తిటిన( దిటినదే తప్పా 
ల. అ 
బెట్టమ్మా గుంపెన నీచేత 


వెనక మరలి నవ్వినదే తప్పా 
వినమమ్మా' నీ విభు(డౌట 
చెనక(గ జంకించినదే తప్పా 
అనవమ్మా నీ వాతనిం గినిసి 


ఎదుట నిలిచి తురుమిడుసే తప్పా 
వదలిన పయ్యెద వాల(గను 
అదన నలసి వుసురనుపే తప్పా 
వుదుటుదమకముననుండ(గలేక 


చలా శా ల న ఆ 


—. ని-శే, ౭. విననమ్మా.. 


216 


|| జివ్వ il 


il జిచ్వా il 


॥ జవ్వా ॥ 816 


1 పలవి 1 
(ae) 


॥ తీటిన ॥ 
(=) 


 nతిటీన ॥ 
యలు 


218 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కేఅనె' యిటు మొక్కి_నదే తప్పా 
కౌలు దా(కి వేంకటపతికి 
వోలి నే నతనిపై నొరగుటె తప్పా 


మేలములాడుచు * మిరయం౭గన తడు. i తిట్టిన ॥ 317 


రామ[క్రియ 


దంతచ్చదము(దా మదనాస్త్రల. 


తాంత శాంతికృతిరహో భవతి ॥ పల్లవి ॥ 


వనితాకుచయోర్వరనఖ రేఖా 
రన" శశిచిహ్నాం సఫలమిదం 
ఘనకరుణాం మయి ఘటయ చంద ఇ-- 


త్యనునయకారణమహో భవతి ॥ దంత ॥ 


సతీమణీ. విలసత్క_రమూలే 
చతురలాంఛనం సఫలమిదం 
(వతతిభయహృతే వరదాస్య * కలన... 


మతిఘాతాకృతిరహో భవతి ॥ దంత ॥ 


తరుణీ తనుగంధ విలేపన వి. 
_స్తరసౌభాగ్యం సఫలమిదం 
పరిరంభసుఖే తిరువేంకటగిరి.. 


హరేః పూజనమహో భవతి. దంత ॥ 818 


(శ్రీరాగం 


ఇంతి కన్నీరొలుకనిట్ల( జదివె 
౧౧ 


కొంతంపు కను(గొనల. కోపమును జదివె 
1. ని-రే. ౭౫. శెలనన, 2* మేలమాడుచును. 49, వి-రే. ౬౫. రేధాజన, 
వరదుస్య, ఈ సంకీర్తన ని-రే, *, ౬౫. పారే. ౨8, లోను ఇళ్లు కలదు. 


॥ పఫలవి ॥ 
య? 


శృంగార సంకీ ర్రవలు 217 


వెలది వినుకలినే వినికి విని తోడనే 
తలపో(తనదివొ చింతన నేనెను 
తలకొన్న నేలవా6తలనె పొలుపుగ (వానె 
తొలుత6 బాదపువేలి ధూళతరములు _ ౪ ఇంతి ॥ 


పడ(తి కనుకలినే పులక(వాలును వానె 
తడవి నీ చెలువ (వు 2) చిత్తప్పు బలకనే 
కడు౭దెలివికిని బాసి! కలవెల్ల మజచి తన... 
వెడ(గు6 జెక్కు * చేతితో వెదకీనిదివో 1 ఇండి ॥ 


వరుస గంటప్పవాలు వానె గొనగోరనే 
కురుంబసల నీవు చెక్కులు గిల్లి గా 
తిరు వేంకటాచలాధిపుండ నీతోంగూడి 
సరిలేని శబ్దశాస్త్రములల్ల ( జదివె. 1 ఇంతి 1 319 


8గ_వ రేకు.  సామంతం' 


పడంతి నినుందలచి పో పలుకండతండు, ని. 
వెడసినను |బాణంబులెరవులాత నికి ॥1 పల్ల వి ॥ 


వెదచల్లు సీ మోమువెన్నెలల6 దలంచిపో 
పొదలు వెన్నెలబయట( బొలయ(డత(డు 
ముదిత నీ సరులు దురుమును దలంచిపో యతడు 
కొదమశేంట్ల (టల?) గనిన గుండె జల్లనును. 1 పడంతి॥ 


లలితాంగి నీ దేహలత దలంచి పో యిపుడు* 
చెలంగి వనమునకు విచ్చేయ(డతండు 
'వెల(ది నీమోవికావిరి దలంచి పో యత(డు 
' తలిరాకు గని గుండె తల్ల డంబౌను + 1 పడి | 


అంటట గట 0898000 00 03000 cpa 0040000006 0 2056944 4000 066 006 ఫ02 66606 acter 0600064660 బ9 6098 అ00 ఇడ606 (00000 46 809 ఖ65 66040 646 8605629000 426 0 84 65 0940059 0 59052405 00% ఆ5 వీ 0 00ిఎలలదికివి ఫది ధి ధిళ టం 5 
లీక భకక కొట గలి వి 45 0వ భాభ 9 జాం 


1. ని-రే. ౧౪. వాళి; ౩౮. వాళి. 2. ౧౪, గుంజెకు. 8. ని=రే, ౯, ౧౦8. 
కొంబోది, క. సారే, యతడు, 


218 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


(మెలు(క నీయూర్పుదెమ్మర దల(చి యాతనికి 
మలయానిలము చూచి మరపాను మేను 


కోమలిరొ నీయిట్ల కూటములు దలచి వ్‌ 
(పేమమితరముల పై ( బెట్టండత డు 
దీమసపు వేంకటాధిపుండుగన యాతనికి 
సామాన్యసరసతలు సరకుగావరయ nsపడ8॥ 820 


ముఖారి 


ఏలే” పడుసా యేదేని గుడుసా 
చాలునేంపకువే జవ్వనంపు గడుసా ॥ పల్లవి ॥ 


గద్దేలే కసరు వలవని కిసరు 
_పొద్దువొద్దులకు జూపుల యసరు 
పెద్దైన వలపుల పిసరు లో న. 
న్నస్రవు నేనై తినసురుసురు 1 ఏలే ॥ 


వచ్చేనేననవే నా వలపు చేకొనవే 
మచ్చుచల్లక నామాట వినవే 
ఇచ్చేసనవే" నీహృదయమింతటనై న 
రిచ్చవడిన నాకూరిమి గనుంగొనవే ' 1 ఏలే ॥ 


రావే సంగడికి రతుల యంగడికి 
(శ్రీ వేంకి కేశు(డ ' నా చెంగటికినీ . 
“నీవే కౌంగిటికి నిధులలోంగిటికి 
మోవీవే వెరవక మోహపుటా(కటికి. ఇఏలే॥ 8021 


ఆలం 604 6ఇ 4 రభ ఛీ టి 829 ఏళ? రటిలలోం అయంతిలా కి లలల 600 జి లలల లలి అధ పజల ిటిజని అప ౮45 64 00605 విధి 4000 అిధిథిటిటిి ఏ లలని లచిలఏ 66 దిబవావాలికాణి. 20200 కల బం ధిజీటటిన కటి (ఏ బలి 6 లీవోల రిల 65 ఉల ఉల ల బిల లావి ల విలనీ భరి జ సలి 5 అంధం అనిత ఖలు 0వ న లాం శలొటి నిశి క ఇ కథ లి భే ధితినిటదిదిటు ఏల 62 9ఫ కవి భభి ఫీ కి బీతి $46ళో 


“1 ని=రే. ఇ. లోనిది ఈ చరణపు ఉ త్తరార్థపాఠమిది. 2. ని=దే. ౧౫. తళా 
యాలేశే, క. నింరే. 8౯. ఇచ్చేనేననవే, కీ, నింరే. ౧౫. కిక, వేంక టపతినా. 


wurst 46 90026664 0₹004 06060 6884441449 646966 0986909650 90 రళ6 3608480014 6688 9609 04 6006820060 6 6460 8806600 


శృంగార సంకీర్తనలు 
'తెలు(గు6 గాంటోది 


చక్క(దనములనే వేసాల(బొయ్యేవు సీ_ 
యెక్కువలె యింత నేనె నెక్కడ చొచ్చేవే 


వెన్నెలలకునె యింత వెరచేవు నీమోము 
వెన్నెలలచే నెట్టు వేంగించేవే 
సన్నపు. దేంట్లకి ప్రై జడిసేవు నెలంత సీ... 
యిన్ని నెరి/(దు మ్మెదల కెట్ల 1 లోంగేవే 


చిలుకలకునే యింత చిమిడేవు నీ చిలుక. 
పలుకుల నెక్క_డికిం బారందోలేవే 
చలిగాలికినె యింత జడిసేవు నెలత య_ 
గలపుటూర్చుగాలి కెక్కడ నొదిగేవే 


మదను(డనినను వేమారు గల(గేవు సీ... 
మదనగురునికెట్టు మనసిచ్చేవే 
ఇదె వేంక పేళుండు నిన్నెనసి కొంగిటంగూడె 
ఫొదలు(దావులకెట్టు పొంగుచు. జొక్కేేవే. 


వరాళి 


చూపులనే సాల నేవు చూడరాదా నమ్ము. 
గాంప్పరము సేయనీక కారించేవా 

వదినెంటా( బిలిచేవు వద్దు సుమ్మీ యెవ్వరోయి 
వదినెలు. నీకు* వాడవారీ మరది 


యెదురై తే మొక్కే_వు యే(టికోయి యింతేసి 


పుదుటులు మాని ' చక్కనుండనేరవా 


౨౦. ౧౧౩. వదినెలు వోడ. శీ. వుదుటులు చక్కా, 


astern ప్రి( 444 669కి raat కి9 


219 


1పలవి॥ 
na) 


1 చక్క_ i 


tl చక్క | 


॥ చక్క ॥ 322 


1 చూపు! 


కకక టంట ం వని 43 030 త ఏ 60 కక ఏక 8430 40089 69 8వ 9 046% 


220 = శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


ఆ త్రనంటా( బిలిచేవు అక్కడ నిక్కడ నీకు 
ఆ త్తలెవ్వరోయి వూర బోత్తు లల్లు(డా 
వత్తు నంటా( జెప్పంపెవు వడదా(కి కూకులును 
వత్తులునై పోదు6గాని వచ్చి చూడరాదా' ఇ చూస్ప ॥ 


చీర వెలిగా నవ్వేవు చెల్ల ర. ష్‌ 
మారుజొతి వారై న మోానముఖెదా 
తీరు సీకు నింతేసి తిరు వేంక మేకు(డ 
కూరిమి యెరిగి నన్ను గూడితివౌరా. పప్పు! 328 


కొండమలశారీ 
కొండలో గేవిల గు న్యు గుండె పగిలే సీ... 
యండకు రాయగా (బొణమంతతో (బది కిరొ 11 పల్లవి! 


వలచి నిన్ను వెదకి వడి నే రాంగాను 
సృలివలె మగండుండె. బోనియ్యక 
తల(చి నాకంతలోనే తల నొవ్వ(గాను 
చిలుకు బులకలె త్తి సిగ్గమాలె వలపు ॥ కొండ 1 


ఏమరించి యింటివొరినెడసి నే రాణాను* 
గామైన బిడ్ణయేడ్చె. గదలనీక 
జప ట్‌ యుండ లేక కల్ల దించ6గాను 
చీమలు మైవాంకి కినట్టు చిమ్మి రేంగె వలపు ॥ కోండ ॥ 


వుండలేక యిప్పుడు నీ వొద్దికి నే రాంగాను * 
కొండవలె మర6ందుండె. గోపగించుక 
దొండుమల్లైపరప్పపై 6 బొరలేటి యిట్టి! నన్ను 
కొండలరాయ(డ నిన్ను6 గూడించె నావలపు. ॥కొండ॥ 824 


wae re అ అలలు. టు సంకా ఇటా కాల లను వాయనం మలక. అయ వవియాధానాటు.. నా అకాల కలు. దా మి ము జనాలను నమన మడాను. జాజులు మారాక నాారా నాయ లాయ. వాబాజాసాల భాం నానా ాాతాలుల్ల నలల లబ సయ సూరాయయాడాడాయ కాలాలను పసుపుని నునన వరాహా నమ నానానాం నాగం ళా నో కాధాకధాగాయనన్‌ అభయ జాసుత జమా నానో 


4 ran ff "de 9 «on ఇ అ అ NH. Pe ఏ worms yr fin శీ mre 


శృంగార సంకీర్తనలు 


భూపాళన 


రాయడికా(డు గదమ్మ ' రంతు సేసీని 
పొయప్పసతులనే గోపాల గోవిందు(డు 


వట్టిమాయల( బెట్టవలదన్న మానడు 
బెటుగ రేపలె గోపికలసేల 
ఠం ళం my 
యెట్లు వేగింతురమ్మ * యెల్ల వొనలును 
(9) ౧? 
రట్టడియెనట్టి రాచగోవిందుడు 


లేనీ పగలు చాటి లేమలనిందరిని 
కాని కానిమ్మనుచుం గరంగించీని 
మాని మాని కమ్మర మగుడ మమ్మే(చీని 
రానిలే చూచుగాని రాచగోవిందుండు 


పొద్దు వొద్దునకెంశే బూమెలు * సేయుచును 
వొదికె నాతోడ నొనగూడీని 
(యు యెలా 
అద్దో యింకా మాన(డాసల( బెటైడిని * 
గద్దరి (శ్రీ తిరువేంకటపు గోవిందుడు 


88ర.వ రేకు. ఆహిరి 


జట్టిగొనెర నిన్ను జవరాలు 
చిట్టంటు, చే(తల 5 జల(గితివపుడు 


వాలుకచూప్పలు వొడంగ నాటక 
సాలలోన నిను జవరాలు 
చాలుగ మురియుచు సరుగన. బివకన 


su] 


11 పలవి॥ 
తటి. 


1! ధదొయ ।;। 


రాయ్‌ || 


॥ రాయి nn 325 


గపలది॥ 
“పత, 


222 శ్రీ) తాళ్ళపాక అన్నమాచార్యుల 


సొలపుగొనుచు మించుల మొలనూళ్ళ 
సళుప్పల మురిపెపు జవరాలు 
గలగల గజ్జెలు గదల6గ నును(దొడ 
బలిమి( గదలిచిన (బ నుసితివపుడు 
సొంపగు తల * చంచుల (?) మునివేళ్ళ... 
సంపద నడప్పల జవరాలు 
యింపులు నెరపుచు నిసె నీసు( గదిసిన* 
కంపించితి వేంకటగిరిరమణ. 


సొమంళం 
అద్దిరా చిమ్ముల మాటలప్పటి నీకు 
యు 
సెద్దరికాలనె * మురిపెములే చిమ్మేవు 


వద్దన్న మానవు నేనెవ్వతెరా నీకు నీ _ 

_ నిద్ధురచూపులు నాపై నివాళించేవు 

- బద్దులెల్ల నేడ నగపడెరా నీకు యీ. 
ముద్దులమాటలాడుచు 'మోమే వంచేవు, 


డెందములో నేనింకనేంటికిరా నీకు నీ _ 
యందిపాటుచే(తల నన్నలయించేప్పు 
కిందిచూపులేడ దొరకెరా నీకు సీ 
చెందమ్మి చేతుల నాచెజ(గువ ప్టేవు 


బింకములెవన్యతె నేరిపెరా నీకు నీ _ 
కుంకుమపూ(త లే * చెరంగున. గప్పేవు 
యింక 'నిన్నియునేల యిదె నీకు తిరు _ 
వేంకటేశ నాకౌంగిట వేడుక6 గూడితివి 


| జటి ॥ 
ట్‌ 


|; జటి ॥ 826 
టె 


11పలవి॥ 
య 


1 అదిర ॥ 
ఢ6ు 


॥ అదిర ॥ 
(ఎ 


॥ ఆదిర॥ 02? 
౧ 


1. తక్రచంచుల. శ. చు నిదె వేంకటపతి, 8, ఇదిని-రే; సారే. పెద్దరి 


శృంగార సంకీర్తనలు 228 
రామ క్రియ 
పంతమాడి పిలిచిన. బలుక దెన్వరితోడ 
యింత వలచిన వలపెందునె న గలడా ॥ పలవి ॥ 
చా na) 
'జెక్కనపు గుబ్బల వేసిన రజ్బ్టూర మెల్ల 
నొక్కమాపే సీరాయనోయమ్మా 
మిక్కుటమైన దీని మేనిమీ(ది వెక్క_చూచి 
వక్క లాయ గుండె యిట్టి వలపెందు.గలదా పంత ॥ 
గుప్పెడి నిట్టూరుపుల కోమలిహారములెల్ల 
య 
వుప్పరాలెగయ( జొచ్చెనోయమ్మా 
వుప్పతిల్లు. జెమటల * నోలలాడ(గానె మేను 
నిష్పువలెనున్నదిట్టి నెయ్యమెందు( గలదా ॥ పంత ॥! 


కొయ్యతనమునికై కోనేటిరాయని(గూడి 
వుయ్యాలమంచముమీ(దనోయమ్మా 
 పయ్యెదచెర(గు జార. బచ్చి నే(తలిన్ని యును 
ముయ్య(జూచీ నిటువంటి మోహమెందు(గలదా * ॥ పంత ॥ 828 


భవుళి* 


ఎప్పుడు నాయెడ నికు నిగివలెనా 
కపటాలు నిజములు కలిగినార(డవు ॥1 పల్లవి i 


వెల్లిగా నీవూర్చు వేదమట వే(డి 
చలీని (శ్రుతికి నుస్తము గలదా 
౧ జ్‌ 
పెల్లుగ నిరువంక( బిరువీకులై వేండి 
చల నిదెనా వెచ్చనిది గావలదా ॥ ఎపుడు ॥ 
వా. 6... 


MI త పా నాలా TEE IG 
® 

1. ని-రే, ౬.౮.. ల్లాం గోరికల, 2, ఈ చరణము [వాయుటకు_ చోటుపడువ( 

బడినది, నింరే. తో 8, ని=రే. శిం, గుజ్జరి, 


224 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


నగు సీమాటలే పురాణంబులట బొంకు 
దగిలీని చదువులింతయు బొంకులా 
తెగి యిరువంకల( దీదీపులై సీ 
పొగరుల స మాటలెప్పుడును నిక్కము" లా ॥ ఎప్పుడు ॥ 


చలివేండిచూపుల జాణవట యిక 
బలసి స్మాపె( బరప(గవలెనా 
కలికివై తిరువేంకటవిభు(డ నన్ను. 
గలయక యలయించి కలిసితివిపుడు. ॥ ఎప్పుడు ॥ 329 


(శ్రీరాగం జ రచ్చెతాళం 


కనఆకు వామతి కలగని యీ-- 
వనజోదరు(డిదె వచ్చీనిపుడు it పల్లవి ॥ 


వడి( గుచభరమున (వాలెడి వేగము 
నడవకువే సన్నపు నడుము 
చిడుముడి నన్ను (జేసిన * గోవిందు(డు. 
తడయ(డు నిన్ను దగిలీనిపుడు 11 కనల ॥ 


కొప్పువేంగుననె కుదిసిన మెడ గడు _ 
తిస్పకు వే కందెడీ సరులు 
దప్పి వొదల. బరితాపము సీమె న 
కప్పిన (శ్రీహరి గదిసీం గాని ॥కనల ॥ 


ఫొరలుచు విట్టూర్చులనుసురనియెదు 

 వెరవకుమెన్న (డు * వేదనల 

కరగి నీవు వేంకటపతికౌ(గిట 

మెరసితివిటు ' కడు మించిన రతుల ॥ కనఅ ॥ 380 
1. సారే. పొగురుల, 2, నిక్కెము, 8. ని=రే, ౫౭, ముడినే నినుంజే: ౮౨. 


నినునేంజే. 4. తడవండు. 5, నీవే కప్పిన శ్రీహరింగది. 6. వకువే వడు, 
: 7. తివి కడు. | | 


శృంగార సంకీర్తనలు 225 


ఆహిరి 
అలికి నంపెంతావికణంగి' నట్టు 


లోప A జ్ర ద్ర 
జౌోటంగి నుదుట డోొరి తుమ్మిదల పిల్లలు [1 పల్లవి ॥ 


వెలందియారను ' పాము వెంటబెట్టుకొని రాయగా 
తల(కి చందు6ండు వోయి దాంగినటు 
(A) 
పలువన్నె మెటు6గుల పయ్యదలోనె దాంగె 


చలివేండి మెటుంగుల చందమా మపిల్లలు ॥ ఆలికి ॥ 


కోవిలపలుకుదాడి కోపగించి వెంటరా(గా 
తావుల చిగురువోయి దా(గినట్లు 
'మోవి సూదివాటులై * మొనసి కానవచ్చీవి 
మావుల చిగురులోని మాణికాలపిల్ల లు ॥ అలికి ॥ 


భారమైన విరహతాపప్ప సూరియుండు! రా(గా 
తారితారి చకోరాలు దా6గినట్టు 
కూరిమి వేంకటపతి( గూడిన తమకమున 
గోరగించీనిదివో చకోరముల పిల్లలు. 1 అలికి 1 3581 


$7.వ రేకు, ముఖారి 


చాలు. జాలు నీ జాజర నన్ను 


జాలి బరచె' సీ జొజర ॥ పల్లవి ॥ 


వలపు వేదనల వాడేను యీ-- 
తలనొప్పులచే( దల(శేను 
పులకలమేవితోం బొరలేను కోడు(- 
జలిగొని చల్లకు జాజర చాల 


1 వరే. ౧౧౭. తొవి అణగి, 2. తా-వెం. యూరని పాము. 3. రుదోయి 
శ. ని-రే, వాట్లమొ. శ్‌. సూర్యుండు. 6. 'సెంరే. ౨౭. జరచె. 
t5 


228 డీ) తాళ్ళపాక అన్నమాచార్యుల 


. ఒల్లని నినుంగని వుడిశకేను నీ... 
చిల్లర చేతల. బిమీడేను 
కల్ల గందవొడి( గా౭గేను పె 


జలకు చలకు జొజర | 4 చాలు! 
యా గా | 


తివిరి వేంకటారిప నేను నీ. 
కవుంగిటికబ్చికి. గడు నేను 
రవరవ చెమట గర(గి నేండు యిదె 
చవులాయను సీ జాజర. ॥ చాల ॥ 932 


(శ్రీరాగం 


విరహంపు6 గోమలికి వెలయంగ. గలవెల్ల 
అరుదుగా( బండీ పొల్లయిన ఫలమాయె it పల్లవి ॥ 


వేమారు. జెలికి నరవిందశయ్యలె పరవ 
బాముచెడి యిందునే బడలె( గాని 
తామెరై ! డెందమీ శలిరుదేహములోన 
లేమకిది గలిగియును లేని ఫల మాయె ॥ విరహ ॥ 


వెలందిమై సురటులనె " విసరంగా లలితాంగి.- 
నలమి ఆదియే తాపమయ్యె.గాని 
పెలుచై న నిట్టూర్పు పెనుగాలి లోలోనె 
కలిగియును తమవారుగాని ఫలమాయె 4 విరహా+॥ 


కొంత కనుదోయి నునుంగలువలై కలువలనె 
ఆంతకంతకు వగల నలనె( గాని 
యింతలో( దిరువేంక పేకు. గూడీయు( జెలికి 
చెంతనే కనుదోయి చెంగలువలాయె. ॥ విరహ ॥ 898 


1 “4 చం అతాయ 9 ఆదితి MAM. 


1 


శృంగార సంకీర్తనలు 
ఆహిరి 
మోవిపై వీడెపు కెంపు ముచ్చటాడ(గ 
చేవవచ్చి చిగురుపె6 జమ్మి కేంగీనే 
| "స్క bad 


వాసనగుబ్బలమీ(ద వల్లెవాటుగా జార... 
వేసిన పయ్యెదకొంగు వెంట దూలంగ . 
తీసిన ఘాతల ముద్దుందీగె చందురులమీ (ద 
గా నేటి వెన్నెలవలె( గానవర్చీనే 


'వేకపు నెరులకొప్పు వెక్కసపు విరులతో! 
తేంకువమీరంగం గడు దీపించంగా 
చీ(కటిలోపల మించు చిన్నిచిన్ని వెన్నెలల 
తో(కచుక్క_లై * చూడ. దొంగలించీనే 

పొదముల దాటించు పసి(డి మట్టెల మో6త 
మోదపు కంకణరవముల మీర6గా 
గాదిలి నీ కౌంగిటి* వేంకటపతిమీ(దిపాట 
వేదముల మీరినట్లు వెదచల్లీ నే. 


. మాకళకవిగొళ 


దాచిన చలముల సటకొ.డ యి బ్రై 
శే(చితివిపుడు నీవే కావోరి' 


విరులు గోయంగ నన్ను వేడుకతో। జూచి 
విరులెంత (ప్రియమొ యీ వెలందికని 
మరుని తియ్యని వింటి మాయపు! (గొవ్వాండి - 
విరులేయించితివి నీవేకావోరి 


ఇపల సి॥ 
aa) 


౧ మోవి ౪ 


క మోవి ॥ 


॥ మోవి ॥ 801. 


॥ వపలవి 
య 


2 చొంచిన ॥ 


1 మెల ౨, వదలక. క మండు 3. వశ. ఆల, రకాలే. 


4. *కొ(*ట' అనియే అన్ని రేకులందును రూపము, 


228 శ్రీ తాశ్ళపార అన్నమాచార్యుల 


జలము గేళాకూ 9 జల్లులాడంగం జూచి 
జలమెంత [పియమొ యీ సతికినని 
చెలంగి కాంక* చెమట చెలమ నాపై నేండు 
వెలయ కేసితివి నీవే కావోరి ॥ చాచిన ॥ 


తొడవులిదుచు నేను తొంగలించగ6 జూచి 
తొడవృలే [ప్రియము యీ తొయ్యలికని 
కడు(దొడవులే వేంకటరాయ కొనగోర 
విడువకిచ్చితివి నీవే కావోరి. ॥ చా(చిన॥ 8085 . 


దేళొక్షి 


ఎప్పుడు వచ్చునో యంటా నెదురు చూచీ. బతికి 
దప్పిదేరు మోముతోడ దా(చలేదు (ప్రియము ॥ పల్లవి ॥ 


వే.టవోయినమగ(డు వీరి రాంగా. గిన్నెర 
మీ(టుచుందా విక్కిచూచి మేడపై నుండీ 
గా(టపు గుబ్బలకొంగు గప్పదు జారిన నింత. 
ఆ(టది వలచెనేని ఆ(పరాదు [ప్రియము . 4 ఎప్పుడు ॥ 


ఇంతి చూడగానె విభుఃదేతుల! గుజ్జము దోలి 

చెంతనున్న సతులెల్ల చేక(జూప6గా 

అంతలోనె యాకి తనువంతయు. బులకించె 

పంతఠతపుసతులకై నం బట్టరాదు [పియము ॥ ఎప్పుడు ॥ 
శే(కువ మెరసి రాగా తిరువేంకపేకుం జూచి, 


చేకపుళదురుముతోడ విజ్ఞపంగిని 
కొంకతోడ. జిత్త మెల్ల ( గరంగి నీరై మీంచె 


జి తో మ ™— Te) న్న ren నా PN నా 3 Pr ఏ నా వతు వి వని 


క క క సో ననన 


సొమంతం 


ఎవ్వరికి. జెల్లునమ్మ యింతేసి పనులు 
నొవ్వని నొప్పులతోడ నొగిలీ. జెలియ 


వీంగెడి తురుముతోడ వేంకపు సొమ్ములతోడ 
కొంగిన దేహముమీ(ది కస్తూరితోడ 
ఆగిన. యాసలతోడ నతిరాజసముతోడ 
వే(గెడి. (బాణేజందాసి విరహానం జెలియ 


విస్పని రెప్పలతోడ వేండిచెమటల! తోడ 
పుప్పొడి దా(కినమేని పొక్కులతోడ 
కప్పక కప్పిన మంచి కలికిపయ్యెదతోడ 
కప్పురపుటూర్చుల( గరంగీ( జెలియ 


భావప్పవింతలతోడ పచ్చిసింగారముతోడ 
స ఆవులు వారెడి మేని ఆలపులతోడ * 
(శ్రీ వేంక కేశ్వరు(గూడి సిగ్గులగర్వముతోడ 
అవలిమోమై మా(టలాడీ( జెలియ, 


88.వ రేకు. " _ కాంటోది-ఏకతా? 


భారపుటూర్చులతో( బవళించీని వీ(డె 
కూరిమిసతులు మేలుకొలుపరమ్మా 


వేగినంతకునిత(డు వెం(దులతోడి రతి 
భోగించి వచ్చి 'విదవోయీని 
సోగకనురెప్పలు మూసుక బిప్పుడెంశేసి... 
జొగరపుం బతితొడ చరచరమ్మా 


॥పలవి॥ 
క. 


॥ ఎవ్వరి ॥ 


i ఎవ్వరి i 


॥ ఎవ్వరి ॥ 397 


_ పల వి॥ 
Cane ) 


ఇభార॥ 


1. చెమటతోడ. 2. అలవుతోడ. * * “అని' శబ్బబహువచననూ? 


200 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


వొప్పైన సతులతో వృదరములోపల' 
యిప్పుడు నిత6ండు సుఖియించీని 
దప్పిదేరు తనమోము(దమ్మి తోడనిదె, వీంజె 
వుష్పవడముగ.6 బాదాలొత్తరమ్మా 


సరుగున మేలుకొని సరసపు గొ(గిట 
గరగరికెల" సన్ను6 గలసీని 
ఆరవిరి నురమున ఆలయుచును వీ6ంజె 
తిరు వేంకటపతి. దెలుపరమ్మా, 


క్ర న్నడ గౌళ 


తరుణికనుం/గవ మోడ్పు తగ జూడరే 
వరుని. దనమతి సొలసి వడి. జూచినట్లు 


వెలంది ముక్కున. వెడలు 'వేండి నిట్టూరుపుల... 
చెలునమెటునలెనుం డె( జెప్పంగదరే 
చలముకొను నలులకును సంపంగి పెనుగాలి 
కలకంటి మేనికిని కాపిడినయట్లు 


పడతిపై నునుంజెమట పన్నీటితావితో 
బడిబడినె యెట్లుండె భావింపరే 
అడరు వింహానలంబప్పటప్పటికార్చ 
కడు'వేగముదకముడుగక చల్లి నట్లు 


ఇంతినెన్నుదుటి పై నపుడు చెదరిన కురులు 
వింతలై యొట్లుండె వివరించరే 
సంతమె వేంకేుశంరు.ండు చెలినేవ శ. 


1 భార ॥ 


1 భొర ॥ 886 


॥ పలవి॥ 
aa) 


తరుణి ॥ 


॥ తరుణీ ॥ 


శృంగార సంకీర్తనలు 231 
రామ్మకియ 


తమకమును దలపోంతయును గలదెందా.5 
ఆమరు( జెలువము దనకు నందొక.6 దరుణి 1 పల్లవి i 


వీరసంపు ] మరునిపై వెరపు మఠరికిందా(5 
ఆరయ(6 దనయావదయు నందా€5 
సిరిదొల(కు జవ్వనపు సిగ్గు సీకెందా(క 
ఆరవీరి విలాసంబునందా(క6 దరుణి ॥ తమక ॥ 


ఎనయు ముదములును దనయేతులును నెందా6క 
ఆను(గు6గోరికలు దనకందా(5క 
కనుంగొనల నవ్వులును కా(కలును నెందా(క 
అనవరతనుఖము దనకందా(క( దరుణి ॥ తమక ౪ 


తలంపు చేంకటవిభుని తగులు గలదెందా(క 
ఆలరు(దెలువులు మతులునందా(క 
కలయునాతనీ చనవు కరుణగలదెందా(క 
అలవోక పరిణతలునందా(క( దరుణి. ॥ తమక ॥ 34) 


సామంకఠకం 


బొంకకురే చతురు(డప్పుడె వచ్చీనా 
సుంకు దేరీ(* జూపు మంచి సుద్దో మద్దో” ॥1 పల్ల వి 11. 
వన్నెలా(డి చెలి నీవ్ష వచ్చుదా(కా యిసె : 
వున్న దాన( (బాణములునుచుకొని, 
వున్నతు(డా' తడు మమ్మునొలిసీనా' యేలె 
కన్నుల నవ్వేవు చెలి కాయో పండో ॥ బొంక ॥ 


"4 వి-రే-౧౦౧-విరసపు, 2, సారే, సుంకుదేరిచూప్ప, కి. ని. రే, వాలం. 
మదోమద్యో. 4. వన్నవా(డాత(డు. 5. నొలిచీనా, 


292 శ్రీ తాళ్ళపాక అన్న మాచార్యుల 


చక్కనమ్మ సీమా(ట చల్లుడా(కొ యీ. 
చెక్కుమీ(చి చేతితోను చింతించేను 
నిక్క_మునాతనికింక నేనేలే" నీవు 
నొక్కకువే నాచెక్కు నుయ్యో కొండో 1 బోంక !! 


కష్పురగంది యింత దగ్గరకు వే హ్‌ 
వప్పుడే కౌంగిట నన్ను నలమేపు 
అప్పండు వేంకటవిభుండలరించె నిదె 
యిప్పుడె యీతనికృప యీతో మో(తో. ॥ బొంక ॥ 341 


వనంత వరాళి 


ని” నిలు దగ్గరకు సీ యాన%ినీకు 
వలచితినని మావారెల్ల నగరా il పల్ల వి it 


వద్దు వద్దు కొండలలోవారికి మాకింతేసి 
పెదపెద ముత్యాలపేరులిన్నేసి 
స (టి 
అద్దము చూచిదె నాకు నంతకం-బె సిగయ్యిని 


గద్దరి మాచెంచువారు గని నన్ను నగరా ॥ నిలు! 


చాలు(కొలు బంగారు సరుషణు* లుంగరాలు 
సీలపు(గంట సరులు నీకే వృండనీ. 
మూలనుండేవారు గాక ముత్యాలచెరంగుల._ 
చేలగట్టుకొన్న నన్ను చెంచి3లు నగరా 11 నిలు 1 


రాకురాకు యీడకు* సీ రమణుల పొదమాన 
నాకు నీకు నింతేసి నను పే(టికి 
దీకొని కూడి నన్ను తిరువేంక్చేశ యీ_ 
కాకరిచే.తలకు లోకమువారు నగరా. ॥ నిలు ॥ 342 


కావాలను 








' ఉంగా లలనా ప మో చముత అంప చప లలా వుననలార్నమాండు.- ఇంటు. క వితుములా లబ ఛానొనితననినొని ప మంచాన ఎలా ఇ తవానాతనలాలు.. ఆల శో చారుడు లాలు భజ భాను ఇనుము లాసబాబాన్నాడను. ల ఈం ఉాయుననానునాాను య ౦ అటట. +40 న. మునుల ఈ ఎసాకారళం వా ము జు 
న Cul ము. క్ష 


శృంగార సంకీర్తనలు 288 
మలహారి. 


నిద్దిరించి పాల (చీ. బాల?) జలనిధివలెనే 
వొద్దిక (శ్రీరమణునికి వొత్తరే పాదములు ॥ పల్లవి ॥ 
యట అజ వ్‌ 


వేగుదాంకా జిత్తగించి విద్యలెల్ల నాదరించి 
బాగుగా. గృపారసము పంచి పంచి 
యేగతి. బవ్వళించెనో యెట్ల భోగించెనో 
యోగీంద్రవరదుని వూంచరే వుయ్యాలను | నిద్ది i 


వాలుగన్నుల రెప్పల వగిడా(కి తనుతావి 
చాలుకొన్న వూర్చులు చల్లి చల్లి 
సీలవర' ర పుగుణము నెరపుచు నొకయింత_ 
తత. గన్నుల( దిప్పిక (ప్పీ(గ7) ప్పరే దోమతెర ॥ నిద్ది ॥ 


సరుగన యోగనిద చాలించి లోకమెల్ల 6 
గరుణించ6 దలంచి వేంకటగిరిపై 
అరుదుగ సకలలోకారాధ్యుండయి మీంచి (ఏ?) 
విరివి నాలవట్టాలు విసరరే సతులు. ॥ నిద్ది ॥ 840 


89_వ రేకు. (శ్రీరాగం 


ఆటు కెంత కొలంబులనుభవించ(6గం గలిగె 
ంజటు గొంతకొలంబు యివి! చూడవలనె 11 పల్లవి ॥ 


వెన్నెలలు జీ(కట్లు వెలది సుఖదుఃఖములు 
కన్ను దెరచి మూయుటలు గతులు నవగతులు 
మన నలు వొలములు మగువ పగలును రేయి 


204 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కిందు మీ(దైవచ్చు. గినుకలును దాలిములు 
ముందు వెనకగు( జెలియ మోదఖేదములు 
పొందికోలు పాయుటలు పొల(తి" సౌభాగ్యములు 
_ ఇందరికి సరిగాగ నెదురెదురనుండు 1 ఆటు ॥ 


మరచినను తలచినను మనసు తనపై నుండు... 
పెరుంగునది తిరు వేంక-పేశ్వరుండు 
తెరవనిదె కరుణించె దేవుడే" సాయకుండు 


తరితీపునేయు€(* గాని తల(ప్పలోనుండు, 1 ఆటు ॥ 844 
ఆహిరీ 
అప్పమైన నీయరే యమ్మలాలా నేం. 
డప్పండా * 5 గించీనదె యమ్మలాలా ॥ పల్లవి ౪ 


వాడుదేరి వదనము వడదా(క * నిందా(క-.- 
నాడివచ్చె' జూడరే యమ్మలాల 
సీడకేగనెర(గండు నిక్క_పు బాలునివలె 
ఆడనీడ" దిరిగాడీనమ్మలాల ॥ అప్ప॥ 


వెడు వెటీనాటలకు విచ్చేనేనని నన్ను. 
"ఆ శు 
నడ్డములాడకు రే యమ్మలాల 
దొడ్డి వారియిండైల్లా దూరి తూరి పారాడీ.._ 


నడ్డములు నిడుస్పలు నమ్మలాల 1 అప్ప 11 
నం! వెయిమారులారగించు 

నా(కటికోపవలేండమ్మలాల 

తేకువ వేంకటగిరిదేవు(డై న బాలు(డిదె 

ఆ(కతాడువట్టి తీసీనమ్మలాలా. ॥ అప్ప 1 845 


1. పొలింతి. 2 2. చేవురీ. 8. సారే ను, 4. విరే, ౧౧. డప్పుడా, 


శృంగార సంకీ ర్తనలు 
నారణి 


పంతపు విగువుల( బిదరేవు సీ... 
వంతిలు' మానుప వసమా వోరి 


వే.కపు( దురుముల వెలందుల యలకల.-. 
చీ(కటి దవ్వుచు. జెల6గేవు 
ఆ(కటి చూపులనలసి మలయు నీ. 
కాకలు మానుప(గలనా వోరి 


సన్నపు నగవుల సతుల కపోలపు.. 
వెన్నెలలే యిటు వెదకేవు 
వన్నెలతనువున వాడుచు నొయ్యన 
తన్నేవు నేనితరమా వోరి 


పడ(తుల కుచముల పరీమళపు(6 జమట.._ 
తడిపయ్యెదలను దొంగేవు 
కడు గొంగిట వేంకటగిరివర నను 
పుడికెదవంతకోపుదునా వోరి 


ఆహిగి 


పచ్చిదేరే వలపు బయలు వెరపు 
నచ్చుగోరి నాటు కిన్నరి తంతి మీటు 


వెలయ? జల్లనిగాలి విరులెదిర్చిన జాలి 
తలంప పూధూళి చిత్తజు వయ్యాళి 
కలయ వెన్నెల వెలుంగు కొలకూటప్పు నలగ 
పలుకు డేనెలచిందు బడబాగ్నిపిందు' 


1. పె_రే, ౨౭. వండు 


2365 


స పంత ॥ 


॥ పంత ॥ 


2 వంత ॥ 348 


॥। పలవి। 
ae) 


1 పచ్చీ i 


శ్రీ) తాళ్ళపాక అన్నమాచార్యుల 


ఆగడు గోవిలకూ(త అంగన నొసల్మివాంత 
నిగనిగని పన్నీరు నిపష్పులయేరు = 
సొగసుచాలనిచోటు చురుకుటలుగుల పోటు 
నగవు(జిలుకల నుడుగు నమ్మించు పిడుగు 


తనివోని రతికాంక తప్పునేయని యా(క 
వనితకీపతిమాట వలపుమూట 
వినయంపు రతికింపు 'వేంక పేశ్వరు సొంపు 
తనువుమెత్తవిసరపు తనువెల్ల మరపు. 


ఆహిరి 
ఉవిదతనులత యీ(టికురికి పడెనే 
కవ మదనబాణాగ్ని( గొంగదుగదొ 


వనిశలావణ్యంపు వదనశశిశకలములు 
చనుగిరులపై నేల జారిపడెనే 


[1 పచ్చి il 


॥ పచ్చి ॥ 847 


11 పల్ల వి ॥ 


వెనక( దుర (రు?) మను రాహు వేవేలు రూపులై. 


తనర ముఖచందురు(డు తలక(డుగదా 


మొలకలై గుమురులై ముదితమై మరునంప_ 
ములుకులంతటనేల ముణు(గంబదెనే 
పొలయు మరున్నస్త్ర*మటు పుంఖాను పుంఖములు 
పొల(తిమీ(దనె రాశివోయండు గదా 


కొమరైన "పెనుదండు కుసుమాయుధు(డు గదలి 
తెమలి రాకిపుడెట్ల ( దిరుగంబడెనే 
విమలాంగికౌ6గిటను . వేంక కేశ్వరుని. గని 

భ్రమసి (పతిదండనుచు పదర(డుగదా, 


* ములు 


| ఉవిద ॥ 


1 ఉఏద 1 


1 ఉఏద॥ 348 


శృంగార సంకీర్తనలు 237 
ముఖారి 


చెప్పిన హృదయము థభల.కెడు చెలీ దానిపుడెట్టున్నదొ 
అప్పుడు పరితాషంబున నలసిన చదగములు i పల్లవి it 


వేడుకతో సంగీతము విని కన్నుల మెచ్చుచు 
నాడుచు( (బ్రాణేశ్వరు(గొనియాడెగి చందములు 
కాడిన మర్మపుమాటల కంపంబున6 దలయూ(పుచు 
చూడక చూచిన చూపుల చొక్కె_డిచందములు ॥ చెప్పిన ॥ 


చను(గవ సన్నపు చెమటలు జారెడి పయ్యెదనార్చుచు _ 
నొనరిన నిట్టూర్చులచే నూటాడెడి చందములు 
తనువున, బలుమరు( బొడమెడి దట్టపు పులకొంకురములు 
అనువున మెతక (2)* కరమున నంటిన చందములు॥ చెప్పిన॥ 


తిరువేంకటగిరివల్ల భు దేవకిభామణి కౌగిట 
తరుణి మనోభవుబారినిం దప్పిన చందనులు 
యిరవుగ నాతని చేతల నింపగు( ఐరవశములచే 
దొరలిన మరపుల నెరుకల( దూలెడి చందములు ॥ చెప్పిన 11849 


90_వ రేకు. ముఖారి 


కొండల గుబ్బల నాతో గోరాదిగొనేవు 
కొండల నావుల(గాచిన * కోడెకాండ6 గాన ॥ పల్ల వి॥ 


వంకలకురులదాన వద్దు నే నీకు మూడు. 
వంకలవెంట6' దిరిగేవా'డం గాని 
సంకుమెడదాన నీతో సరివచ్చేనా” 
సంకుచేతి నన్ను సీవ్స జట్టిగొంటి చాలదా 1 కొండ 11 


యాూతఖంంరారిరిధిటి ల లలల 0 05 600 0 ఖలీ లిధిలిదిలిరి రి లిలధ లది టి 5% టికి ఉత ఇచ ధి ఇచలితీ (4 టిటిటె ఛి తెల కిటి సలి తిది లి జలిల 6 లింల లది కిల కటట 6 44 టిభలి * అంధ 0 ఆప్రిపచిం 4 ఇతిలా కి శ్ర థిఖ కటిని ఫాశులి పలి టల విరిచి ఎ ధిధిలి లి ఫిలాలిటిం రిల లి అడి బ్రతి దిన వింటి ల ఫి రెటిల ఏ కలన సరివావై టను టి చీ బాట అలాల ఇచా నాకా పాలా మ అజనాజనినొలున 


1. ఈ పాదప్ప రెండవభిగమున రెండు మాతలు చాలవని తోంచుచున్న న్న 
2 “పెందే. ౨౭. గుద్చిల, 8. వి-రే. ౭౬. గొంటివి. శీ, గాలే, ఈ కంతల 
యేను దీ(ంగవాండ,. 6. నేంగాను 7. చ్చేనా నా క + గోరు+ఆదిగొనేవు=గోరు- 
కొలత తీనీకొనుచున్నావు ? ౪ మెత్తని 


298 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


యేనుంగు నడపుదాన నేల నే సీకు' తొల్లి 
యేనుంగు6 గాచినవాండ యేను(గాని. 
మీనుకవగంటిదాన 'మెచ్చేవా నన్ను మేటి *__ 
శ మీననై జలధిలో మెరసీనవాండను* 1 కోండ ॥ 


చీ(కటితురుముదాన చేరకు నన్ను * 
చీ(కటి నల్లనిమేని చెలువు(డను* 
వేంకపు6 విరుందుమీ(6ద వేయకు చెయి 
వేం6మైన భూమిమో(చే వేంకటవిభుఃడనుి. ॥కొండ॥ 850 


ఆహిరి. 
ఎడయాట మాటల* నేచినవలపు 
పొడమిన యాసల పొద్దాకవలపు 1 పల్లవి | 


వేంకమైన కోరికె వినుకలి వలపు 
కాకల టొరలు చెర్ల గనుచూపువలప్ప 
మూ(కలై న తలపులు ముదరినవలప్ప 
ఆకలిదీరని పొందులడయాసవలపు 2 ఎడ్‌ 1 


నడురేయి గమనము నా6టినవలపు 
విడువవితాపము వే(దడివే(డివలపు 
తడ(బాటు తానౌట తల(పనివలప్ప 
నిడివేండి యూర్పులు నెట్టుకొన్న వలపు 1 ఎడ్‌ ॥ 


తిరువేంక పేకు.పై తిరమెనవలపు 
_సరసరీతులచేత సరిలేనివలపు 
గురుత న రచనలు కూడినవలపు 
'తరుణిీకి నతనికి( దగులై న వలపు, ఎడ ॥ 961 
1. నేలర వీకు, 2. యే(గాన. 8. మీను/గవకంటి నన్ను మెచ్చేవా వీవు. నే 
4. మీననై నీటిలోన మేటిజాణంగాన, ర, నన్ను(నేం, క. డనే 7. విరుందుపై 


చేయకు చెయినే, 8. డనే, 9. పి_రే. వర, మా(టల,. 
* “మీను” అన్మదర్థ్‌ విశేషణమనియా ? లేక “సీనమై” ఆని యుండదగునా ? 


శృంగార సంకీర్తనలు 239 
నాదరామ( క్రియ 


నెలంతకు. గొండలతిమ్మని నేనిదె తోడ్కొనివచ్చెద 
ఎలనాగలు మీరిందరు నేమరకు(డి చెలిని ॥ పల్లవి ॥॥ 


వలపుల రేనికి చెంగలువల * కొండము చొర మొక్కు(డి 
అలులకు పూందేనియ సోయగములు మెయికొను(డి 
ఫలరసములు మీ6దెత్తుండి సదరి చిలుకలకును గోవిలలకు* 
పొలంతికి కెందమ్మి రేకులు పోయు(డు బడిమీగను ॥ నెలంత ॥ 


కట్టు(డి సన్నపువలిపెము కర్పూరము. బన్నీరును 
దట్టముగా( బె నలందుండి తరుణీమణికి 
ఒట్టు(డీ జాజులు పరపున నొరపెరి(గిన చెలికత్తెల. 
బెట్టుండి మరుబలములచే బెగ్గిలి పడకుండ ॥ నెలత ॥ 


చిగురున( గెంపులు మొలచెను చిత్రము చూడ[గదమ్మా 
మొగుడల పై నల చందుని మూ(కలు మరిగినవి 
మొగమున బిత్తరిచేంతలు మును లేనివి చెలికబ్బెను 
మగువయు(కు?) తిరు వేంకటపతి మమతల పరిణతలు, ॥నె॥ 952 


, కేదారగొళ . 
సువ్వి సువ్వి సువ్వని 

సుదతులు దంచెదరోలాల ? ॥ పల్లవి ॥ 
వనితల * మనసులు కుందెన చేసిటు* 

వలపులు తగ నించో “లాల. 

కనుసన్నలనెడు రో(కండను 

na) 
కన్నెలు దంచెదరోలాల il సువ్వి 11 


1. 'పె-దే. ౨౭. చెంగయిపలు, 2. ఇందు మాతాధిక్యము గాన వచ్చుచున్నది. 
$. తా-వెం౧౦౧.రోలల, క. వవికవున, ర్‌, చే నేటి. 6 విచ్చో. 


240 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


బంగారు చెరంగుల పట్టు పుట్టముల న 
కొంగులు దూఠల6గనోలాల 
అంగనలందరు నతివేడుకతో 
సంగడి దంచెదరోలాల 


కురులు దూల(గ మంచి గుబ్బచన్నులషపె 
సరులు దూలాడ(గ నోలాల 
అరవిరి బొగుల నతివలు ముద్దులు 
గురియుచు ' దంచెదరోలాల 
ఘల్లు ఘల్లుమని (ను?) కంకణరవములు (ల?) 
పలవ'పొణుల కో (నో?) లాల 
౧ కి 
అల్లన నడుములు ఆసియాడుచు సతు __. 
లొల్లనె దంచెదరోలాల 


కప్పుర గందులు కమ్మని పువ్వుల -__ 

| చప్పరములలో నోలాల 
తెప్పలుగా రతి దేలుచు. గోనే.. 
టప్పని. బాడెదరోలాల, 


శ్రీరాగం 


కూరిమిచేంతలు కొండలు గోట్లయి 
గారవించి యింతి(గాచినది 


వన్నెల మాటల వాకిటితం గెటి. 
జున్నుకు వడగాలి సో(కినది 
విన్నని చూపుల వెన్నెల బయిటను 
సన్నపు ముత్యాలు చల్లి నవి 


ఆరాజాలి ఊప వ ఛీ దధటచా నిల లలల లి లి ధి ప పడ ని ఏలి $ టి రిట కి ఇవతల ని అలి లి లలిఫి లచ ప ఫస రి ఎ 6వ వరిం విలధిలిలి వ లయుల లి అ రిప పధిరి 0 ఉత లల 4 00 ఫస రి దది ని ఉదుథి ఉచిది ఉత ఏ అకద ఎటిట కిఇథతి ఉప జక ఓటి, 


i సువ్వి ty 


[1 సువ్వి i 


il సువ్వి 11 


॥ సువ్వి ॥ 953 


1 పలవి ॥ 
ఠా 


1 కూరి ॥ 


త లీల కివి భ యురి నటుడి 4 పలతలి ప 4వ గి బదనాం నిరతి కిప్రదిటి ఉదులి ఫిచుకు లో నని, ఉను. 


శృంగార సంకీర్తనలు 


ముద్దుల నవ్వులు ముంగిటిబంగారు 
అన్దముతో. జిగురంటినది 
తిద్దిన మెబుంగు * దీంగెకు6 బన్నీట బం 
నద్దుట గడు వేడుకై నది 


చక్కని కొండల చరులీ (రిలో?) వెన్నెల 
వక్కలు పె పెనె వాలినవి 
యెక్కు వై (శ్రీ వేంకటేశుని కౌంగిటి _ 
నొక్కుల కిస్టే నోంచినది. 


(శ్రీరాగం 
ఎట్టు ధరియించెనో యో యింతి హృదయంబు 
పట్టనెల్లోపునో (పొణవాయువులు 


వడియ( జెమటలను( దుడువ(గరాని పన్నీట 


తడియు(బయ్యదయు( దత్తరమందు మనసు 
సుడియుదమకములచే సొలయు నలపుల మేన 
విడియు.( బులకలు చూడ వెరగైైన మోము 


241 


॥కూరీ ॥ 


।కూరి॥ లిర్‌4 


1 పలవి॥ 
aa) 


ft అటు 1 
వ, 


మురియు(దల(పులును జలమున6౬ బొదలు మదనాగ్ని -- 


నురియుదేహంబు గడు నుదుటు.గోరికలు, 
విరియు మానంబు నరపిరి సొలపుమా(టలును 
గురియు మోహజలంబు కొదలు(జూపు ఎను 


వెదచల్లునూర్పులును వెలితైన నవ్వులును 
సదమదంబై న పలుచని మేనిపూ6త 
అదన శ్రీ తిరువేంకటాడీకు కౌ+గిటను 
గదిసి యింపుల6 బొదల? గలిగే నీ చెలికి 


11 ఎటు it 
ళం 


1s ఎట్లు 1 355 





1, 'పె+దే, ౨౭, మెయింగు. 


16 


లై (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
$1..వ రేకు, ఆహిరి 


ఇంతి చేసిన భాగ్యమిట్లుండె దై వకృత -- 
మీంతయును గడవంగ నెవ్వరికి రాదు it పల్ల ఏ [11 


విరహవేదనచేత వే6గెడి విలాసినుల 
సొరిది నింతకు మున్ను చూడమో వినమో 
అరుదైన దు_స్టరంబె ధరించ6గరాని _. 
దురవస్థలెవ్వరికి దొరకవనికాక 4 ఇంతి॥ 


తల దో(కలేని చిత్తమున వలప్పల6 టొరలు __ 
పొల(తులింతకుమున్ను పుట్టరో చనరో 
అలవోక *తేలుపులును * అబ్బురపు మరప్పలును 
కొల(దిమీరుట మిగుల గోరమనికాక ॥ ఇంతి ॥ 


దేవతాకృపగలిగి దివ్యవై భవములను 
భూవలయమున సతులు పుట్టరో మనరో 
(శ్రీ వేంక పేపండీచెలియకిచ్చిన చనవు-- 
లేవెల(దులకు నాత(డియ్యఃడనికాౌక. ॥ ఇంతి ॥ 350 


భి రవి 
మ, 


ఎవ్వ తెరా నినుంజూచె నేమని పృత్తెంచె 
పువ్వుబంతి నిను వేసి పొందుచూపి మొక్కినది. ॥ పల్లవి॥ 


వీడియు వీడని కొప్పు వేంగున వీంగుచు మాట... 
లాడియు నాడక చెలినల్లన దూరినది 


eA యా అల AN శరా అరం ఆరం బాను me. 


శృంగార సంకీ ర్హనలు 


జారియు 'జారని గుబ్బచన్నుల పయ్యెడది లో -_ 
నారియు గారని కోపమైన మోహముది. 
“'పీరియు.( బే౭నికాంకC బెచ్చువెరిగినది తో 
జేరియు( జేరక నీ చేరువ దాంగినది 


మాట ' లాడుచును మోవి మజ(గు సేసినదొక 


పూంటలోనె నీ కౌంగిటి పొందులనుబ్బ్సినది 
యే6టికిరా తిరువేంక'పేశుండ దొంక€6గ నీ... 
నాటకపు * (బియముతో నన్ను. గలసికివి. 


ధన్నాసి 
ఏమి బాంతి నేండిదె నీకు మము. 
గామించు సిరులింతె కదవయ్యా 


వెనక ముందర వెలయ(గ ముందర్‌ ... 
వెనకలింతే విభవాలు 
వనీకల పిజు(దులు వాండికచములు కొప్పు 
కనుగొన భ్రమలింతె కదవయ్యా 


వెలుగు చీకటి విరసాలు విభవాలు 
కలిమిలేములే కదవయ్యా 
వలువన్నె మాటలు పసనితేటలు నివి 
కలవెంత కభలింతె కదవయ్యా 
పగటుగుబ్బలు పాయస్పనడ పులు 
తగులుమా(టలు తమకయ్యా్య 
తగు పెంకటగిరిదై వమ నీ ఊౌరము 
- తగులు దొరకుటమృకము సోంకుటయ్యా 


న. 


1, సెందే. ౨౮. మాట. 2. శాయత ప! 


249 


11 ఎవ్వతే [| 


it ఎవ్య తె i 957 


$పథవపి | 
శ్రా 


11 ఏమి 8 


॥ ఏమి ౫ 


4 ఏమీ ॥ 558. 


244 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


ముఖారి 
మా6టలు * నేరుతువుగా * మాయమ్మా 
యే6టికి నాతని*నీవే యేలవమ్మా i పల్లవి! 


* చేయరాని విన్నపాలు 'నేసినేసి విభునింత 
మాయల బెట్టితివి* గా మాయమ్మా 
రాయడించి * యింకను నారాజ్యమెల్ల నీవే 
నేయవమ్మా నేనేమి ' నేసేనమ్మా 1 మాట ॥ 


ఎందును నీకతండు నోరెత్త పండ మంత్రాలు 
మందులు నేరుతువుగా * మాయమ్మా 
చెందరాని సుఖమెల్ల (+ జెలంగి యాళతండు నీవే 
చెందవమ్మా నాకేల చీన్నదానికమ్మా ॥ మాట; 


వన్నెల వేంకటపతి వలం బెట్టి న యతనిచే 
మన్నన బొందితిగా మాయమ్మా 
నన్ను (జూడుమిశను నీ ననిచిన * యతని నే 
సన్న లం జిక్కి.౦చుకొంటి జాలదా నాకమ్మా. ॥మాగేట॥ 8058 


ఆమరసింధు 


తలంచిన దేహము నిలువదు తానను( దల(చునొ తలంచందొ 
వలనుగ6 జెలిమాటలు విని వచ్చీనో రాండో ॥ పల్లవి ॥ 


1. ని-రే. ౧౦౯. ౧౧౨. మ్ఫ్యూళట్టల్గాడం 2, నేరుతుగా శీ. ౧౦౧౯. నిందరి ' 
మీన. 4 oor: లో ఇది ,రెండవచడణము. ర. ౧౦౯ ౧౧౨, ౧౧౪౯. బెట్టితిగా 
] శయ _ 
6౧౦౯. ౧౧౨ రాయిచెంచి.. ౧౧౯. నాకేమీ. 8. వి.రే. మూరీటను ఒనేరు 


తుగా. 9. ౧౦౯. వలవించి. 10వ వతుపైన్న ద) లల .రొండ్‌ .! 


శృంగార సంకీర్తనలు 245 


శిరసున నంటిన పును6గిటు * చెక్కుల జారెడిననుచును 
ఉరవడి దివియుచు. గొనగోరూ6దిన చందములు 
మురిపెపు మొలనూళ్ళపై (బలపై?) మొగపుల సొబగులు చూచుచు .. 
నరుదుగ గరమున నక్కడ'* నండి యాసలును ॥ తలంచి ॥ 


చెనకుల వీడెపురసమి దె "సెలవుల జెదరెడిననుచును 
నునుపగు గోళ్ళ (చల?) వాతెర నొక్కి నచందములు 


“పెనగొను ముత్యపుసరముల పెక్కువ దీర్చెదననుచును 
చనవున6 జను(గవ పై( జే చాంచిన చందములు ॥ తలంచి ॥ 


వుద్దపు నడపులలోపల నొయ్యన పాదము జారిన _ 
నొద్దికతో నును(గొ౭గిట నొరసిన చందములు 
నిద్దపు దిరువేంకటగిరినిలయు(డు నను దనకొంగిట-_ 


నద్దిన * కస్తురిచెమటల నలమిన చందములు తలంచి ॥ 800 
_భూపొళం 

సువ్వి సువ్వి సువ్యలమ్మ - 

నవ్వుచు దేవకి నందను( గనియె ॥ పల్లవి ॥ 
శశి వొడచె అలసంబులు గడచె 

దిశల దేవతల దిగుళ్ళు విడిచె ॥ సువ్వి ॥ 
కావిరి విరినె కంసుడు గినినె 

వొవిరీ( బువ్వులవానలు గురినె * సువ్వి ॥ 
గతినేనె ఆటు గాడిద గూసె 

కుతిలకుడిచి జనకుండు నోరుమూనె సువ్వి ॥ 
గగురు పొడిచె లోకము విధి విడిచె 

మొగులు గురియంగ యమునీ పై నడచె ॥ సువ్వి ॥ 


1. ని-రే, ౫౨. పుజగిదె. 2, నక్కరం గంమున, 8, వున నక్కడ( జేతులు, . 
స్ట్‌ నద్దిక, ర్‌, ఇది పె-రే. ఎరా; సొ-రే. యగనెమున, 


ar 


246 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కలి చారె వేంకటపతి మీరె 


ఆల మేల్మంగనాచారలుకలు డిరె. ॥ సువ్వి ॥ 861 
ర్ర2.వ రేకు. శ్రీరాగం 
హాండు నాకు నిక్కముగా వలచినను 
నేడు వచ్చి బంటువలె నిలుచుండునునపే i పల్లి వ్‌ ॥ 


సిగ్గు గొంత పరులపె చింతగొంత తనకు 
యెగ్గు గొంత నామీ(దనే(టివల"పీ 
అగ్గలమై తానేలే అన్నిలోకములును 
తగ్గనీక నాకుని'ప్టే దక్కంగ నిమ్మనవే ॥ వాడు ॥ 


బొంకు గొంత సత్యముల పొందు గొంత తనకు 
'యింకొ మానడు నాపై నే(టివలపే 
సం'కెలేక వెంటవెంట సటలెల్ల విడిచి 
కొంకక నాయందలము గొలిచి రమ్మనవే ॥ వాండు ॥ 


రచ్చగొంత రా(పుగొంత రాజసము దనకు 
యెచ్చుగొంత కుందుగొంత నేంటి వలపే 
వెచ్చనై కౌంగిటంగూడె వేంక పేశ్వరుండు 


_ మచ్చిక నిష్టెయాకు నుడిచియిమ్మనవే. ॥;వాండు॥ 868 
రాగాల పేళ్ళంసావేరి.జం'పె 
మెచ్చెనొకరాగంబు మీద మీద కడు. 
నిచ్చెనోకరాగంబు యింతులకు నెల్ల 11 పల్లవి i 


చేనెనొకరాగంబు చెలియెదుట+ గన్నులనే 
మూనెనొకరాగంబు ముదిత మరినె 
పూనెనొకరాగంబు పొలింతిపతలకలమేన 
(వానెనొకరాగంబు వనిత నీను౯బాసి ॥ మెచ్చే ॥ 


అపినివాపిని నాకిక 04 026 ధవతి బాబుల ఇర లండదణ ౨1 4 బధిఉ ఫధిటి రికి 00 లతిక ఉలిటి భం 640 భవన రధ 00 కాజ రెటి కి ఎభివి టికి ఏ లిధిలాలటులి తికి ల 90 ఏ 9 దధ ఏ భొనిధాలా అసలాలాబు యల నయము అలుల సనమ అకాల నలా ర ననుణా నును గాటుభాడు కాయకావాయిా న పల చనా భాం వానాకాలం పిచ మలల మనంత లలల కమలాల. వాక అద టవళటకాలునే కరన 


శృంగార సంకీర్తనలు 241 
సాట్టెనొకరాగంబు (పాణముల ప స నలిగి 


“శష్టైనొకరాగంబు తిరిగి తిరిగి 
పుష్టైనొకరాగంబు ఫొల6ంతిడెందమునకును 


మె ట్టైనొకరాగంబు “మెరయుచునె కదలి. 11 'మెచ్చె 11 


కురిసెనొకరాగంబు కొప్పు పసృవ్వులనె సతీ 
మురిసెనొకరాగంబు ముంచి మేన 
తిరు వేంక పేశ్వరు(డ తెలుసుకో నిను(బొంది 
ota సౌల(తికచములనే, 1 మెచ్చె 1 868 


రామక్రియ 


చాలు€ జొలు నీతోడి సరసాలు యె 
' పాలిండ్లకొంగుజారి బయట ( వంట it పల్లవి 11 
సిగ్గువడితిమిర సీ చేసిన చేతలకు... 
నగ్గమైతీ మిర మరునమ్ములకును 
దగ్గరి సీకా(కల( దగులంబట్టి చేడు 


బిగ్గన నిందరిలో న? బలచనై తీమి 


నొగిలితిమిర నేము నోంచీన నోములకు 
స్పాన్మిభీతిమిర సీ సొందులకును 
తెగి నీవు నన్ను రతిందేలించి తేలించి నాకు! 


పగటు బవిగువులెల్ల € బచ్చిగా జీసితివి 


1 చాలు 11 


1) దాలు (1 


దప్పి( బడీతిమిర సీశాలిములనే కడు 
నొప్పి( బడీతిమిర సీ సీ నొక్కు. (జేతల 
ఇష్పుడి బై తిరువేంక మేశు(డ నీవు సొ. 
కొస్పు స సవరము దీసి కొల్ల గొంటి మానము. 
వవ పవర యాగ నాటు. 


వాలు ॥ 964 


న కరే. 


చరయలు యును TRARR MRT RIL Te TTT TEDL TT 
క నిరే, లొ, జగ 


ఖీ తాళ్ళషాక అన్నమాచార్యుల 
కొంభోది 


వలపేడ6 గలిగెనే వామతలతోచనకు దీని 
వలపించినటువంటివా6డింక నెవ్వ(డో 


సిరులు గల మోమెల్ల చిరునవ్వు గనుదోయి 
విరివైన వురమెల్ల వేంకమైన గుబ్బలు 


పసల వీ॥ 
na) 


తరుణీకి వెనకెల్ల 6 దురుము పిబు(దులును మంచి... 


నిరతంపు నడపెల్ల నిండుమురిపెములు 


జిలడొక్షినిలు వెల్ల చక్క_(దనముల పోగు 
కలికితనమెల్ల € గన్నులపండువు 
కలకంటివయ నెల్ల గడు గోమలము దీని. 
పలుకు: దేనియలెల్ల పంచదారకుప్పలు 


చెలువైన మోవెల్ల చిలుకవోట్లు దీని. 
కలదేహమింతయును( గస్తూరివాసనలు 
అలరిఎచెం దిరువేంకటాధీళశ్వరుండు ' దీని. 
తలంపసెల్ల విభునిలో దా(గున్న కరువు 


కాంథోది 


ఎవ్వతిర |పియము నీకింత నేసినది చూచి 
దవ్వుల నిన్నాకమా(6ట తగులనాడినది 


సిబ్బెంపు గుబ్బలమీ ది జిలుగు(బయ్యదది 
గబ్బిచూపు నిన్ను(జూచి కన్నుల నవి్వినది 
బబ్బిలకాయలతోడి పసిడి మె క్రైలది 
_ జొబ్చిలిన చెమటలచే6 జొక్కి నిలిచినది 


తొంగళలి రెప్పలతోడి తోరపు6 గన్నులది 
చెంగటిచెలియచేత( జెయివేసి నవ్వినది 
చెంగలువబంతిచేత( జక్కునొక్కినది 
పుంగరాల వేళ్ళ సీ కొయ్యనె మొక్కినది. 


॥ వల ॥ 


1వల ॥ 


॥। వల ॥ 365 


క1పలవి॥ 
he 


1 ఎవ్వ ॥ 


ట్‌ 


i ఎవ్వ 11 


య లీ ననే మే ననే... సంత్‌ మట పేట టా NPD 


వీడక వీడని కొప్పువిరులు జారినది. 
వాడక వాడనిమోవివన్నెలు దోంచినది 
యీడులేని తిరువేంకసేశ నిను(బొంది యీ __ 


కో డెనయసుననింతి కోరికెలందినది. ॥ ఎవ ॥ 866 
ఆహిరి 
జిగురువంటివా(డె శినకాటి చింత _ 
శిగురమ్మ(దోనీండె శిన* కొటి tt పల్లవి ti 


* నేంతి" కుత్తికవాండు నెడ* కుండ దాచిన. 
పా౭తపెదవిలు బలువున 
| ద ౧ 
నాంతికొరకు వచ్చి నడిమికి విజిశిన *._ 
శేంతలాండుగదె శినకాటి ॥ జిగురు ॥ 


రట్టడి శేంతల రొకాశినాయని 
పట్టపుశెలి* యలి బడ వేళ 
కొట6గొనముక్కు గోశి వేశినట్టి_ 
యు న (<n) 
శిట్టగీండుగ దె శినకొటి ॥ జిగురు 1 


_నలువున వెంకటనగమున( గోనేటి _ 
నెలవున సౌంపుతో నెలకొని 
కలిమి పడుసుతోడి కాంపురమున్నట్టి 
శిలుగులాండుగదె శినకొాటి ॥ జిగురు ॥ 867 


$$_వ రేకు, ఫాడి 


జాబు జాజేకాక దిరిశపు(బువ్వానా 
సీజాడెంతయిన నీవు మానేవా ॥ పల్ల వి॥ 


1. ని-రే. రాణ. చిన. 2. చేంతి. 8. చెడ. 4. చిన. క పుంజెరి, 6.ని-రే. ౧౧౯. బాణీ, 
* “చేదు” కు వ్యావవోరిక రూపమా? 


| శ్రీ తాళ్ళసాక అన్నమాచార్యుల 


సంపెంగపూవులలోన సారెకు జూచిన తన... 
కంపే కాక తనకాంక మానీనా 
యింపులు గొందరికి యీరసాలు గొందరికి 
జంపుల నీ గుణముల జాడ మానేవా 


పొగడ పూవులరోన పొందుగ6 జూచిన తావి! 
తగుగాక తొ మదము మానీనా 
నిగిడిన నీచేత నీ బోంట్ల కే కాక 
మగిడి నీగుణములు మంచివయ్యోనా 


కామించి కలువలు కన్నులనద్దుకొనిన 
కామునమ్ములునేండు గాక మాసీనా 
దీమసపు వెంకటేశ తెమలని" కూటముల 
ఆమని మాకోరికల ఆస మాసీనా, 


ముఖారి 


వంచిన పన్నీటంటో వాడె సీమోము 
మంచున6 దొమెరసొంపు మాయు(గదవే 


సంపెంగ నూనియనే మజ్జనము నేయ(గ టో 
చెంపజారి తురుమెల్ల ( జెదరీ" నేండు 
గ వ శ్‌ వంతు ge అ * 
గుంప్పలైైన తుమ్మిదలు కొమ్మ ఎయలకోలివి 
గంపప్పంగంప్పనకు వెరదుంగదపే 


జవ్వాది యెప్పుడు నీ నొసల మె త్తంగానె 8 
యెవ్వరు ఏలిచిన నోరెత్తవు నేండు 
కొన్విన చిలుకసలుకులు దీనిగాలీకి 
దవ్వుదవ్వులనె కడు దాంగుంగదివే 


నటాలీ ఉట 34 ఉలిపిరి తలల సల అం లలి థు రివితి లలి చచి లల పళ రి 6ఫిథీ కల పభ గి ధి ంలటత తలి. అధి ణట యురి సీస? క ఇఇ 6సిటి ధిలిల ల బలా కలిత భళి 4౬ ఉలి ౩2 టిలడనిశచీ ఆనీ ౧ఉలం ఉభిప అిలలిట లి బటల రగిలి ౧ లల ఇధి రిల నిశి టట అిలఖకి ఉలి ఈఅయ. 4; 


1, తావే, 2, శెమ్మలవి. $. ని-రే, ఇకా జెదరె, 


1జొజిీ || 


॥ తొజూ 11 


1 జొజు ॥ 38 


ట్‌ 
12అవి।। 
టి, 


స వంచిన ॥ 


ఎ 4 తిల ణది4 క ఇెథిలిలిథి సిటీ లల లీల వలా రళ ల ఇన అ ఉయనాశవానంంాలు సజల 


1, నిదే ౨6 సలమరి, 1 నిందే, రాణ కత, $, ౨౦0 యెసగి. 


శృంగార సంకీర్తనలు ' 251 


ఒక్క..మె వేంకటవిభులడొ త్తినరేఖలం టో 
చక్కని నీచను6ంగొంగు జారీ. నేం 
జక్కవపులుగులివి చందురుండుదయమైన 
వుక్క-మీరి చెదరుచునుండు( గదవే. ॥ వంచిన ॥ 860 


శంకరాభరణం 

సల్లుసూపుల సలమారి' యింక 

వెల్ల (బో నన్ను నెనకండుగా ౪ పల్లవి ॥ 
సంకు సక్రముల సక్కనయ్యకు6౬ దన... 

వృంకువవో నావొ కెల్లా. 

సంకనున్న తన సదురాలి మొరంలగైన 

సింకసూపు నాపై సిమ్మ6ండుగా ॥ సల్లు 1! 
మాపురేపుసూపు మాయలయ్యకు( దన-=- 

దాపురమువో నాతల౭పెల్లా 

పీ(పురమణికరక * వెజవకీయిన6 దన 

పూంపనవ్వు నాపై6 బుయ్య(డుగా i సల్లు 1 
పుసురు(బడుక మీ6దనొరగిన్న సక్కని... 
సికుండు వేంకటరాయ.డు 
పసప్పశీర నాఠకుః బరపుగా౬ బరపించి 
యెసగీ నిక సనవియ్య(డుగా. ॥ సల్లు (1 870, 


స 


కేదారగాళ 


తనివిదీరమికిం గుంటెనలె యాస 
అనుమతులకు( దాంకనాడుకే యాస 11 పల్లవ ॥ 








క. 


ఢీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పరినెలియింపులకు సళుపుంజూపులె యాస 
గిరుపుంగన్నులకు జంకెనలె యాస 
సరసంబునకు నలసప్ప€ గసరులే యాన 
మరు "పెర రే[పులకు నుంతనమె యాస ౪ తవివి ॥ 


కడు. గోరికలకు( లో? గాయతాళములె యాన 
చిడిముడికా6కలక: జింతలే యాస 
బడలిక కొ గిటికి బట్టబయలే యాస 
పడరానియెడం గడపటిచేంతె యాస ఇ తనీవి || 


రతిసనుయమునకు రాకొట్టులే యాస 
ఆతిమోహమునకుం గయ్యములె యాస 
యితమైన తిరువేంకసేటి కౌ6గిటంగూడి 
మతిలోనికెపడు. దమకములి యాస ॥1తనీవి॥ 871 





కుదదేశి 
(౪ 


మొలనూలి గొలిత ముదియుచును 
నలవంత. దిరిగీని వాడవాడలను (4 పల్లవి ॥ 


సంపెంగలతుదముతో చల్లలమ్మీనిదివొ 
వంపుమోము 'గొల్లిత వోడలను 
యింప్పలకోరిక* తో నిందిరాపకి యెదుట 
జంపుల నటనలతో సాళగింవుచును ॥ మొల |} 


నొసలికస్తూరితో. గన్నుల నవ్వీనిదివో 
వసిహాడు గొల్లైత వాడలను 
కసరుచు హరీమీ(దికాంకల కోపముతో 
యెసరు(జెమట గోరి యెమ్మెల? జిమ్ము చును ౫ మొల॥ 


ఇలువంపుటుంగరాల చెయి వీచీనీదివో 
వలపుల గొల్లైత వాడలను 
కలికియై తిరు వేంకటవిభుకౌ6గిట 
అలసిన నటనల నల్లంతనేంగుచును, ॥ మొల॥ 872 


శంకరాభరణం 


మొల్డో నేననంగానే ముక్కేవుగాని 
వెత్లీనేను వెళ్లినేను వెబ్లినేను సుమ్మీ ॥ పల్తవి ॥ 
69 69 ఠి (౧ 
సడ్డలాడంగా నే కడు జారినపయ్యద చూచి 
_ యెడ్డ నన్ను జాణంజేనేవేంటికో కావి 
వడ్డివారే వలపుల వన్నెవెట్టనేర నే 
గొడేరే గొడేరే గొడేరే సుమ్మీ ॥ మొల్లో ॥ 
a a (౧0 6 
ఓల ననణానే నన్నునదండపు దుటారాల 
౧ (a) 
చల్లలమ్మ గానే పగ చాపేవు గాని 
కల్ల లాడనేర నీతో కపటాలు నేర నే 
గొలదాొన గొల దాన గోల దాన. జుమ్మీ ॥ ములో ॥ 
య ha) ne) తప 
_ వేంకపేళకుండ నేనంటా వేసాళ౪ం. బొయ్యేనంటా 
అంకులచేతులుచూచి యంటితి గాని, 
కంకిగా గుబ్బలమీ€ద గాజున దీసేవృ. నే 
వుంకువొల నుంకువొల నుంకువొల్ల ( జామ్మీ. ॥ మొల్లో ॥ 878 
య చిం న్‌ ag 


04.వన రేకు. కేదార గౌళ 
దకోపిధాచరణం తన్న భవతి 
దశవిధావసారం తే. తత 1పలవి ॥ 
అథ గా 
1. విందే. ౧౧౭ ఆహాంటి ఊగాని . 


Vol 5-F 22 


254 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


స్థాపయిష్యామి వేదానితి వ్యాజేన 
దీపితోయం మత్స దేవాః పురా 
వ్యాపారోయమేవం నచ తరుణ్యా 
రూపజలధాౌ కేళిరుచయే తత్ర 1 దశ ॥ 


ధారయిష్యామి మందర మితి వ్యాజేన 
చారుకచ్చపవిధాచరణం పురా 
సీర సేయం తవ మనీషా (ప్రియవధూ... 
భారకుచమందరౌ" భర్తుం తత్ర 4 దశ ॥ 


భువముద్దరిష్యామి పునరితి వ్యాజేన 
ధవళకిటివై భవం ధత్సే* పురా 
వ్యవహృతిరియం నచ మహామహీకుచత "కే 
తవ దంతక్షతం దాతుం తత | దళ | 


దనుజం హరిష్యామి తమితి వ్యాజేన 
ఘన నారసింహవి[కనుణం పురా 
దనుజహర తవ మహత్త్వం తన్నచ నథా__ 
ర్షనమిందిరాయా (యాం 7) ప్రసర్తులి తత్ర  ॥దకళ॥ 


అపహరిష్యామి బలిమవామితి వ్యాజేన 
కపటవామనరూపకలనం పురా 
నిపుణ ఏవం నఖలు నీయతిస్సతీషు శ్రే 
కపటాచరణం ఘటయితుం తత ॥ దళ ॥ 


సంహారిష్యామి నృపజనమితి వ్యాజేన 
బహ్వారుణతోయే (ప్రా ప్రిః పురా 
సింహవి[క్రమణతే స్థితిరియం నచ సతీ... 


“ విహ్వాలత్వం తదా వేత్తుం తత 3 దక ॥ 
1 నింరే. జరా, మండరొ. 2. ధత్తే. 4. మహత్వం తంనచ నఖలు--జననం . 


త్రియాంచ ప్రసర్తుం. శీ, సొ--రే; పె_రే, ౨౮. సంహ్వూ, వంహ్వా, నింహ్వ, వింహ్వా 
అనియే ప్రానసాళము; వి-రే. సంహ, ఐంహా, నిహా ఢలితితాు... .-4 ౬! 


t 


శృంగార సంకీర్తనలు 2556 


రావణం జేష్కామి రణ ఇతి వ్యాజేన 

'భూవరత్వే తే భోగః పురా 

ఏవం నభవతి మహీసుతా విరహం 

సావధానేన పప్రహర్తుం" తత్ర ॥ దళ ॥ 
కంసం హనిష్యామి ఖలమితి వ్యాజేన 

సంసారోయమాచరితః పురా 

హింసాదూర నచ పితమిదం [వజవధూ-_ 

సంసరణలీలాం (ప్రసక్తుం" తత్ర దళ ॥ 


పాతయిష్యే* (పలంబమితి వ్యాజేన 
జాతరోషస్య తే జననం పురా. 
భూతరక్షక తే పభుత్వం తన్నఖలు' . 
భూతలే రేవతీం భోక్తుం తత, ॥ దళ ॥ 


బుద్దో భవీష్యామి పురహృతివ్యాజేన 
బద్దరోష ఇతి తే పప్రాప్తిః పురా 
తద్దితం నహిఖలు* తదా" వధూహా స్ప" _ 
సిద్ధ పసారేణ సేవితుం తత ॥ దళ ॥ 


మారయిష్యామి కలిమతమితి వ్యాజేన 
కూర కల్క్యవతారకోపః షరా 
ధీర వేంకటనగాదీశ ఏవం నఖలు 
భీరుముర్వీం సం[పీణయితుమ్మత | దళ ॥ 374 
1. ని-రే. వింహే సొవధానంచ్యపనర్తం,. 2 (ప్రసర్తుం. క్క, యిష్యామి, 


ఓ. సారే, తం నఖలు, ర్‌, ని-రే, రోషస్యతే. 6, నఖలు. 7. సారే. తధాం 
8 ఆదు చి ఈ ‘ + 


౮) తాళ్ళపాక అన్న మాచార్యుల 
ముఖారి * 
ఎంత నేయంగనేరదింతి గోపించినను 
కంతుని గెలిపించెను ఘను(డై న విభుని ॥ పల్లవి tt 


సతివింత తాపాన చందురు(డేంపంగం బో 
(పతిచందురుండాయ పడ[తిమోము 
ఆతివ( గోవిలకూతలలయించ6గాయ టో, 
తతి. గోవిలలకూ(త తానాయ( బలుకు ॥ ఎంత ॥ 


మలయానిలు(డు దన్ను మలసి యేంచంగల టో 
చెలివూర్పు చిరుగాలి( జి(త్రించెను 
తలపో(తిచింత చిత్తము నేయంగా. టో 
కలికిచి త్రము పతికడకం బెనిపుడు '॥ఎంత ॥. 


తిరుగ జందుడు తన్ను తిలకించగా( బో 
- ధరియించెం గుచముల తానతని 
తిరు వేంకటగిరి దేవునికౌ 6గిటి- 
సిరులంజో యిన్నిటా6 జెలువాయె నిపుడు. 1 ఎంత ॥ 875 


ఆహిరి 
నిన్ను గూడిన విభుని నిలువెల్ల సొంపాయ 
నిన్నియును నొవగూడె వింతలోపలనె i పల్లవి ॥ 


సొలపు సీ కడగంటిచూపు హృదయము గాడి 
లలినిత(డు (శ్రీవత్సలాంఛనుండాయ 
వెలది నిను బెడ(బాసి విరహంపుమెయికొ(క.. 
వలన సీత(డు సీలవర్లు(డై నాడు అ నిన్ను ॥ 


1. వి-.రే. 88. అహిరి. 


శృంగార సంకీర్తనలు 


ఆదన నీ చనుగుబ్బలను చక్రముల చేత. 
బదిలపరపుచు చక్రపాణియైనాండు 
సుదతి నీ దేహమున సొబగు కుంకుమపూ(త... 
లెదిగి పీతాంబరం వీతనికి నాయ 


ఆలింగసాపేష్షిననయంబు నీను(గూడ 
లోలు(డటుగాన నాలుగుచేతులాయ 
శ్రీలలితమూ రియగు (శ్రీ వేంక 'పేశ్వరుండు 
పాలించె నిను నీకు( బగితోషమాయ,. 


ముఖారి 


కందువ నేండెందరై నాం గలరు నీకు 
యిందరిలో న్నాపియమీడేరీనా 


సన్నలు నేనేటి* వారు సరసమాడేటివారు. 
కన్నుల మొక్కే_టివారు గలరు నీకు 
విన్ననై. యిందరికిని వెరవనే కాక నా _ 
విన్నపమెంతైన నీకు వినందీరీనా 


తే(కువ( జేరేటివారు తేనెల మా(టలవారు 
కాకలు నేనేటివారు గలరు నీకు 
యేంకటనిందరికడ నెడతా(కనేకాక 
సోంకనాడే నావంక చూడ(గూడీనా 


ముద్దులు గునియువారు ముచ్చటిలాడెడివారు 
గద్దించి తిప్పెడివారు గలరు సీకు 
తిద్దిన నీవిద్యలివి తిరువేంక మేళ నా. 
వొద్ద( గూడి యిట్ల సీకు వుండ6గూడీనా 


*విధిధ దిశం అల ధల ఐ బి లి లజచచిశిళి భి పి ఫల ధని లెలొ శి ది ఫలి వి ది ధిని ల లతల ఉఉతాల 0 లి బవిలళ అరి లిలి కవ 0 ళ భళా థిల వీ ఇటీ లట శల భేరి కిటి కెటిలిదటిటి అటి ప్రతిభ లంటి ఇందా అవామువాణారాలినాళా 


1. ని-రే. ౧౨. కందువలై నే 2, నేనెడి. 
17 


267 


4 నిన్ను [| 


(| నిన్ను i 376 


i పల్ల వి ui 


॥ కందు॥ 


॥ కొందు ॥ 


॥ కందు ॥ 877 


ిక్‌కి (ఖీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
95.వ రేకు. _ మాళవిగాళ! 


సీతక పడును దోసిటి పొల మగండు 
బాతి* పడిన నగపడునటె వీండు | il పల్ల వి ॥ 


మూ (౯7) డు గాళ్ళ పెద్ద ముసలి సవులుగొన్న 
పొండిమేకల పాల పాశము 
వేండి జుల్టినతల్లి వేకటియె కన్న... 
వాడు వీడు శిన్న * వాడె ఏండు 1 సీత ॥ 


కొండలంత సను * ig 
మిండెత గవిశి పె మింగ రాయగా 
గుండె .వగులనోక కోలనె సరగన 
'నెండివే పెసినట్టి సి సిసు * వప వీండు ॥ సీత ॥ 


వుడుకు నుదుటివాండు వుదుటున దా (c) సిన. ' 
బెడిదపు మోతల ” పెనువిల్లు 
తొడికి విరిశివేశి దోమటి * నును(చాఅ-. 
కడుపుల తొలి * పెండ్రి కొడుక మె వీండు 1 సీత ॥ 


మారుదల్లి 'నేతిమాటల6 బడలేక 
వూరు విడిశి యడవులకే(6గి 
'సేరవచ్చిన యింతి నెవులు ముక్కు. (గోశి 
పేరువారిన పెద్దవిరుదె వీడు ॥ సీత ॥ 


పొగదాగు తపసుల పుల్ల వెలుగు మంట _ 
లగడు శేయంగ ముగురసురల 
సగము సాయ సంపి సడింబెట్టి విడిశిన.__ 
బగిడికా(డు సిన్నపడుస టె వీండు ॥ సీత ॥ 
1. ని-రే. ౭౯. వరాళి, ఏ. బాంతి. 3. సిన్న, 4, చన్ను. ర్‌. సరుగన 


6. శెండి వేశినట్టి శక, 7. ఉడుకు నుదుటివంటి ఉదుక మిడుకువాని-బెడిదపు రవముల 
8 లతగు. *పాశము=-=పొాయనసమా? * నునుబాల కడుపుల 


శృంగార సంకీర్రనలు 259 


* మిసమిస మెం సేటి మెగముమేనిపె 
పసల? టిగిలి వెంట బారి పార 
గసిక వింటికోల గరిగాండనేసిన 
సిమాయల సలమరి గదే వీండు సీత ॥ 


z 


. రవ్వల సేంతల రాకొశినాయని.. 
కొవ్విన మదము తె ' కో_ల్లుగొని 
యిహ్యల( దిరువేంక టేకు(డై యున్నా(డు | 
గువెక నిను ఉట్టిగొనెంగ దె * వీడు. 1 సీత 1 978 


(శ్రీరాగం 


ఇప్పుడెట్లున్నదో యిందయువజన 
na) 
అప్పటికి గొంత గుూమాయ నావేళ 1 పల్ల సె ॥ 


తెబివ శశికాంత వేదికమీద మల6గుపై _ 
నొఅగి పరితొపాగ్నినిడుకంగాను 
నెటి దొల(కు మోమువెన్నెలకు శశికాంతంపు_ 
టఅి(గు గర౭గిన శై త్యమాయెనా వేళ || ఇప్పు (1 


చెలియ పొన్నల విడ (నీడ?) దిగురుంబానుపుమీ(ద 
పలుమారు నినుదూరి పాడ(గాను 
చెలగి పొన్నల విరియు చిలుకుందేనెల సోన. 
'దెలినొంది కొంత వడదీరెనావేళ ॥ ఇప్పు ॥ 


తొయ్యలి విలాసమున తూగు మంచముమీ(ద 
పయ్యెదరజొర నిను(6 బాడ(గాను 
'తియ్యమున( గూడితీ ఏ తిరు వేంక పేశ్వరుండ 
నెయ్యంపు వేడుకలు నినిచెనా వేళ. ॥ ఇప్పు ॥ 979 





1. రవైష్వన శేతులు రండు వడులు గల_కొవ్విన అసుర దెక్కోలు, 2. డై యిదె 
వీ(డె. 8. పువ్వుల పూజల(దొదలీ, “మారుదల్లి' -*మినమిస ' అను రెండు చరణ 
ములు ని-రే. లో బేవు. | 


0 ఢీ) తాళ్ళపాక అన్నమాచార్యుల 
. ఆహిరి 


ఏంత మన్నించితో యీ యింతినిదె నీవు 
అంతకంతకు. (బ్రేమనలరీనిపుడు వల్ల ప॥ 


పడ(తి సాట్య(శ్రాంతి. బవళింది తొల్లి నీ. 
తొడలపై సీవు తల దువ్వ(గాను 
కడలేని యటువంటి కళలు దిలంచే కదా 
విడువని వియోగమున వేగినిపుడు ॥ ఎం3 ॥ 


ఒనరం గుచభారమున నొరంగి యీ మలంగుపె- 
నెనసి నీవాకు మడిచియ్య(గాను 
వనిత నేడటువంటి వలపుదల(చే కదా 
ఘనమైన తాపమున( గాంగీవిపుడు 1 ఎంత ॥ 


సిరులు నీ మోముపె( జెక్కులొయ్యన చేర్చి 
యర మోడ్చి కనురెప్పలలమి యలమి 

' తిరువేంకటాచలాధిపుండ విను( గూడియే 
సరవళానంద సంపద దేలెనిపుడు. (ఎంత ॥ 8000. 


1. ఈ రేకలో ఇంకను (వ్రాయవలసిన రెండు కీర్తనలకు 'డోటు విడువంబడినది. 
ఓం కొల, కారా, కొక, ౧౦౦. నంఖ్యల రేకులు నస్టములై నవి, 


అనుబంధము | 


జుకారాది గ రాగ _ సంకీర్తన సంఖ్యా సూచిక 


రాగములు సంకీర్తన నంఖ్యలు 
_ అమరసింధు 360 
ఆహిరి ఈ 4, 8, 10. 32, 49, 58. 68, 69, 


74, 76, 77 84, 85, 92. 118, 123, 
124, 125, 180, 186, 142, 147, 156, 
159. 184, 181. 182, 188. 197, 20, 
237, 249. 261, 258, 280. 268, 287, 
278, 286, 302, 805, 817, 326, 881, 
804, 345, 347, 348, 351, 366, 3817, 


376. 800. 
కన్నడగౌళ ee. 88, 116,117, 168, 229, 308, 339. 
కాంభోధి క్‌ 18, 48, 86, 99, 112, 114, 121. 
(కాంబోది) 141, 145, 185, 112, 178, 184,199, 
211, 232, 286, 254, 398. 966, 386, 
874. ea 
శీదారగౌళ ee 288, 368. 871. 
కొండమలహరి  .... 115,324. 
శెలుగుంగాంభోరి. .... 88, 822 


(9 కాంటోది) 
దేవగాంధారి ca 148, 280. 


రాగములు 


'దేళాక్షి 

దేశి 

దేసాళం 
ధన్నాసి 

నాట. 
నాదరామ క్రియ 
నారణి 

నారణి దేశాక్షి 
పళవంజరం 
పాడి 


బౌ? 
(రవ) 
భూపాళం 


భి రవి 


మంగళకౌ రిక 
మలహరి. | 


మాళవశ్రీ 


. 190. 
యం 120. 


సంకీర్తన సంఖ్యలు 


161, 265, 294, 880, 


. 25, 95, 205. 
. 178, 98, 179. 
. 167, 198, 227, 858. 


140, 244. 


. 22, 80, 82, 118, 293, 352. 


199, 846. 


19, 66, 12, 81, 100, 104, 106, 107, 


' 129, 1832, 160, 163, 170, 171, 229, 


280, 303, 808, 811, 318, 368. 


. 71, 186, 204, 234, 287, 299. 
ee wr 829. 
. 281. 257, 277, 282, 325, 301. 
we do ఈ 28. 44, 51, 94, 97, 127, 218, 


. 88, 102, 220. 
. 139, 348, 
. 58, 


* రేకులో “భవుళి” ఆని యున్నను ఇది “బౌళి” గానే వరిగణింవంబడినది. 


రాగములు 
మాళవి 
మాళవిగౌళ 


ముఖారి 


ముఖారి పంతు 
మేచబొళి 


రామ[క్రియ 


రీతిగౌళ 
లలిత 


వరాళి 


వసంతం 
వసంతవరాళి 


శంకరాభరణం 


283 
సంకీర్తన సంఖ్యలు 


107, 189, 226, 


. 2835, 878, 
. 71. 9, 17, 21, 28, 42. 52, 57, 63, 


64, 75, 89, 93, 95, 96, 111, 119, 
185. 156, 157, 187, 202, 206, 207, 
208, 209, 213, 214, 216, 221, 2839, 
240, 259, 269, 275, 284, 285, 291, 
297, 300, 309, 321, 382, 349, 350, 
359,969, 875, 877, 


170, 


. 268, 
. 14, 90, 61, 150, 215, 804, 307, 318, 


328, 340, 364, 
166, 


. 48, 105, 295, 
. 84, 40,91, 115, 122, 151, 


91, 194, 


Prem 


271, 272, 288. 828, 


. 18 


842, 


. 20, 24. 27, 70, 78, 108, 154, 174, 


193, 194, 217, 242, 246, 247, 256, 
266, 270, 316, 370, 373, 


రాగములు 
శుద దేశి 
అ 
శుదరా మ్మకియ 
ద 
శుద వసంతం 
అణ ఫె 
(శ్రీరాగం 


సానుంతం 


_ సావేరి 
సాళంగం 
నాళంగనాట 
సౌరాష్ట్రం 


స్తౌరాష గుజరి 
క్త జీ 


హిందోళ వసంతం 


పొబీజి 
జ 


సంకీర్తన సంఖ్యలు 


ఎం శీల, 258, 872, 


143, 


ఎం 899, 62, 67, 180, 


1, 6, 12. 26, 29, 41, 50, 79, 83, 


87, 101, 103, 110, 126, 184, 149, 
. 153, 178, 183, 185, 191, 196, 201, 


212, 224, 225, 236, 248,248, 250, 
252, 262, 264, 278, 276, 279, 281. 
289, 292, 301, 312, 319, 330, 333. 
144, 854, 355, 362, 870, 


. He 18, 31, 00, 37. 48, 47, 54, 56. 


128, 131, 133, 1838, 144, 146, 162, 
168, 169, 177. 200, 219, 228, 233, 
255, 261, 290. 296, 314, 320, 327, 
337, 341, 


.... 68, 
« 90, 210, 
.... ఉర, 288, 
ss: (కీన్‌ 
was 190 
0 274, 

. 90, 60, 


అనుబంధము 


అకారాది సంకీ రృన = రాగ - సంఖ్యా సూచికో 


సంకీర్తన మొదలు 


అంజలి రంజలి 
“ఆఈంతకంతకు గాలి 
అంత సేయకుందడి 
అటు గొంతకాల 
ఆడు గడుగుకు 
ఆతడు చొచ్చిన 
ఆతనుచే నెట్టెన 
అతివ జవ్వనము 
అదిగాక సౌభాగ్య 
అద్దిర చిమ్ముల 
అన్నిజాతులు దొనె 
ఆపురూపమైన 
అప్పండు మజ్జన " 
అప్పటికిని చెక్కు. 
అప్పటి యెండ చెమ 
అప్ప మైన సీయ 

' అప్పుడేనే నీకు 

' అబ్బురంపు శిశువు 
అయ్యో వీ(డున 
అలమేలు మంగ 
అలరులు గురియ(గ 
ఆలికి సంపెగ 


రాగము 


(శ్రీరాగం 
(శ్రీరాగం 
పొడీ 
(శ్రీరాగం 
సామంతం 
(శ్రీరాగం 
భైరవి 
కాంటోది 
పొడీ 
సామంతం 
ఆహిరి 
సామంతం 


శంకరాభరణం 


పొడీ 
(శ్రీరాగం 


ఆహిరి 
 సామంతం 


మంగళకె శశిక 
ఆహిరి 
పొడీ 


"శంకరాభరణం 


ఆహిరి 


నంకీ ర్తన సంఖ్య 
289 
10 
81 
844 
219 
[53 
245. 
112 
280 
427 
123 
128 
256 
[06 
26 
945 
43 
220 
147 





331 


సంకీర్తన మొదలు 

అవి యెటుపంటి రహా 
అవ్వలిమాటలే 
అహో సురత 
ఆంగ(జేసు న చూపు 
ఆ(పరాని వలపాయ 
ఆ(పలేక సను 
ఆతడు చొచ్చిన 
ఆత(దేపో చెలి 
ఆతడే యెటు(గండా 
ఆపదలె సంపదల 
ఆలవట్టములు 

ఆస వెట్టుదువు 

_ ఇంతగా. జేసితి 
ఇంత మమ్మిట్లా 
ఇంత కన్నీరొలుక 
ఇంతిచేసిన భాగ్య 
ఇంతిభువనమో 
ఇంతే విన్నప మింతే 
ఇందరి నేలితి 
ఇందూ నందును 

| ఇచ్చకాలు నాకు 
ఇచ్చకాలు రమ 

ఇట్టి ముద్దు 20% 
ఇప్లే నామది 
ఇదిగాక సౌభాగ్య 
ఇదె మొగంబిదె 


266 


రాగము 


పాడి 


. దేశొకీ 


శంకరాభరణం 
వరాళి 
ఎహిరి 
వుభౌ రి 
(శ్రీరాగం 
ముఖారి 
ముఖారి 
అహిరి 
(శ్రీరాగం 
ఛి రవి 
కాంటోది 
ఆహిరి 
శ్రీరాగం 
ఆహిరి 
శంకరాభరణం 
శంకరాభరణం 
ముఖారి 
ధన్నాసి 
సామంతం 
(శ్రీరాగం 
దేవగాంధారి: 
ఆహిరి 
ముఖారి 
కాంటోది 


సంకీర్తన సంఖ్య 
Er. 
265 
78 
40 
ప్రస ' 
ill 
158 
89 


237 
273 
222 
1405 
10 
819 
356 
266 
20 
207 
198 


250 
148 


278 
17 
184 


సంకీర్తన మొదలు 


ఇన్ని చేంతలును 
ఇన్నియు( జేసితి 
ఇన్నిరాసులయుని 
ఇప్పుడెట్టున్నదో 
ఉండ(బాసీ నడవి 
ఉండ వద్దా యిటు 
ఉగ్గు వెట్టరే నం 
ఉయ్యాల మంచము 
.ఉయ్యాలాబాలు వరి మి 
ఉవిద తనులత 
ఊరకుంకే నన్ను 
ఊరులేని పొలి ఇం పశ 
ఎండలు రేయెండలు 
ఎంతటివా (డవు 

ఎంత నేరండీ 
ఎంతపనియిది 

ఎంత మన్నించి 

ఎంత వడిదా(క 

ఎంత సేయంగనే 
ఎందరి6 జెనకే 
ఎందరికి మోహించి 
ఎందరి దూరుద 
ఎందరువలళే నీ 
ఎందాకా జొగిది 
ఎక్కడ నున్నదో 
ఎక్కడికి నెక్కడ 


267 
రాగము 


భూపాళం 
ఆహిరి 
శుద్దరామక్రియ 
(శ్రీరాగం 
కాంటోది 
(శ్రీరాగం 

భి రవి 
కాంటోది 
శంకరాభరణం 
ఆహిరి 
(శ్రీరాగం 
సౌరాష్ట్రం 
ముఖారి 
దేవగాంధారి 
ముఖారి 
ఆహిరి 
ఆహిరి 
ఆహిరి 
ముఖారి 

శుద్ద దే 
నారణి దేశాక్షీ 
మలవారి 
భూపాళం 
ఆహిరి 
ముఖారి 
సామంతం 


సంకీర్తన సంఖ్య 

282 
288 
148 
879 
178 
279 

97 
[72 
246 
348 
248 

ర్‌ర్‌ 
216 
280 
240 
203 
380 
181. 
375 

59 
190 
139 
277 
268 

28 

88 


సంకీర్తన మొదలు 


ఎక్కిడిది(క (బరి 
ఎచ్చరించెదనని. 
ఏటువంటి భోగి 
ఎట్టయిన( జే:కు 
ఉట్టుధరింపంగ 
ఎట్టుధరియించె 
పట్టు .వోరిచెనో 
ఎట్టు నేయనైన 
ఎట్టు నై (తువె 
ఎడ యాట మాట 
ఎనలేని వీరము 
ఎన్నడు గాని రాడో 
ఎన్న (డును గోప 
ఎన్ని నే(తలై న 
ఎన్ని నేసినా 
ఎపుకు నొయెడ 
ఎప్పుడు వచ్చునో 
ఎఆఅి(గ వితని 
ఎవ్వ(డో వీండేల 
ఎవ్వతీర [పియము 
ఎవ్వతెరా నిను 
ఎవ్వరికి( జెల్లు 
ఎవ్వరిపై నింతేసి 
ఎవ్వరు గల రమ్మా 
. ఎవ్వరు గల రీతని 
ఏ కాల మేది. 


రాగము 

ముఖారి 
సామంజఉం 
నామం౦ంతం 
సామంతిం 
నామంతం 
శ్రీరాగం 
నామంతం 


భూపాళం 


శ్రీరాగం 
ఆహిరి 
(శ్రీరాగం 
కాంబోది 
శ్రీరాగం 
నామరితం 
శుద్ద వసంతం 
భవు? 

దేశాక్షి 
ముఖారి 
ముఖారి పంతు 
కాందోది 
భైరవి 
సామంతం 
ముఖారి 

బౌళి 

ముఖారి 
సామంతం 


సంకీర్తన సంఖ్య 
20 | 
314 
177 
47 
144 
855 
18 
281 
812 
851 
196 
46 
41 
162 
180 
329 
236 
800 
176 
366 
857 
887 
909 
287 
239 
255 


ఆటోలు OV VID 
ఎల 


. ఏంటికిం జేరీ 
ఏటికి విచ్చేసి 
ఏడ నున్నదో 
ఏ తులే నెరప 
ఏ మన6గల ది(క 
ఏమిటికి( జింత 
ఏమి బా(తి నే 
ఏమిసేయ6గ నగు 
ఏమి సేయగ వచ్చు 
ఎమి సేయుదునమ్మా 
ఏమి సోద్య మిది. 
ఏమీ ననకురే , 
ఏమొకొ చిగురు 
ఏల రాండమ్మా 
ఏలా యీయను 
ఏలే దగ్గరనీయ . 
ఏలే పడుసా 

= ఏలే యేలే మర 
ఏవం దర్శయసి 
ఏవూరికేవూరు 
ఓడయ(డవు నిన్ను 
ఒర్ధైల మొక్కే_వో 
ఒయ్యనె దగ్గర 

. ఒఆఅపోమెలుపో 
ఓయమ్మా వినరో 
కంటిమినీలాగు. 


Vol 5-[ 23 


రిెగయి ' ౦౮ రని బంథు 
అవ 


పొడి 

సు భారి 

చే ఫాక్షి 
పొడి 

కన్న డగౌళ 
సళవంజరం 
అనాస 
మాళవి 
నారణీ 
నాదరామ[కియ 
బౌ? 

బెరవి 


నాదరామ్మకియ 
కాంటోది 
కన్నడగాళ 


ముఖారి 


ముఖారి 


పాడి 


ధన్నాసి 
(శ్రీరాగం 
దేళాక్షీ 
సామంతం 
కాంటోది 
పొడి 
ఆహిరి 
ముఖారి 


00 


294 
104 
88 
120 
రి 
187 
[09 
113 
294 
318 
కసి * 
235 
006 
[10 
$21 
163 
167 


161 
56 


41 


129. 
49 
297 


సంకీర్తన మొదలు 
కందువ నేండెంద 
కట కట సతి 
కటకటా యిట్లా 
కడగంటనే కెంపు 
కడు నీకు 
కనలకువే మతి 
కన్నులనే నవ్వితే 
కనములానన 
కలంగన్న చోటికి 


కొలలోనె యిరువుర 


కసి కాక 

కలికి కాంతాళము 
కలికి కోరికల 
కలిమి నిందరిని 
కవయ(గ వలి 
కాంత నీ నెరుల 
కానర(6టపె పెంచ 


కామ యాగము 
కామించి సీ వరుగ 


కౌమిని నీ సౌభాగ్య, 


కాలకడ6 దెగె 
కాల మెలా మోస 
(ag) 
కావరాదా కరు 
కుంకుమ చెమట 
కుందణంపుమె 
.కులుకక నడవరా. 


దేసాళం 


సంకీర్తన సంఖ్య 
377 
122 
36 
298 
200 
930 

152 
307 
G4 
21 
202 
126 
1h 
257 
225 
211] 
258 


228 
142 


164 
249 
151 
204 
200 

92 


సంకీర్తన మొదలు 


కూరిమి చే(త 
కూరిములే కద 
కూరి మెజీ6గి 
కెరలి బయట 
కొంచము మాకుల 
కొండల గుబ్బల 
కొండలో(గో విల 
కొనచూపులన 
కొప్పుతావి సారె 
కొమ్మ తన ముత్వాాల 
కొలనిదో(పరికి " 
కొలనిలోన మును 
కొలమున మొద 
కొలిచి బిందెల 
కోపము లిద్దరిలో 
కోవిల పలుకదు 
గందము వూసే 
గుట్టున(గోరిక 
గొల్లై తల కేలరా 
గోళ్ళు పీటుచు 
చంపరాని పగ 
చక్క_(దనములచే 
చక్క_(దనములనే 
చక్క_ని తల్లికి 
చలిగాలి వేడేల 
చెల్లనై కాయ 


2/1 


రాగము 


శ్రీరాగం 
కాంటోది 

భె రవి 

ఆహిరి 

రామ (క్రియ 
ముఖారి 
కొండమలహారి 
సామంతం 
(శ్రీరాగం 


ఆహొరి 


దేసాళం 
ముఖారి 
శంకరాభరణం 
వరాళి 
ఆహిరి 

భె గవి 

ఛి రవి 
ఆహిరి 
శ్రీరాగం 

ఇ రవి 
శ్రీరాగం 
ఆభారి 
తెలు[గు6ంగాంటోది 
పొడి 
(శ్రీవాగం 
సామంతం 


సంకీర్తన సంఖ్య 

354 
199 
810 
124 
150 
350 
324 
[383 
248 
74 
98 
214 


242 
192 


44 


188 
108 

94 
286 
68 
322 
107 
191 
228 


సంకీర్తన “మొదలు 


చాచిన చల 
చాలదా యీచన 
చాలు( జొలు సీ 
చాలు(జాలు నీతో 
చాలు(జాలును భోగ 
చింతల చిగురులె 
చింతా పరంపరలు 
చిత్తము నిజమైన 
చిన్ననా6ండు మదు 
(on) 

చిమ్మకువే గోళ్ళంత 
చూడరమ్మ యిటు 
చూడవమ్మ 
చూపులనే సొల 
చెంగటనే చెలువంపు 
చెంపల యేరు 
చెటవ చేవేరా 

(AIR) 
చెడ చెడ మనసుల 
G తి 
చెదరి తటు పుణు(6గు 
చెప్పరాదీయింతి 
చెప్పిన హృదయ 
చెలగి కూరాకు 
చెలికి( జక్క6దన 
చెరియకు విరహా 
చెలువపు నేంతల 
చెల (టో అలుగ 

aa) 

చెల్లు నంటా నచ్చి 
| య 


wl 

రాగము 
మాళవిగౌళ' 
శుద్దవసంతం 
ముఖారి 
రామ్మకియ 
సాళంగనౌట 
పొడి, 
సామంతం 
నాట 

ముఖారి 
(శ్రీవాగం 
రామ్మ క్రియ 
మాళవి 
వరాళి 
ఆహిరి 
కొంటోది 
తెలు(గు(గాంటోది 
ఆహిరి 
సామంతం 
ముఖారి 
ముఖారి. 
వరొళి 
కాంటోది 
నాదరామ(క్రియ 
సాొమంతం 
(శ్రీరాగం 
(శ్రీరాగం 


సంకీర్తన సంఖ్య 

835 

67 
832 
964 

45 
170 
181 
140 
156 


904 
226 
328 
118 
121 

86 
గ్రరి 
97 
259 
348 
194 
105 
౧0 

261 

83 
29 


సంకీర్తన మొదలు 


చేయరాని చేంత 
జగడప్ప౦జనవు 
జట్టిగొనెర నిన్ను 
జవ్వనంపు మద 
జవ్వాది మెత్తినది 
జోజు జాజేకాక 
జొనామ్యహాం తే 
జిగురువంటి 
తక్కుల చంతల 
తగిలిన మునులే 
తనివి దీరమికి 
తనువెల్ల (గోమ 


తన్ను. బాసి నేనింత. 


తమకమును దల 
తమ్ములాల అన్న 
తరుణీ కనుంగవ 
తరుణి సీయలుక 
తరుణిపై మరుని 
తలఅచు ాటక్‌ 
తలచిన దేవా 
తలంచి వేరొకటాడ 
తల నొక్క. మాటాడ 
తలపటువెటు 
(<a) యు 
తవ మాం (దషుం 
220౦ 
తానట (ప్రాణే 
తిటిన6 దిటిన 
రో ట్‌ 


27/3 


రాగము 


ముఖారి 
హిందోళ వసంతం 


శ 


ఆబారి 
ఆపొారి 
కంకరాభరణం 


పొడీ 


(శ్రీరాగం 
కేదారగౌళ 
సాళంగనాట 
మంగళకొ శిర 
రామ[కియా 
కాంటోది 
కన్నడగొళ 
*0కరాభరణం 
మాళవి 
అమరసింధు 
వరాళి 
సామంతం 
శంకరాభరణం 


కాంటోది 
(శ్రీరాగం 


ఆబారి 


సంకీర్తన సంఖ్య 
284 
274 
926 
905 
816 
368 
135 
867 
10! 


871 
218 
తీగ 
910 
99 
339 


శ్‌ 


| 

60 
189 
360 

34 
169 
154 
114 
292 
817 


సంకీర్తన మొదలు 


తురుము నీవియు 
తెప్పగా మబ్జైకు 
తేనెయు నేయు 
దంట మాటలనే 
దంతచ్చదము దా 
దవ్వుల నుండవే 
దశవిధా చరణం 
దిక్కు లేకపోయె 
దిమ్మురివలె నీటు 
దుష్ప కొల్లా జవ్వాది 
'దేవరచి త్తం 

దై వకృత మెవ్వరికి 
'దొరకెయా పూజ 
నల్లని మొని 
“నాకుంజెప్పరె 
నిండిన వేడుక 
నిక్కమటకే యీ మాట 
నిద్దిరించి పాల 
నిన్ను గూడిన విభు 
నిలునిలు దగ్గర 

సివు దురగము 
నెయ్యిములల్లో 
నెలంతకుంగొండల 
నే నెందు బోయె 
నేనే లెవ్వరు నేల 
పంతపు బిగువు 


274 


రాగము 


కన్నడగౌళ 
బలీత్ర 
(శ్రీరాగం 
ఆహిరి 
రామ,క్రియ 


ఆహిరి . 


కేదారగౌళ 
ఆహిరి 
శంకరాభరణం 
మాళవశశ్రీ 
పొడి 

శ్రీరాగం 
ముఖారి 

నాట 
శంకరాభరణం 


వరాళి 


లలిత్ర 


మలహారి 
అహారి 

వసంత వరా? 
సాళంగం 
'దేసాళం 
నాదరామ క్రియ 
(శ్రీరాగం 
మంగళకొళిక 
నారణీ 


సంకీర్తన సంఖ్య 

116 
295 
87 
8 
318 
69 
874 
155 
270 
గ్‌ 


184 


95 
244 


1993 
272 
105 
840 
376 
342 
20 
179 
852 
276 
102 
948 


సంకీ ల్రన మొదలు ' 
సంతమూాడి ఏలి 
పచ్చి దెరేవలప్ప 
పట్టని నోప 
పడ6తి నినుందలంచి 
పతింగలసి మేనెల్ల 
పన్నీరు చల్లి రా 
పలుకు డేనీయల 
పలుమరువుట్ల 
పనులు గాాచేటి 
పిడికిట్‌ తల6౦బాల 
పుడమితోన మగ 
పువుష గటినట్లి 
పెట్టని కోటిందరి 
పెద్దపిన్న వరుస 
పల జ౦ద్యాలు 
యై క యార్‌క్ష 
పొం దెటు(6గుదు 
పొదలిన ఏడెపు 
పొదలు సీ సాబ గెల్ల 
పొది [జ నెన్నండు. 
| (యు 
పొదువొదుకును 

యు (లు 
పొద్దువో కలవి 
పోదిగా నేండతని 
(పతిలేని పూజ 
(పలపన వచనైః 
బంది దొక్క (బాము 


ఓపీ 


275 


రాగము 


రామ[కియ 
ఆహిరి 
(శ్రీరాగం 
సామంతం 
శ్రీరాగం 
వరాళి 
ముఖారి 
ముఖారి 
ముభఖార 
(శ్రీరాగం 
భె రవి 
(శ్రీరాగం 


బొళి 
సామంతం 
కాంటోది 
ముఖారి 
కొంటోది 
సామంతం 
ముఖారి 
సామంతం 


 కొంట్రోది 


ముఖారి 
శంకరాభరణం 
(శ్రీరాగం 
శుద్దవసంతం 


అలిత 


సంకీర్తన సంఖ్య 
328 
847 
224 
820 
212 
నీ. 
వలి! 
గ్‌ 
9 

185. 
న! 
281 
186 
290 
254 
187 
65 
ల్‌! 
75 
188 
1h 
275 
27 
స్‌] 

99 
4% 


సంకీర్తన మొదలు 


బండి విటీచి 
బయలీ6దించే వే 
బహుకర్మభో గంపు 
విగెంగాంగలించు 
బొంకకురే చతు 
'భామ నోంచిననోము 
భారపు టూర్పుల 
భాపమెర(6గని 
భోగీందశయనుని 
మగువ వూర్చులఅ 
మచ్చిక ల మొగసిరి 
మతికం టె వెలి 
మదము దొలకేెడి 
మరుని నగరీ దండ 
మలసిన తుమ్మెద 
మాటలునేరుతు = 
మాననీండు పుంటి 
మానరెమాయలు 
మామనునేతు 
మారుకుమారు 
మీలో మీలో మేలే 
ముచ్చట కెవ్యరు 
ముదితచి త్రము 
యుద్దులు మోమున 
_మూసిన ముత్యాన 
మూల మూం నమ్ము 


276 


రాగము 


ధన్నాసి 
ఆహిరి 

బౌెళి 

శ్రీరాగం 
సామంతం 

భె రవి 
కొంటోది 
ముఖారి 

కొండ మలహరి 
(శ్రీరాగం 
అహిరి 

ముఖారి 
సామంత౦ 
శ్రీరాగం 
నాదరామ[కియ 
ముఖారి 

ఆహిరి 
రామ[క్రియ 
(శ్రీరాగం 


పాడీ 


రామ[క్రియ 
ఆహిరి 
దేశి 

పొడి 
ఆహిరి 
పొది 


197 


264 
041 
[127 
338 
269 
175 
12 
16 
42 
కశ 
262 
293 
959 
260 
215 
252 
171 
30 


267 


205 
80 
125 
229 


సంకీర్తన మొదలు 
మెచ్చితి బళిరా 
మెచ్చెనొక రాగం 
మొలనూలి గొల్లిత 
మొబ్లో నేనన 
మోవిపై వీడెపు 
మోవుల చిగురుల 
మోహంపృరతథి 
మోహము చేయించు 
రమణి సురటిగా 
రమ్మనవే వాని 
రాంగదే చూతండిదె 
రాండుగాక సరు 
రాకుంటే మాను 
రాధామాధవ 
రాయడీకా(డు 

రావే కోడల 
రెప్పవేసి లోక 
లంజకౌ (డవౌొదు 
లలితలా వణ్య 

లేత చిగురిదె 
లేత చెమటలనె 
లే.తశమాయలు 
పంచన పియము 
వంచిన పన్నీట 
వచ్చేరా మాయమ్మ 
వట్టిసటలుగాక 


Jol 54[1 24 


| 


రాగము 
శుద్దవసంతం 
సావేరి 

కుద్ద దెళి 
శంకరాభరణం 
ఆహిరి 
వరాళి 

ఆహిరి 

బౌళి 

కన్న డగౌొళ 
కేదారగొళ 
రామ్మకియ 
ముఖారి 
కాంటోది 
రీతిగౌళ్ల 
భూపాళం 
పాడి. 


. శంకరాభరణం 


ఆహిరి 
కన్నడగొళ 
ముఖారి. 
పాడి 
ఆపొరి 


సంకీ ర్రననంఖ్య 
62 
8693 
872 


873 
994 


271 
802 

71 
117 
283 

14 
208 


166 
925 
818 
238 

84 
180 

95 
195 


85 
158 


369 
72 
100 


సంకీర్తన మొదలు 


వద్దు నాతో బంక 
వద్దు నీకు నాతో 
వద్దు మమ్మింత 
వద్దు వోరా నీవు 
వరి గొల్లెత 

వనిత భాగ్య౦బు 
వనితల( గర౭గించు 
నన్నెమాటల వల 
వలతు నందువ్వు 
వలపారగించవమ్మ 
వలపు నిలుపలేని 
నవల పేడంగలిగె 
వొండు నాకు ఇక్క 
విభుని వినయ 
విరహంపు6 గోవోలి 
విరహాన నిను( 
వెక్క_సమగు 
వెరతుమయ్య 
వెరవకువే యింత 
వెలయు నీ కల్యా 
'వెలినుండి లోనుండి 
'వేంటకాండనంటా 
వేంకటా,ది విభుని 
వేడుక నెవ్వతె 
చేవేగనరాని 
శిన్నెక శ్రేవే 


278 


రాగము 


సాళం౦గం 
(శ్రీరాగం 
ఆహిరి 
(శ్రీరాగం 
రాహమ[ క్రియ 
భైరవి 
(శ్రీరాగం 
ముఖారి 
ఆహిరి 
దేశి 
ఆహిరి 
కాంటోది 
(శ్రీరాగం 
పొడీ 


శ్రీరాగం 


సామంతం 
శంకరాభరణం 
ముఖారి 
ముఖారి 

వరాళి 
కాంబోది 
శంకరాభరణం 
భి రవి 

ఆహిరి 
(శ్రీరాగం 
మేంచబొళి 


సంకీ ర్తసంఖ్య 
90 
50 
251 
149 
Gl 
28 
201 
218 
258 
25 
77 
365 
862 
308 


290 
174 
ర్‌! 
208 
288 
282 
an 
315 
159 
178 
268 


సంకీర్తన మొదలు 


శ్రిత నవ్వుల 
శోభనమే కోభ 
సంగ తెఅ(గవు 
సకలం హే సఖీ, 
సతి గర్వమిది 
సత్యభామ సర 
సన్నపు నవ్వు 
సల్లు సూపుల 
సారెకు నంటకు 
సారె సారె వన్న 
సామాన్యమా వలపు 
సింగారరాయని 
న్నవా(డవని 
తకపడుస 


ce 


రకా 


సొంపుల నీ వదన 


279 


రాగము 

ఆహిరి 
వసంతం 
ఆహిరి 
నాదరామ,కియ 
ముఖారి 

పొడి 

ముఖారి 
శంకరాభరణం 


-క౦కరాభరణం 


సామంతం 
(శ్రీరాగం 
సామంతం 
భి రవి 
మాళవిగొళ 
పాడి 
కేదారగొళ 
భూపాళం 
ముఖారి 
వరాళి 


సంకీర్తన సంఖ్య 


dll 

63 
870 
247 
168 
101 
146 


378 
66 - 
98 
861 
285 
110 


